నేటి సోవియట్‌ యూనియన్‌ 


కంభ౦పాటి సత్యనారాయణ 
( సీనియర్‌ ) 


sts 
హో 


ప్రజాశక్తికార్యాలయం 
బెజవాడ 


(పజొళ కీ (ప్రచురణ : 66 
జూన తము 1944 


. గూడు రూపాయలు 


(వ్రజాశ_క్రి (సెన్‌, బెజవాడ 


ము ముయ సూలు త 
మొదటిభాగం : కొ త్తవిధానం 


1, సోవియట్ల ఆర్థిక నీతి = లి 
2. పంచవర్ష ప్రణాళికలు హా 15 
శి. శాస్రపరిశోధన కా 21 
4. సహజనసంపద--పరిశ్రమల అభివృద్ది హి 80 
ర్‌, వ్యవసాయాభివృద్ధి ee 87 
6. సమిష్టివ్యవసాయ కేత్రాలు పః 42 
7. విద్యుచ్చక్తి ౩ బొగ్గు; Ea న్‌. 08 
8. ఉక్కుపరి శమ కం 69 
కీ, బంగారం Maen 73 
10. యం|త పరిశ్రమ పట 77 
11. సోవియట్‌ రాజ్యాంగం షు 85 
రెండవభాగం: కొత్త వికౌనం . 
1. శిశువులు - చాYబాలికలు అ 108 
2 సోవియట్‌ శ్రీ, wee 20 
శ. వివిధజాతుల స్త్రీలు ఎం 186 
4. సోవియట్‌ యువకులు కా 142 
5. సోవియట్‌ కార్మికులు eee 158 
6. సోవియట్‌ సంస్కృతి en 162 
7. మతస్వాళం[త్యం పా 176 
7 (ఏ) రెడార్మీ 4 180 ఆ 
కీ. వైతికవిజయాలు కం 181 


వ వ కొత్త జాతీయత 
- సోవియట్‌ స్వతంత్రజాతుల నమ్మేశనం .... 192 
. ముసన్ఫిం ప్రజల విము డీ tae 204 
శీ, సోవియట్‌ ఆసియా oe 214 


BIBLIOGRAPHY 


ఈ రచనకు క్రింది పుస్తకాలు, పత్రికలు యెక్కువగా తోడ్పడ్డాయి న 


1. The strength of the Soviet - Dean of 
Canterbury 
2. The Socialist sixth of the World — * 
3. Dawn over Samarkhand-Kunitz 
4. Soviet Trade Unions - George Hovner 
5, Nationalities inthe Soviet Union= 
G. Adhikari 
6. The Kolkhoz — F. Klemenko 
7. Spcialist Farming - K. Borin 
8. Moscow News 
9. Indo-Soviet Journal 


. రష్యాలో చెలామణీలో వున్న “రూబుల్‌ * విలువ యుద్ధానికి ముందు 
రు. 1-8-0 ఉండేది. 


తొలిపలుకు 
1941వ సంవత్సరం జూన్‌ 22 వ శేదీని మాట్రరు సోవియట్‌ 
యూనియన్‌ మీద ఆకస్మాత్తుగా దాడి సాగించినప్పుడు, సోవియట్‌ యూని 
యన్‌ చలించక, రైర్యంతో నిలబడింది. జర్మన్ల “మెరుపు యుద్ధ” 
వ్యూహాన్ని భగ్నం గావించింది. 
| ఇదిచూచ్చి (ప్రపంచం ఆంతా ఆశ్చర్యపోయింది, 


ఇదవై సంవత్పరాలకిఈం రష్యన్‌ రైతాంగం గాఢాంధకారంలో 
మునిగియండేవారు. కొయ్యనాగళ్ళతో' వ్యవసాయం చేసేవారు చెప్పుకో' 
దగ్గ పెద్ద పరిశ మలు లేవు. జర్మనీ అలాకాదు. 20 సంవత్సరాలకి9తం 
జర్మనీ పార్మిక్రామికంగా' యూరపుఖండంలో అత్యున్నతమైనస్తానం అలంక ' 
థి 
రించియుండేది. . అమెరికాతప్ప పిపంచంలో మరేదేశం జర్మనీతో పోటీ 
చేయగలిగిన స్థితిలో ఉండేదికాదు. 


జర్మనీ యీ 20 సంవత్సరాలూ తన కాలాన్నీ, ధనాన్నీ, తన, 
యావచ్చ క్తినీ, వినియోగించి విరివిగా యుద్ధవరిశ్రమను వృద్ధిచేసింది. - 
ఇంత బ్రహ్మాండమైన యుద్ధసరిశ్రను యే దేశంలోనూ లేదు. దీనీ సహో 
యంతో, "అప్పుడే నిద్రావస్థనుండి మేల్కొన్న రష్యాపై అకస్మాత్తుగా 
దుముకుటకు, శక్తిని సంపాదించింది, 

ఆయితే, రష్యాకూడా జూన్‌ 22, 1941 నాటికి జర్మనీతో నరిసమాన . 
మైన మిలిటగీబలాన్ని సంపాదించింది. రష్యా యెంతో వెనుకబడ్డ దేశం 
ఆనీ, పెద్దపెద్ద దండయాత్రల నెదుర్మోగలక క్తి రష్యాకులేచనీ, యీ 24 
సంనక్సరాల నుండీ, ప్రపంచంలో సామ్రాజ్యవాదులు చేసిన ప్రబారం కొద్ది: 
వారాలలో వట్టి అసత్యమప్రచారనుని రుజువైంది, రష్యాలో ఆధువిక 
యంత్రాలు లేవని యిప్పుడెవరు చెన్ప సాహసించగల్లుతారు ? సోషలిస్టు 


విధానంతో మానవుని న్య క్తిత్వం, ఉత్సాహం, నాశనంచేయబడ్డాయని 


యేమూర్భుడు అనగల్లుతాడు 3 రష్యాయొక్క ఆర్థికనిర్మాణం బలహీనమైన 
దని యే చవట అనగల్లుశాడు ? రష్యాకు ఇంతటి ఆయుధబలం, మిలిటరీ 
శక్తి యెలావచ్చిందని "యూరోజున మనం ఆశ్చర్యపడుతున్నాం. రష్యన్‌ 
మిలిటరీనాయకుల నైపుణ్యం చూచి వినయం పొందుతున్నాం. వారి 
యుద్ధప్యూహం, ఎత్తుగడలు, ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచుతున్నాయి. 
సర్వసామాన్యమైన "రష్యన్‌ పౌరుడు ఈయుద్ధంలో ప్రదర్శిస్తూన్న ధైర్య 
మ్‌ స్వార్థత్యాగం, సంఘీభావం, అద్విలీయమని చెప్పాలి. 


పన్నెండునెలలకు పూర gం 


పన్నెండునెలలకు పూర్వం, హిట్లరు తన యుద్ధయం తాన్ని "రెందు 
సామాజ్యప్రభుత్వాల 'సేనలమీదికి (బ్రిటన్‌. ప్రాన్స్ర పంపాడు. ఇలా 
జరుగుతుందని ఆనాయకులకు చాలాకాలంనుంచీ తెలుసు. దెబ్బకు కాచు 
కొనే నిమిత్తం కొన్ని సంవత్సరాలనుండి వారు తయారౌతూన్నట్లుకూడా 
మనం వింటూ ఉండేవాళ్ళం, తప్పకుండా ఇంగ్లండ్‌ నిలబడగలదని 
జనరల్‌ ఐరన్‌ సెడ్‌ హామీ యిచ్చాడు. (ఫ్రాన్చ్ఫుతరఫున జనరల్‌ గామెలిన్‌ 
కూడా యిలాగే పలికొడు. హాలెండ్‌, బెల్జియం దేశాలు మిత్రరాజ్యాల 
తరపున నిలబడి, యుద్ధంచేశాయి. ఈవిధంగా యుద్ధరంగంలో హిట్లరు 
నలుగురు శత్రువుల్ని ఎదుర్కొన్నాడు, 
కొని, 


ముప్ఫై అయిదు రోజులలో హాబెండ్‌ దేశం బాందుదాడులకు 
ఆగలేక, లొంగిపోయింది; (ఫెంచిసేనలు పలాయనమంత్రం చిత్త 
గించాయి. బెల్జియం పతనమయింది. ఇంగ్లండు ఏకొకిగానిలిచి పోరాడ 
వలసి వచ్చిందీ. ముఖ్యమైన యుద్దసామ గ్రీక్‌ విపరీతంగా నష్టం కలిగింది. 
కొద్ది వారాలలో ఇంగ్లండుకూడొ పడిచిపెట్టుకపోవలసిందే 1 కాని (బ్రిటిష్‌ 
ప్రజలు చూపిన చాకచక్యంవల్ల, ధైర్య సొహసాలవల్ల ఆ దేశం నాజీలకు 
పాదాకాంతం కాకుండా నీలబడింది. 


My roe 


పన్నెండునెలల తరువాత 


పన్నెండునెలల తరువాత హిట్లరు రష్యామీద పడ్డాడు. ఆ శేదీ 
స్రపంచ చరితరిలో ఎంత ప్రధాన ఘట్టమో, అది ఎంతొ పెద్ద మార్చును 
ప్రపంచంలో తీసుకురాగలిగిందో ముందుముందు చరితంకారులు gs 
తీరుతారు. ఆరోజున సోవియట్‌ సేనలకు ఏదేశపు సహాయమూలేదు, 
నెలల యుద్ధానుభవం గల జర్మనుసేనలు అకస్మాత్తుగా 2000 మైళ్ళ a 
వైన యుద్ధరంగంలో దాడీ ప్రారంభించాయి. అంతవరకు జర్మనీ యితర 
మిత౦రాజ్యాల పై పె పుయోగించిన బలంకం శె అనేకరెట్లు ఎక్కువ బలాన్ని 
సోవియట్‌ రంగంమీడ ప్రయోగించింది. 


హిట్లరు యీవిధంగా ఒక్క కనురెప్పపాటులో అకస్మాత్తుగా 
రష్యాను దొంగపోటు పొడిచాడు. ఆతిసులభంగా విజయం పొందవచ్చు 
ననే ధీమాతోనే అతడలాచేశాడు, అట్టి ధీమాకు కారణం లేకపోలేదు. 
తాను జయించిన దేశాల సాధన సంప త్రి ఆంతా తనకు పొదాకా9ంత మై 
పుంది. దాన్ని రష్యాను ఓడించడావికి ఉపయోగించవచ్చు. ఉత్తరదిశలో 
ఫిన్నిష్‌సేనలు, మధ్య హంగేరియన్‌ సేనలు, దక్షిణాన రుమేనియన్‌ 
సేనలు, నాజీలకు సహాయంచేశాయి. ఇక విజయం తనదేనని హిట్లరు 
చిందులు తొక్కాడు. హోలెండు యిదివరకే ఓడిపోయింది. బెల్జియం 
కూడా స్వాధీనమయింది. ఫాగిన్సు పతనమయింది, నార్వే, గింసుదేశాలు 
కూడా తొంగిపోయాక, ఇంగ్లండుకు సముద్రమే శరణ్య మైంది. జర్మనీకి 
క్రీం దీవి చాలాదూరంలో వున్నప్పటికీ దాన్ని స్వాధీనం చేసుకోవడంతో 
సూయజ్‌ కెనాల్‌ సిమాదంలో పడింది, కీరిట్‌లో నిర్మించుకొన్న ఏమా 
నాశియంనుండి సూయజ్‌ కెనాల్‌ పై సులభంగా బాంబులవర్గం కురీపించ 
వచ్చు. 

ఇంతేకాదు, బి)టిష్‌ విమానాలను, బిటిష్‌ నొకలను లెక్కచేయ 
కుండా నాజీసేనలు ఈజిప్టు స్రొలిమేరలలో స్థావరం యేర్చరచుకున్నాయి. 
ఉ త్తరతఫ్రికాలో బ్రిటిష్‌ సేనలు ఇటాలియన్లను తరిమి వేసినప్పటికీ, పక్కనే 
సోలంపద్దనున్న జర్మన్‌ సీనలు ఏ నిమిషంలోనై నా విజృంభించవచ్చు. 


అతా లీ లం 


కౌబట్టి ప్రపంచంలో యెవరూ తనధాటికి ఆగలేరవి హిట్లరు భావించ 
డంలో ఆక ఏర్యం ఏముంది ? పెద్ద సేనలు, విశాలమైన నామా్రజ్యాలు, 
తృటికాలంలో విచ్చిన్నమవుతున్నాయి : 


హీట్లరు రష్యాపై ఎందుకు విరుచుకు పడ్డాడు ? 


ఇంగ్లండునుకూడా స్వాహో చేసేసే ప సంపాదించ 
తానికి ఒక్క _. దేశంమాతి మే యిక హిట్లరుకు అడ్డుగా వుంటుంది. అది 
సోవియట్‌ రష్యా. రష్యాకూడా లొంగిపోతే ఉకెోయిన్‌ రాష్ట్రంలోవున్న 
బొగ్గు గనులు, ఇనుము పరిశ్రమ, గోధుమపంట. శన “స్వాధీనంలో 
ఉంటాయి. బాకూ చెటోిలుగనులు వా గాక రవ కాం. సషస్టయిల 
విషయంలో యిక ఆదుర్దా పడనవసరం ఉండదు కాకేసస్‌ పర్వత శ్రేణీవి 
కూడా దాటితే, పెర్ష్యా మీదుగా ఆఫ్‌గనిస్టాన్‌ ను స్వాధీనంచేసుకొని బ్రిటిష్‌ 
సామాజ్యానికంతటేకీ “మణిపూస” అని పేరుగాంచిన మన భారతదేశంపై 
దాడి చేయవచ్చు. ఇటు తూర్పు దిశనుండి జపానుపేనలు బర్మామీదుగా 
యిండియాపై దూకితే ఉభయ సేనలు ఎంతో సులభంగా, అనతికాలంలో 
మనదేశాన్ని ఆకమించుకోవచ్చు : 200 సంవత్సరాలుగా బ్రిటిష్‌ సామా 
జ్యంకి90ద .నలిగి, కృశించి స్వాతం[క్యంకొరకు పెనగులాడే భారతీయులు 
బ్రిటిష్‌ సేనలకు సహాయండేయరు. రష్యాలోను, ఇండియాలోను గల 
సాధన సంపత్తిని వినియోగించుకొని, ఇంగ్రండుమీద  ఆమెరికామీద 
సావకాశంగా దండయాతగ చేయవచ్చు. ' 

ఇదీ, హిట్లరు ప్లాను. ప్రవంచ్చ చరిత్రలో అనేకమంది చక్రవర్తులు 
'విదేశాలపై దండయాశ్రలుగావించి, సామ్రాజ్యాలు స్టాపంచుకోవడం 
చూచాము. కాని. ఏ చక్రవర్తికి ఏ సామాట్టుకు, విజయలక్ష్మి ఇంత 
బేరువలోకి రాలేదు! 

హిట్లరుకు ఆ విధంగా నోరూరిందంసే, అశ్చర్య మేముంది | 
రష్యాను 'ఓడించడంవల్ల ఒశకేదెబ్బకు రెండుపిట్టల్ని కొట్టవచ్చునను 
కున్నాడు. ఏవిధంగా నంటే, ఒకవైపు తనకుపోటీదారై న ఇంగ్లండును 
దెబ్బతీయవచ్చును, మరొక వైపున న కమ్యూనిజాన్ని ఆణచివేయవచ్చును. 


అ శీ 


ఈ కమ్యూనిజమే తనకు, తనదేశంలోవున్న పెట్టుబడిదారీవర్గానికి, పరమ 
శత్రువుగా పరిణమించింది. వారి దృష్టిలో ఇంగ్లండు కోంు కూడా 
ఎక్కువ (ప్రమాదకరమైన “ పెనుభూతం " ఈ కమ్యూనిజమే. 

ఇంతకందెకూడా మురొక అశ హీ ట్లరును (పేరేపించింది.' ఇప్పుడు 
ఇం గ్రండుమీదికి కాకుండా, తూర్చుదిశగా రష్యామీదికి విజృంభించినట్ల యితే, 
ఇంగ్లండే తనకు సహాయం చేయవచ్చును. ఎందువల్లనంటే బోలివిజం 
జర్మన్‌ పరిపొలకవర్షానికి, (బ్రిటిషు పరిపాలకవర్గానికికూడ శత్రువే ఇంగ్లం 
డులో, ముఖ్యంగా “ఆమెరికాలో బలమైన కొన్ని శకులు ఫాసిజంకం"కె 
కమ్యూనిజాన్నే వ్యతిరేకించేవి వున్నాయని హిట్లరుకు బాగా తేలును. 
ఇంగ్లండ్‌, అమెరికాలలో మీర్జాఫర్లు, జయచంద్రులు తనకు సహాయం 
చేసి తీరుతారని అతడు అంచనావేసుకున్నాడు. తాను రష్యాను చీల్చి 
చెండాడుతూంకే, ఇంగ్లండు అమెరికాలలోని ఈ కమ్యూనిస్టు వ్యతిరేక 
బృందం కనీసం తటస్థంగానై నా వుండేటట్లు తమ్మ ప్రభుత్వాల పె ఒత్తిడి 
తీసుకువస్తారని ఆశించాడు. 'హిట్లరు హెస్సును ఇంగ్లండుకు ప ంపించినది 
ఇందుకే: 


హిట్లరు వ్యూహం 

ఈ ఆలోచనలతో హిట్లరు 1500 మైళ్ళ యుద్ధరంగంలో దాడికి 
సన్నాహాలు (ప్రారంభించాడు. టాంకులు, విమానాలు, ఆరితేరిన _పైనిక 
దళాలు ఏ నిమిషంతోనైనా ముందుకు దూకడానికి సిద్ధంచేయబడ్డాయి. 
అకస్మాత్తుగా మెరుపుయుద్ధంచేసి రష్యాను స్వాధీనచేసుకుందా మని హిట్లరు 
ప్పాను'వేశాడు. మొదట “డై వ్‌బాంబర్లు” కీలక స్థానాలపై దాడులు చేయడం; 
తరువాత సెనికదళాలు దేశంలో ప్రవేశించడం; అటుతరువాత మోటారు 
వైకిళ్ల, ఆర్మర్జుకార్లు, టాంకులు, వరునగా ప్రవేశించి కొద్దిరోజులలో 
గాని, కొద్ది వారాలలోగాని, మాస్కోనగరాన్ని, లెనిన్‌ గ్రాడ్‌ను స్వాధీనం 
చేసుకోవడం; ప్రపంచమంతా తన కనుసన్నలలో మెలగేటట్లు చేసు 
కోనడం ఇదీ హొట్లరు వ్యూహం. 


mon ట్‌ అలా 


హిట్లరు యీవిధంగా అకస్మాత్తుగా రష్యామీదికి లంఘించాడు, 

కాని రష్యా పతనంకాలేదు. ధైర్యంతో నిలబడింది. రష్యా దెబ్బకు 
దెబ్బ దిమ్మతిరిగేటట్లు కొట్టింది. హిట్లరుసేనలు తోకరూడించి, పలాయన 
మంత్రం చిత్తగిస్తున్నాయి. నేడో రేపో రష్యనులు నాజీ విషపురుగుల్ని 
పూర్తిగా నాశనంచేయ బోతున్నారు. 

ఆయితే ఎందుకు రష్యా ఇంత ధైర్యంతో విలబడగలిగింది ? 
దెబ్బకుదెబ్బ కొట్టి, వెనక్కి. తరిమివే మగల శక్తి రష్యాకు ఎక్కడినుంచి 
వచ్చిండి శ 


ఈ (ప్రశ్నలకు జవానీయడమే యీ పు స్తకంయొక్క వుద్దేశ్యం | 


బాన ట్రీ అణ 


మొదటిభాగం 


కొత్త విధానం 


అ... 25 ఏళ్ళు గడిచాయి మీరు క్ల 
నూతన రష్యాను నిర్మించి, ఈ 25 
యేజ్లా కాలచకం పరుగులో ఒక్క | 
తృటికాలం. ఈ స్వల్పకాలంలో మీరు కై 
అద్భుతమైన ఘనకార్యాలను సాధిం J 
చారు, ఒక వేపు ఆశ్చర్యం, మరొక వా 
వైపు గర్వం తొలుకాడ మీ ఆమోఘ | 
కృషిని మేం కని పెడుళూవచ్చాం. 


“ విచ్చన్నమై పోతున్న ఒక : 
పామాజ్యం యొక్క. శీధిలాలపె క్ల 
అద్భుతమైన ప్రజాస్వామ్య వృీవం క్ల 
చాన్ని మీరు నిర్మించారు, కన్నీటి కా 
కొల్వలతోను, ర క్షధారలతోను మీరీ . " స. i a . 
అద్భుతమైన కార్యాన్ని సాధించాడు. [క 
విజయ సాధనవట్ల చెక్కు. చెదరని 
నమ్మకంతో, భవిష్యత్తుపై అచంచల శ్రీమతి సరోజినీ దేవి 
మెన విశ్వాసంతో మీరీ నిర్మాణాన్ని కొనసాగించారు. ర్రైతును నికృష్ణ దళనుండి 
విముక్తిచేని, స్వాతం్యత్యరధంలో కూర్చో పెట్టారు. నిరంకుశ స్రిభువులు స్రిగా 
నీకాన్ని ఒక మట్టిముద్దగా నలగగొ-పేశారు. మీ రా మట్టిముద్దతోంచి లక్షలకొలది 
వీరాధివీరులను సృష్టించారు ! (ప్రపంచ నాగరీకతను, స్వాతంత్ర్యాన్ని కొపాడగల 
సంరకకులను ప్రసాదించారు ! 


“మా భారతదేశం స్వాతంత్ర్య సంపాదన శె 'సడరానిపాట్లు సడుతోంది, 
ఇంకా యెన్నో దేశాలు యిట్టి ఆవేదననే అనుభవిన్తున్నాయి, మీ ఆడర్శం మా 
ఆందరికీ ఆరని ఆశాజ్యోతి. సోవియట్‌ పజాసీకమా । ఇవే మీకు మా ఊోహో 
రులు. మా సేమాభివందన లివిగో |” 





ఎ 26న రష్యా విష్లన దినోత్సవ సందర్భంలో 
(శ్రీమతి సరోజినీదేవి సందేశం, 


1. సోవియట్ల ఆర్థిక నీతి 


యుద్ధరంగంలో నేడు సోవియట్‌ రష్యాకు గల బలాన్ని మనం 
చూస్తున్నాం. ఆబలం యెక్క_జ్లించి, యెలా వచ్చిందో యిప్పుడు చూదాం, 


నేటి యుద్ధానికి ముందు, శాంతిరోజుల్లో అది సంపాదించిన బలమే 
యుద్ధకాలంలో ఈనాడు (ప్రదర్శీస్తూన్న బలానికి కారణం. యుద్ధప్యూహాలలో 
రష్యా కన్సరచుతూన్న చాకచక్యానికికారణం, యుద్ధానికిముందు మానవ 
జీవితాన్ని బాగుచేయడంలో అది చూపిన నై పుణ్యం "తప్ప మరొకటికాదు. 
పరిశ్రమల్ని నడపడంలోను, వ్యవసాయాన్ని అభివృద్ధిచేయడంలోను, 
విద్యాలయాల్ని నిర్వహించడంలోను, శాస్త్రపరిశోధనల్ని (ప్రోత్సహించడం 


లోను, రష్యా ఎంతో శక్తిని ప్రదర్శించడంవల్లనే యుద్ధరంగంలోకూడా 
ఒక అజేయమైన శ క్రిగా ఈ తయారైంది. 


శిశువుల, బాలబాలికల, స్త్రీపురుషుల జీవితం సర్వతోముఖంగా 
వికసించడానికి సోవియట్‌ ప్రభుత్వం చక్కని అవకాశాలెన్నో కల్పించడం 
వల్లనే, అట్టి మానవవికాసాన్ని కాపాడడంలో యిష్పుడింత బ్రహ్మాండమైన 
శక్తిని సంపాదించగలిగింది. నాజీరాళసుల భయంకర దండయాత్రను 
రెడార్మీ తుత్తునియలు చేస్తూన్నదింకే, అందుకు కారణం సోవియట్‌ 
యూనియన్‌లో నివశించే వివిధజాతుల (ప్రజల్లో అంతర్షర్భితమైయున్న 
శక్తులను కేంద్రీకరించుతూ, వారివిశ్వాసాన్ని చూరగొనడ మేనని చెప్పాలి. 


శాంతిరోజుల్లో సోవియట్‌ యూవియన్‌ చల్లిన విత్తనాలే యుద్ధ 
కొలంలో ఫలించుతున్నాయి. 


ఒక్కమాటలో చెప్పాలంటే, పరమోత్క్యృుష్టమైన కొన్ని నైతిక 
సూత్రాలకు శాస్త్రీయపద్ధతుల్ని జోడించి, దేశంయొక్కొ. ఆర్జికనిర్మాణాన్ని 
బలపరచుకోవడంలోనే ఉంది సోవియట్‌ రష్యా బలం ఆంతా, ఈ ఆర్థిక 


(2) we లీ 


నిర్మాణాన్ని వివరంగా పరిశీలిస్తే, అనేక తికమకలు కలిగేమాట నిజమే. 
కాని దాని మూలసూత్రం తల లం ససినాలుడుసయితోం దాన్ని 
సులభంగా అర్థం చేసుకోవచ్చు ! $ 1 ఏ పునాదులపై రిష్యా తన ఆర్టికనిర్మాణాన్ని 
ఏిర్మించిందో, ఆ పునాదుల్ని గురించి మొదట తెలుసుకోకపోతే, రష్యా 
మనకు అర్థ మేకాదు. 


నైతిక పునాదులు 


రష్యాయొ క్ష ఆర్జికవిధానాన్ని గురించ సోవియట్‌ నాయకులు ప్రానులు 
వేసేటప్పుడు ఒక చిన్నప్రశ్న వేసుకున్నారు. అది యేమంటే : ప్రపంచంలో 
అసలు (ప్రతి వస్తువునూ తయారుచేయడంలో ఉద్దేశం ఎమైయుండాలి ? 

ఈప్రశ్నకు సరియైన, నూటియైన జదాబు ఒతంసే. అది 
యేమంపే, మానవుని ఉవయోగంకొరకే (ప్రతిసరుకు తయారురావాలి, 
ప్రతిమనిషికీ తిండి, బట్ట, యిల్లు, విద్య, వైద్యసహాయం, రైళ్లు, 
సినీమాలు, నాటకాలు, సంగీతం, ఉద్యానవనాలు = యివన్నీ ఆవ 
సరం. సమాజం యొక్క ఉత్పత్తి విధానంలో యివన్నీ పుష్కలంగా 
(ప్రతిమనిషికీ లభించాలి. ప్రతిమనిషీ సౌఖ్యంగా జీవించేటందుకు తగిన 
రక్షణలుండాలి. (ప్రతివ్య క్తికీ సహానంగా అట్ట అవకొళాలు కల్పించాలి, 
పనిచేయగల ప్రతివానికీ ఏదో ఒకపని యివ్వాలి. ఆ పనిలో ఆతని 
నె వై పుణ్యాన్నీ బట్ట, చేసే శ్రమనుబట్టి, (ప్రతిఫలం యివ్వాలి, రోజల్లా కష్టపడ్డ 
తరవాత, విశ్రాంతికి అవకాశమీయాలి. జబ్బువచేసినా. శ క్తులుడిగ్‌ పోయినా, 
వయస్సు మళ్ళినా, పనిచేయాలనే నిర్బంధం ఉండకూడదు. ఆరోగ్యకర 
మైన వాతావరణంలో అతన్ని సమాజం పోషించాలి. అనగా డత్స్పొశ్తి 
విధానావికంతకూ మానవుని (శ్రేయస్సు పునాదిగా ఉండాలన్నమాట ౩ ఇదే 
న్యాయం. ఇదే ధర్మం. ఇదే ఉపయోగకరంకూడా, 

ఈసూ శక్రాన్ని అమలులో పెట్టడం అసాధ్య మేమీకాదు; చౌలా సుజ 
వైనపని. అయితే ఇందుకొక ప్లాను అవసరం. భూమి, కర్మాగారాలు, 
గనులు, యం త్రాలు..-ఇవన్నీ వ్యక్తుల స్వాధీనంలో కాకుండా, సమాజం 
చేతుల్లో ఉండాలి, 

mr 10 ee 


మన దేశంతో ఉత్స త్తి విధానం 


ఇప్పుడు మన దేళంలో ౬ మన దేళశంలోనేకాదు, రష్యా తప్ప 
మిగతా దేశాలన్నింటిలోను_ఉత్స త్తి విధానం యెలా సాగుతోంది ? ఒక 
భూస్వామిగాని, జమీందారుగాని రైతులచే యెందుకు వ్యవసాయం చేయి 
సాడు? ఒకవ్యక్తి ధనం పెట్టుబడి పెట్టి, రైసుమిల్లువంటి మిల్లును 
మెందుకు తెరుస్తాడు ? అహమ్మదాబాదులో “కోటీశ్వరులెందుకు బట్టలమిల్లు 
“అను నడుపుతున్నారు ? బెంగాలులో బొగ్గుగను లెందుకు తవ్వబిడ్డాయి * ? 
అస్సాం టీ తోటలతో యెందుకు 12 లక్షలమంది కూలీలచేత పనిచేయ 
“స్తున్నారు? 

కొంతమంది వ్యక్తులో, లేక వ్యక్తుల సమూహాటో, తమ లాభా 
అనుమాత౦9 మే దృష్టిలో ఉంచుకొని యివన్నీ నడుపుతున్నారు; ప్రజల 
అవసరాలను తీర్చడానికికాదు. నీకు తగినంత లాభంరాకపోతే నీ భూమిని 
యెవరికీ కౌలుకియ్యవు, పజల సౌకర్యార్థం న్‌ 3. సుమిల్లులో వఏయ్యాన్ని 
,యెవరికీ ఉచితంగా ఆడి పెట్టవు. అహమ్మదాబాద్‌  బట్టలమిల్లులలో కార్మి 
కులు తమ కిస్టంవచ్చినన్ని " ధోవతులు, చొక్కొశాన్లు, శనుకోడానికి 
హక్కుపున్నదా ? తాపీపనివారి శిమవల్ల లాభంపొం చేవ్యక్తులు కొందరు 
లేనట్లయితే, ఆ సనివారంతా నిరుద్యోగులై వీధులలో తిరుగుతూ ఉండ 
వలసీందేగదా ! వారిచేతీలో విద్యవున్నప్పటికీ ప్రయోజనం యేముంటుంది? 
నినశించడానికి యిళ్లయినా లేకుండా పోతాయి, 


కాబట్టి యీ రోజుల్లో వస్తువులన్నీ కొందరి లాభాలకోసం తయా 
'రౌతున్నాయి. పిజలక్‌ కొరకుకాదు. ఎంక యెక్కువ లాభంవ స్తే అంత 
యక్కుువ సరుకు తయారౌతుంది. అన్ని యెక్కువ పరిక9ిమలు బయలు 
'దేరుతాయి. కాబట్టి పెట్టుబడి యొక్క ఉ ళం లాభాలు; పిజల అవస 
రాలు కాదు, 


ఎందువల్లనంటే నేడు భూమి, ఫ్యాక్టరీలు, గనులు ఇల్లాంటీ ఉత్స ్తీ 
సాధనాలన్నీ ఏ కొద్దిమంది చేతులో ల్లోనోవున్నాయి. ఒర్‌ వస్తువును తయారు 
చేయడంగాని, తయారుచేయకుండా మానడంగావి, వీరి యిష్టా యిష్టాలపై 


a lhe 


ననే ఆధారవడి యుంటుంది. ఆ వస్తువు యెవరెవరికవసరమో వారి 
యిష్టాన్నిబట్టికాదు. కారణం, యీ వుత్పత్తి సాధనాలపై పెత్తనం సిజ 
లకు లేదు; కొద్దిమంది వ్యక్తులకు మాతమే వుంది. “హాళే వీటికి న్వంత 
దార్లు. వారి వ్ర “తరునులేనిదే యంతా9లు నడువవు,. ఆపు తరువు లెప్పు 
డోస్తాయి ? తనుకు పుష్కలంగా లాభాలొ సాయన్న ప్పుడే, అనగా వజ 
లకు కావలసిన వస్తువులన్నీ తాము సొంతంగా తయారుచేసుకునే హక్కు 
లేదన్నమాట, కార్మికుల జీవితంకూడా యజమానుల యిష్టా యిష్టాలపైనే 
ఆధారసడి యుంటుందన్న మాట. 

ఇట్టి ఆర్జికవిధానం అక్రమం, అశాస్త్రీయం, అన్యాయం, అవినీతికరం 
అని సోవియట్‌ ప్రజలు నమ్మి దానిని నిర్మూలించి, మరొక కొత్త విధా 
నాన్ని స్థాపించుకున్నారు. దీన్నే సోషలిజం అంటాం, 


రష్యాలో ఉత్ప త్తి విధానం 


సోవియట్‌ రష్యాలో భూమి, ఫ్యాక్టరీలు, గనులు, రైల్వేలు ప్రజల 
అస్థి. వ్యక్తులకు వీటిపై సెత్తనంలేదు. “స కొద్దిమంది పెట్టుబడిదారుల 
లోభంకొరకో యివి నడుపబిడవు; (పజల అవసరాలను తీర్చడానికే నడుస 
బడతాయి. రష్యాయొక్క ఉత్పత్తి విధాసానికంతకూ ప్రధానం పజల 
అవసరాలు. ఏ యే సరుకులు అన్నింటికంచ యెక్కువ అవసరమో నిర్ణ 
యించేది ప్రజలు. వేటిని ముందు తయారుచేయాలో, వేటిని తరునాలే 
తయారుచేయాలో నిర్ణయించేది ప్రజలు. తమ తను సంస్థలద్వారా (నజలే 
ఒక ప్రానుపకారం ఏ యే సరుకును ఎంతేంత తయారుచేయాలో, అందు 
కనసరమైన ఆదాయాన్ని ఎలా "సీకరించుకో వాతో, నిర్ణయాలు తీసుకుం 
టారు. ఒక పంచాయతీబోర్డు ప్రతియేటా ఆదాయ వ్యయ పట్టీని తయారు 
చేసి, గామ జీవనాన్ని యెలా నడుపుతుందో, ఆలాగే సోవియట్‌ యూని 
యన్‌లో ఆదాయ వ్యయ పట్టిలనుబట్టి ఉత్పత్తి విధానం సడుపబిదుతుంది. 
ఇంగ్లండు మొదలైన దేశాలలో పతికుటుంబం ఆహారానికెంత ఖర్చు 
పెట్టాలో, అద్దెకు ; ఎంత ఖర్చుపెట్టాలో, బట్టలకెంతో, చదువుకెంతో, 
నందుల కెంతో, దాన ధర్మాలకెంతో, అంచనావేసి మిగతా సొమ్మును విలా 


mr 2 లా 


సాలకుగాని, నిలవకుగాని ఖర్చుపెడతారు. ఇలాగే రష్యాలో ఏ యే సంవ 
త్సరం ఏ యే సరకులకు ఎంతెంత ఖర్చుచేయాలో అంచనావేసి, అందు 
కవసరమైన సొమ్మును సేకరిస్తారు. 

సోవియట్‌ రష్యా అంతటి పెద్ద దేశానికి వివరాలతో యిట్టి ప్లానును 


తయారు చెయ్యాలం తే అనేక చిక్కులొస్తాయి. అయినా మూలసూత్రం 
యేమిటో తెలుసుకుంపే కష్టం అవిపించదు. 


(ప్రజల అనసరాలు 


అసలు ప్లాను యెక్కడ, ఎలా (ప్రారంభమవుళుందో చూదాం. 
బండిచ క్రానికిమధ్య యిరుసు, ఆ యిరుసుచుట్టూ ఆకులు, యెలా అమర్చ 
బడి ఉంటాయో, ఆలాగే ఉత్పత్తి తివిధానాస్‌ కంతకూ కేంద్రస్థానంలో 
ప్రజల అవనరాలుంటాయి; వాటిచుట్టూ అనేక పరిశ్రమలుంటాయి- అంతే 
గాసి, కొద్దిమంది సెట్టుబడిదార్ల లాభాలచుట్టూ పరిశ్రమలుండవు, 


సాధారణంగా ప్రజల అవసరాలెట్టివో పరిశీలిద్దాం, ఆహారం, 
బట్ట. యిల్లు, అన్నింటికం'చె ముఖ్యం. తరవాత తమ్ముతాము రకించుకో 
క్‌ కవసరమైన సాధనసాను గీ. ఇవన్నీ కొవారిం"ే ఇనుము, ఉక్కు, 
బొగ్గు, రాగి, , దూది, కలప మొదలై నవి ఎన్నో అవసరం. వీటిక్తై గనులు 
తవ్వాలి; ఫౌొండ్రీలు తెరవాలి; ఆ "హిం డ్రీలో యంత్రాలు తయారుకావాలి. 
ఒకొ-క్క- సరుకును రవానా చేయడాని కవసరమైన రైళ్లు, వేగన్లు కావాలి, 


అయితే, కేవలం యంత్రసామగగ్రితోనే ప్రజల అవసరాలు తీరు 
తాయా ? ఒక ఆయిల్‌ ఎక్స్‌పెల్లర్‌ తిని మనం ఆకలి తీర్చుకోగలమా ? 
థియ్యం, గోధుమలు, రాగులు, జొన్నలు, కందులు, మినుములు వృగెరా 
కాయ రాన్యలుకూడా కొవాలి. కట్టుకోడానికి బట్టలు కౌవాలి. నివసించడానికి 
యిళ్లుకావాలి, తొడుకో_డానికి జోళ్లుకావాలి, ఏపేటా వీటిని ప్రజల అవ 
నరాన్ని బట్టి తయారుచేయడానికి బడ్డట్‌ లో కొంతసౌమ్మును (ప్రత్యేకించాలి. 


ఇలాగే, వీటిని తయారుచేసే సే యంత్రసామగ్రికై మరికొంత ధనాన్ని 
ప్రత్యేకించాలి, 


అలా 1§ 


ఆహారం, బట్ట, యిళ్లు, జోళ్ల, యంత్రసామ[గ్రినూత్ర మే కాకుండా, 
పొఠళాలలు, హైస్కూబ్ల, ౯ కాలేజీలు కూడా మనకవసరం. ఇందుకై 
చక్కని ఉపాధ్యాయుల్ని తరిఫీదుచెయ్యాలి. హాస్పిటట్లు వగైరా ఆరోగ్య 
వసతులు ఉండాలి, వాటిల్లో పనిచేయడానికి డాక్టర్ల కూ, నర్ఫులకూ శిక్షణ 
యిన్వాలి. 


పత్రికలు, సినీమాలు, నొటకాలు, రేడియోలు కూడా విరివిగా 
స్థాపించబడాలి. 


ఈవిధంగా, (ప్రజల శారీరక = మానసిక శ క్తుల్ని అభిదృద్ధిపరచడాని 
కవసరమైన ప్రతివిషయం ప్లానులో యిమిడి ఉంటుంది. కనుకనే, ఒక 
దేశంయొక్క ఉత్స త్తివిధానొన్ని నిర్వహించడానికి (ప్రతి చిన్న వివరంలోకి 
పోవలసిన అవసరం కలుగుతుంది. ఈవిధంగా, (ప్రతియేటా (ప్రజల 
ఆఅవనరాల్నిబట్టి ఉత్స త్తివిధానం ఆంతా స్రానుప్రకారం నడుపబడి శే, 
మానవసమాజం అంతా ఒక చక్కని సమిష్టికుటుంబంగా వర్ధిల్లుతుంది. 
(ప్రతివ్యక్తి కి సంఘానికి నెరవేర్పవలసిన విధులు, సంఘంవల్ల కాను పొందే 
సౌకర్యాలు ఎన్నో ఉంటాయి. సంఘంకొరకు వ్యక్తి, న్య క్తికొరకు 
సంఘం, పాటుపడే పద్ధతి ఆచరణలోకి వస్తుంది, 


mt Dh ee 


2. పంచవర్ష ప్రణాళికలు 


సమగ్రమైన ఒక ప్లానుప్రకారం రష్యాలో ఉత్పత్సి యెలా జరుగు 
తుందో యిప్పుడు పరిశీలిద్దాం. మొట్టమొదట నునం జ్ఞాపకం ఉంచుకో 
వలసిన విషయాలు రెండు. మొదటిది : ప్రజల అనసరాలనుబట్టి మాత్రమే 
అక్కడ సరుకులు ఉత్ప త్తిచేయబడతాయి. రెండోది : భూమి, యంత్రాలు, 
ఫ్యాక్టరీలు, తై ట్ల్‌--ఇవన్నీ వ్య క్రులచేతుల్లో కాకుండా ప్రభుత్వంచేతుల్లో 
(ప్రజలచే ఏన్నుకొనబడేది) ఉంటాయి. 


దేశంయొక్క- ఉత్ప్తివిధానాన్ని నడిపే నిమిత్తం సోవియట్‌ 
ప్రభుత్వం ఒక స్తానింగ్‌ కమిషన్‌ను నియమిస్తుంది. శ సంవత్సరాల 
కొకసారి యీ కమిషన్‌ ప్రణాళికను పిచురిస్తుంది. వీటినే “పంచవర్ష 
ప్రణాళికొలంటారు. ఫైట్‌ ప్లానింగ్‌ కమిషన్‌వారి కార్యాలయం మాస్కో 
నగరంలో వుంటుంది, ఎత్తైన అనేక పెద్దధవనాలలో ఏ విధశాఖలకు సంబం 
ధించిన ఆఫీసులు నిరంతరం పవిచేస్తూపుంటాయి. (ప్రపంచంలో మరే సంస్థా 
యింత విశాలమైన భూభాగంలో, యింతమందిపిజల నిత్య జీవితంతో 
సంబంధం కలిగియుండదు, అందువ ల్లి దీనికున్నంత పాముఖ్యత ప్రపం 
చంలో ఏ సంస్థకూ లేదు. పోతి చిన్న ఫ్యాక్టరీ, సతి యకరం భూమి, 
ప్రతి పాఠశాల, ప్రతీ సినిమాహాలు, సతి నాటకశాల, పతి కోర్టు ప్రతి 
అసుపత్సి, పతి స్రైనికదిళం వైట్‌ ప్లానింగ్‌ కమీషన్‌ యొక్క పరిశీల 
నకు గురికాక తప్పదు, 

వివిధ శాఖలలో పనిచేసేవారందరికీ వారి వారి సంఘాలుంటాయి. 
ఫ్యాక్టరీ కార్మికులకు చిక్‌ యూనియన్‌లు, న్యవసాయంచేసే రై తులకు 
గామ సోవియట్లు, విద్యా్థలకు విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులకు 
ఉపాధ్యాయ సంఘాలు, రచయితలకు రచయితల సంఘాలు, నటకులకు 


ఖు | ర్‌ a 


నటకుల సంఘాలు యిలా ఏ యే వృత్తులలో పనిచేసేవారికి వారి వారి 
సంఘాలుంటాయి. వాటిద్వారా స్టేట్‌ ప్లానింగ్‌ కమీషన్‌ పంపే ప్రశ్నలకు 
స్రజలు జవాబులిస్తూ, ఎప్పటికప్పుడు భోగట్టా. సంపుతూవుండాలి, ఇది 
హృభుత్వంయొక్క_ ఆజ్ఞ. ఏయే గాంమలో ఏ యే పంట పండేదీ, 
ఇప్పుడు ఎంతెంత పండుతూన్నదీ, అంతకంటె ఎక్కువ పండించడానికి 

ఏయే అవకాశాలున్న వీ, (గామసోవియట్లు లెక్కలు వేసి సంపాలి, ఊడ్చు 
లకు యెన్ని. టాిక్టర్లు అవసరమో, కోతలకు యెన్ని కంబై ను క్రానాలో 
తెలియచేయాలి. ప్రతి ఫ్యాక్టరీలోను ఇప్పుడెంతెంత నరుకు తయారాతూ 
న్నదీ, కొత్తరకపు యంతాగీలతో యెంత సరుకు తయారయేదీ, అందుకు 
ఎంతమంది కార్మికులు కౌవలసినదీ, ఆయా (_పేడుయూనియన్లు వివరాలతో 
పంపాలి. ఇలాగే మానవ జీవితంయొక్క పతి శాఖకు సంబంధించిన 
లెక్కలు స్టే స్టేట్‌ ప్లానింగు కమిషన్‌ బరాధర న పంపుతారు, ఈవిధంగా 
హృతిరోజూ, పఏతిగంట, పతి నిమిషం వక్నే భోగట్టాను ఎన్నటికస్పుడు 
అందుకొని ఏ డిపార్డుమెంటుకు పంపవలసిన sms ఆ డిపార్డు మెం 
టుకు పంపుతూ, వొటిని యెలా వపయోగించుకోవాతలో అలా వుపయో 
గించుకుంటూంటారు. ఈ కార్యాలయంలో చక్కని శాస్త్రజ్ఞానం కలిగి, 
ఎంతో తర్చీదుపొందిన, నిపుణులు కొన్ని వేలమంది పనిచేస్తుంటారు. 
వారికింద అనేక వేలమంది గుమాస్తాలు వారి సహాయార్తం వుంటారు. 
ఇలాంటి అపూర్వమైన సంస్థ ప్రపంచంలో యెక్కడా లేదు, 


ఫ్లానులో (ప్రతివ్య క్తికీ స్థానం 


ఈ కార్యాలయం ఏ కలెక్టరాఫీనువంటిదో, ఏ నూసరింజెండింగు 
ఇంజనీయరు ఆఫీసువంటిదో కాదు. హృదయంలేని గుమాస్తాలుకాదు 
అందులో పనిచేసేది. లంచగొండి వుద్యోగస్థులకు అందులో es 
స్థానమూ లేదు. అనేక లక్షలమంది స్త్రీపురుషుల, బాలబాలికల, భవిష్య 
త్తును నిర్ణయిస్తున్నామనే విషయం అందులో పనిచేసే (ప్రతివ్యక్తి కీ 
కలను ఆ కౌర్యోలయానికి వచ్చే లెక్కలలో (ప్రతిన్య క్రికీ స్థానం 
వుంటుంది. శరీరదారుఢ్యం గలవారి లెక్కలు ఒక ప్రత్యేకమైన శాఖకు 


స bE స 


చెందుతొయ. శ క్ర లుడీగిపోయినా, వృద్దాహ్యంవచ్చినా, బాగా చిన్నవయ 
స్సులో వున్నా, "ఇంటివనులలోవున్నా, శా స్త్రపరిశోధనలలో నిమగ్నులై 
వున్నా, చదువుకొంటున్నా, యుద్ధరంగంలో పోరాడుళున్నా, అలాంటివారి 
ఏవరాలు (ప్రత్యేక శాఖలలో చేర్చుతారు. ఈవిధంగా సరుకుల వుత్చత్తికి 
మొత్తం ఎంతమంది పనికివచ్చే కార్మికులున్నారో మొదట తెలుసు 
కుంటారు, 


ఇంతమంది ప్రజలకు ఆహారం, బట్ట, ఇళ్లు, విద్య, అం గ్య 
విరామం ఎంతెంత అవనరమో మరొక డిసార్టుమేంటు వివరాలను “సేక 
రిస్తుండి. మొత్తం దేశానికంతకు రోక్షణయేర్చ్పాట్లు ఏమేమి చేయాలో, 
ఫ్యాక్టరీలు, గనులు, యంత్రాలు, ఇలాంటి ఉత్ప త్తిసాధనాలు ఎన్ని అవస 
రమోకూడ పై కార్యాలయంలో అంచనా వేస్తారు. 


సైట్‌ స్తానింగు కమిషనుదారి కార్యాలయానికి ఇట్టి లెక్కలు ఎడ 
తెగకుండా నిరంతరం చేరుతుంటాయి. (ప్రతి పరిశ్రమ లోను, (పతీ వ్యవ 
సాయ కేంద్రంలోను, ప్రతి వై జ్ఞానికసంస్థలోను, గత సంవత్సరం ఏమేమి 
ఎంత తయారై నదీ, ఈసంవత్సరం ఏమేమి తయారుకాదోతున్న దీ, వివరా 
లీయడ మే కాకుండా, ఆయా సంస్థలలో పనిచేయడానికి ఎంతెంతమంది 
మనుష్యు లవసరమో, ఎన్నెన్ని 'ముడివదార్థాలు కావాలో, ఎంత అప్పు 
తీసుకోనలసివున్నదో, ఎలాంటి రవాణాసౌకర్యాలు వుండాలోకూడా కెలియ 
జేయవలని వుంది, (ప్రజల ఆహారంకొరకు, బట్టలకొరకు, ఇతర అవస 
రాలకొరకు, యిప్పుడెట్లి ఏర్పాట్లు జరుగుతున్నాయో, యికముందు ఏ 
యేర్పాటు అవసరమోకూడా సూచించుతారు. 
ఈలెక్క- లఅన్నింటినిబట్టి, వచ్చేసంవత్సిరం ఏమే పరిశ్రమలలో 
వంతెంక తయారుకావడానికి అవకొశంపుందో ప్లానింగ్‌కమిషన్‌ దామాషా 
లెక్కలను తయాదుచేస్తుంది. కొనీ, ఈ లెక్కలే అంళిమనిర్షయాలు 
కొవ్స. జొతీయళ క్లుల్ని కొన్ని పరిశ్రమలలో ఎక్కువగాను, మరికొన్ని 
సరిశ్రమలలో తక్కువగాను వినియోగించవలసి వస్తుంది. ఉదాహ 
రణకు్క యుద్దపరిశ్రమలో గత సంవపత్సరంకంచి ఎక్కువ పెట్టుబడి 


(8) me కే! ఆ 


ఎనో 


అవసరంకావచ్చు. అలాంటప్పుడు బట్ట ఉత్ప్తీనిగాని, జోళ్ళ ఉత్పత్తినీ 
గాని తగ్గించవలసి వస్తుంది. ఒకొక్క సంవత్సరం యంత్ర పరిశ్రమల 
ఉత్స త్తి త్రికీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసివస్తుంది. మరొక సంవత్సరం 
జీవితానసరాల ఉత్పత్తికి, ఇంకొక సంవత్సరం వై జ్ఞానికాభివృద్ధికి, ఎక్కువ 
ప్రాధాన్యత నీయవలసివస్తుంది. ఈ విషయాలనుగూర్చి రాజ్యాంగయం త్రం 
లోని ముఖ్యశా ఖలయొక్క సహకారంతో (వీటిని పీపుల్స్‌కమిసారి 
యట్లు అంటారు కమ్యూనిస్టు సెంట్రల్‌కమిటీ కొన్ని సూచనలిస్తుంది+ 


నిర్ణ యాలీయడం సులభంకాదు 


ఇది అంత సులభమైన సననికౌదు, (ప్రతియేటా జనసంఖ్య అతి 
వేగంగా వృద్ధిచెందుతూన్న  పరిస్టితులలో, ఏటేటా కార్మికు లెంతమంది 
లభిసారో సరిగా అంచనా వేయడం మాటలుకాదు. గత 18 సంవత్సరాలలో 
రష్యా జనసంఖ్య షుమారు శిష్ట కోట్లు షెరిగింది, ఈసంఖ్య పోలెండ్‌ 
జనాభాక౦"టె పెద్దది. ఇంతేకాదు, ఈసంవత్సరంకం టే వచ్చేసంవత్సరంలో 
కార్మికుల నై నై పుణ్యం ఎట్టిస్థాయిలో ఉంటుందో చెప్పలేము! (పజల 
అవసరాలన్నింటినీ అంచనా వీయడంకూడా కష్టమే. దేశం మొత్తంమీద 
ఫ్యాక్షరీలన్నింటికి ఎంత బొగ్గు అవసరమో, “ఏంత విద్యుచ్చ క్తికావాలో, 
లెక్కలు వేయాలి. అదనపు విద్యుచ్చ కిని సప్టయిచేయడంవల్ల యితర 
అవసరాలెంతవరకు తగ్గుతాయో నిర్ణయించాలి. రవాణాసౌకర్యా లెంత 
వరకు అవసరమో, వాటిని స్థానికంగా యేర్చాటుచేయడంపల్ల ఎంత కలిసి 
వస్తుందో తెలియాలి, ఒక పరిశ్రమను మరొక చోటికి మార్చడంవల్ల ఎంత 
వరకు ఉపయోగకరమో తెలుసుకోవాలి, వ్యవసాయంలో యంత్రశ క్తిని 
ప్రవేశ పెట్టడంవ ల్ల సహజంగా రైతుల అవసరం పూర్యరఅంత ఉండదు. 
మీగతావారందరిసీ ఏయే సరిశ్రమలకు పంపొలి ? లేదా ఏయే కేంద్రాలలో 
పనిచేయించాలి ? ఈషప్రశ్న లన్నింటికీ జవాబులిస్తూ వేర్వేరు (ప్రభుత్వ 
శాఖలద్యాగా స్టేట్‌ ప్లానింగ్‌ కమిషన్‌, కమ్యూనిస్టుపార్టీ నూచనల కను 
యుణ్యంగా సమగ్రమైన ఒక తాత్కాలిక ప్లానును తయారుచేసి క్రింది సంస్థ 
ల్‌ పంప్పతుంది. 


న LO we 


|=. వజల కవసరమెన ఆ స గ్రా ముడివస్తువులు కార్మి రల 
ఫి హ్‌ సీ క్‌ ము 
వసువులు పంచవర (పణా? 


ష్‌ త "హ్యోక్షకిలు 


DDLVUD [Gn (| 
[| ఫ్‌ ప వ 


పెద యంత్రాల 
యు 











యె పరిశ్రమ 
శవా 
య 
ఖా 
2” ఒకమాదిరి పెట్ల Cs 
ఎ! యంత్రాల పరిశ్రమ 
BGO ట(టా్యూ 000 ' \ 

500 6032 666 5g | ) 

oO [001000 శ 
దీ. గోర్కీ. మోటారు ఫ్యాక్టర్‌ dey | 
క FE ల్‌ ల ల్‌ 
చీ జ్జ | 
J లే 
వై గ్‌ ఈ 
Ww క త్రీ ర్త! 
¥ ష్‌ ఫ్యాక్టరీ కార్మికులు తమకు సంబందించిన ల! 
wa దానును వ ల! 
dt | 
క ల్‌ | 
A | | 
Fa UWE 





"a 


తొత్కాలిక పాను 


ఇప్పుడు బండిచకాగిలు మళ్ళీ వెనుకకు తిరుగుతాయి. మొదట సోవి 
యటు యూనియన్‌లో వున్న సతి ఫ్యాక్టరీనుంచి, పతి వ్యవసాయ 
కేతంంనుంచి, గ స్కూ.లునుంచి, పతి ఆసుపతి)నుంచి వివరాలతో 
గూడిన లెక్కలు స్టేట్‌ ప్లానింగ్‌ కమిషన్‌ కార్యాలయానికి చేరాయి. 
ఇప్పుడు సమగ మైన ఓక స్లానును వివరాలతో, ప్రతి సంస్థకు ఫైట్‌ 
ఫ్లానింగు కమిషన్‌ పంపుతోంది. దేశంయొక్క మొత్తం ఉప రాత కను 
గుణ్యంగా ఏ ఫ్యాక్టరీలో ఎంత సరుకు తయారుకావాలో, అందు కవసర 
మైన బొగ్గు, విద్యుచ్చక్తి, ముడీ ప పదార్హాలు, ఎంతెంత సరఫరా చేయబడి 
తాయో. ' ఎంతమంది కార్మికులు పనిచేస్తారో వివరాలతో తెలియజేసారు. 
అలాగే పతి సమిష్టి వ్యవసాయ క్షేత్రంలో యెంత పంటనుపండించ 
వలసియుందో, అందు'కెన్ని ట్రాక్టర్ల నప్తయి చేయబడతాయో, సని 
చేసేవా రెంతమంది ఉంటారో, మొదలైన వివరాలతో తెలియచేస్తారు, 
ఒక స్కూలులోగాని, కాలేజీలోగాని యెంతముంది విద్యాద్ధురికు "కణ 
యివ్వాలో, ఉపాధ్యాయు లెంతమంది ఉంటారో, వారికి జీతాలెంతో మొద 
లైన లెక్కలు తయావచేసి పంపుతారు, ప్రతి ఫ్యాక్టరీ, పతి వ్యవసాయ 
క్షేత్రం, (పతి విద్యాకేం్యగం, (ప్రతి సినిమా, (ప్రతి నాటకళాల, (పతి 
కోఆపరేటివ్‌ స్టోరు . యీ ప్లానునుగురించి తమ తమ అభిప్రాయా లీయ 
వలసిందని కోరుశారు. 


పైనుండి వచ్చిన యీసూచనల్ని ప్రతి చిన్న సంస్థా ఎంకో బాధ్య 
తతో పరిశీలిస్తుంది. ఒక సమిష్టి వ్యవసాయ షతం తన్‌ శ క్రికిమించిన 
కోటా యివ్వబడినట్లు భావించవచ్చు. లేదా ముడి సరుకు యిప్పటికంచె 
వేగంగా సప్లయి చేయబడినప డే ఆకోటాను పూర్థిచేయ గల్లవచ్చు, 
ఒక్‌ ఫ్యాక్టరీకిచ్చిన కోటా వుం స్వల్సం అని కార్మికులు అభిపాొాయపడ 
వచ్చు. వంచువల్లనం తే, అందులోవున్న యంతా9లు యిస్పటికం"టి 
జోరుగా నడిచే కొ త్త ఉపాయం ఏదైనా వారు కనిపెట్టియుండ చ్చు. 
లేదా ఒకకొత్తప 3శోధనవల్ల యిప్పటికం"తె తక్కువ ముడినరుకే సరి 


అణాల. 1 అలా 


పోవచ్చు. ఈవిధంగా పతి సంస్థలోనూ సమావేశాలు జరుపుకొని కొత్త 
సూచనలేవైనా వుంపే, ప్రభుత్వానికి సమిష్టిగా తెరియచేస్తారు. సా 
బండీ చకా౦లు మళ్ళీ రెండోసారి ప్పానింగు రిమిషణ కొనై ప్రక ప్రయాణం 
చేస్తాయి. ఆఫీసు అంతా మళ్ళీ కొత్త సూచనలతో నిండుతుంది. మళ్ళీ 
నిపుణులు కూర్చొని వీటినిగురించి తొర్గనభర్దనలేసి, చివర తము ఆంతిమ 
నిర్ణయాలు గావిస్తారు. 


5 సంవత్సరాల కొకసారి యిట్టి నిర్ణయాలు దేశానికంఠమూ వంన 
బడతాయి. ఈ కోటాలను పితి వ్యవసాయక్షేత9ం, ప్రతి ఫ్యాక్టరీ, ప్రతి 
విద్యాసంస్థ, ప్రతి ఆసుపత్రి, పూర్తి చేయాలి, వీటికే “వపంచనర్ష (ప్రణాళిక 
లని పేరు, 


స్టేట్‌ స్టావింగ్‌ కమీషన్‌వం పే యిట్టి ఆంతిమనిర్హయాల క 17 కోట్ల 
మంది సోవియట్‌ పౌరులు కుతూహలంతో యెదురు" చూస్తూవుంటారు. 
మన దేశంలో పరీకశి ఫలితాలకొరకు యే కా లేజీవీద్యార్థీ యింత ఆతృతతో 
యెదురుచూడడు. పతి సోవియట్‌ పొరునికీ యీ 'ష్టామ ఒక పరమా 


వధి. తన జీవితాన్ని ముందుకు నడిపించే మార్గదర్శి; "శన అభ్యున్నతికి 
తోడ్పడే చెలికాడు. 


మొదటి రెండు పంచవర్ష ప్రణాళికలు సోవియట్‌ ప్రజల్ని ఆర్థికం 
గాను, వైజ్ఞానికంగాను యెంతో ముందుకు తీసుకెళ్ళాయి. ఇప్పుడు 4 వ్‌ 
పంచవర్ష ర్ల ప౦ణాళిక సాగుతోంది. ఇది 1942 లో పూదర్తికావలసింది. దీని 
వల్ల సోవియట్‌ ప్రజల నిత్య జీవితావనరాలు, యింటి “సౌకర్యాలు, వైజ్ఞా 
నిక సంపద, పూర్వ్ణంకంటు యెక్కువ సంతృప్తికరంగా అభివృద్ధి 
పొందాయి, “రష్యాలో నేడు నిరుద్యోగం అనే సమస్య లేసు. పల్లెటూ 
ళ్ళలో 'పేదరికంలేదు. ఇప్పటి సమస్య ప్రజల ఆర్థిక - వైజ్ఞానిక సంపదను 
యే యితర పెట్టుబడిదారీ దేశాలలోను లేనంతగా వృద్ధిచేయడ మే” లని 
మూడవ పంచవర్ష ప్రణాళిక చెబుతోంది. 


mm 2 


తి. శాస్త పరిశోధన 


మానవజీవితాన్ని తేజోవంతంగా చేయడానికి సోవియట్‌ ప్రభుత్వం 
శాస్త్రపరిశోధన శకెంతైనా (ప్రోత్సాహమిస్తుంది. ఏ దేశంలోనూ శాస్త్ర 
విద్యలకింత [ప్రోత్సాహంలేదు. 

ఇందుకు కారణంలేక పోలేదు. "పెట్టుబడిదారీ దేశాలలో శాస్త్ర విద్య 
లెంత నరేకు షాహుకార్లకు లాభాలు సంపాదించిపెట్టుతాయో, అంతవరకు 
మాత్రమే వాటిని పోషిస్తారు. ఉదాహరణకు, ఒకబట్లలమిల్లు తీసుకుందాం. 
ఆందులో యిస్పుడు తిరిగే యంత్రాన్ని తీసివేసి, మరొక కొ త్రయంత్రాన్ని 
ప్రవేశ పెట్టడంవల్ల సగంమంది కార్మికులతోనే మిల్లును నడిపించవచ్చు; 
ఆస్పుడు యజమాని కూరీలకీయవలసిన జీతాలమొత్తం తగ్గుతుంది, లాభం 
యెక్కువొస్తుంది. ఆందువల్ల కొత్రయంత్రాన్ని మిల్లులో ప్రవేశ పెడతాడు, 
కాని, తీసివేయబడిన సగంమంది కార్మికులు నిరుద్యోగుఎలో కలిసిపోయి, 
శాస్త్రపరిశోధనను దూషిస్తారు. కారణం, అది తమ అన్నాన్ని మట్టిలో 
కలిపింది । మడాిసులో సుమారు 20 సంపక్సరాల తం పాొయభూొసనో 
దొడ్తలో ఫ్లష్‌బౌట్‌ వద్దతి ప్రవేశపెట్టబడింది. దొద్దు శుభ్రం చేయడానికి 
పాకీపనివారి అవ సరంలేకుండా, పైనున్న గొలుసులాగితే సీళ్లుదేగంగా 
ప్రవహించి, ఒగలోతైన సొరంగంద్వారా భూమిలోకి పోతాయి. ఈ పద్ధతి 
వల్ల కొన్నీ వేలమంది కార్మికులు నిరుద్యోగులయారు. తమను యీ గళికి 
తీసుకొచ్చింది “న్లష్‌బాబ్‌” దొడ్లేనని వారు యిప్పటికీ దూషిస్తారు, 

సోవియట్‌ యూనియన్‌ఠో ఇలావాదు. అక్కడ శాట్త విద్యలన్నీ 
మానవ జీవితాన్ని నొఖ్యవంతంగా చేస్తాయి. సాధారణంగా యంత్రశ క్రి 
నల్ల మనుష్మ్యులశ్రమ చాలా వరకు తగ్గుతుంది; ఆనగా పనిచేసే గంటల 
సంఖ్యతగ్గుతుంది. అధనంగాఉన్న రార్మికుల్ని మరొక సరిగ్రమకుపంవృు 
తారు, నిరుద్యోగం ఆనే రాశసికి కార్మికులు బలికొనవసరంలేదు. శరీర 


అలం నక లా 


దారుఢ్యంగల ప్రతివ్యక్తి  స్రీపురుషుడు = సంభానికి ఉవయోగించే ఏదో 
ఒక పవిచేసితీరాలి. అలాంటి అవకాశం (ప్రభుక్ణ్యం కల్పిస్తుంది. 

కాబట్టి, సోవియట్‌ ప్రభుత్వం శాస్త్రవిద్యలకూ = మానవ జీవితానికీ 
మధ్య ఎట్టి ఆవినాభావసంబంధం ఉంటుందో గుర్తించి, శాస్త్ర పరిశోధన 
కెంత ప్రోత్సాహం యివ్వాలో ఆంతా యిస్తుంది, కొద్దిమంది పెట్టుబడిదార్ల 
లాభాల కొరకుకాదు సోవియట్‌లో శాస్త్రపరిశోధన. రష్యాలో 1918 లో 
మొత్తం 211 పరిశోధనాలయాలు ఉంటే, 1988 నాటికి వాటిసంఖ్య 
2, 202 కు పెరిగింది ! నిపుణుల సంఖ్య ఎక్కు_నౌతూన్న కొద్దీ, పరిశోధ 
నాలయాల సంఖ్యకూడా సహజ గా 'పెరుగుతూఉంటుంది. 17 కోట్ల నుంది 
జనాభాలో నిపుణులు దాదాపు 1 కోటిమంది ఉన్నారంపే, రష్యాలో శాస్త్ర 
విద్యలకెంత (ప్రోత్సాహంఉందో తెలుసుకోవచ్చు, ఇతరదేశాలతోపరిశోధన 
లంటే ఎంతో గోప్యంగా ఉంచి, పెట్టుబడిదార్లు దానివల్ల లాభాలు సంపా 
దిస్తారు. రష్యాలో అలాకాదు, ప్రతిపరిశోధన ప్రజలసొత్తు; రహస్యం 
అనేది ఉండదు. 


వృక్ష శాస్త్రంతో పరిశోధనలు 

వ్యవసాయంలోను, ఫల వృకాలలోను, శాస్త్ర పరిశోధన యెలా 
జరుగుతూందో చూద్దాం. 

సోవియట్‌ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పటినుంచీ కొ త్తరకాల 
విత్తనాలక్రై పవంచంలో నలువై పులకు కాస్త్రపరిళోధకుల్ని పంపించారు. 
ఈ పనికి నాయకత్వంవహించి నడిపింది పొఫెసరు వవిలోవ్‌, ఈయన 
లెనిన్‌ వ్యవసాయ పరిశోధన నంఘానికి అధ్యతుడు (Lenin Academy 
of Agricultural science). అద్భుత మైన వ్య క్తి. ఆసమానమైన శక్తీ 
సంపన్నుడు. రోజుకు కొలది గంటలసేపు మాత మే నిద్రపోతాడు. 
ఈయన శరీరంలోవున్న నరాలు ఉక్కుతో చేయబడినవా ? అనిపిస్తుంది. 
ఈయననుగురించి ఒక చితంమైన గాధవుంది. ఒకరోజున వవిలోవ్‌, 
బాకూ పట్టణంచవై పు విమానంలో స్రయాణంచేస్తూం'ే విపరీతమైన గాలి 
వచ్చిందటి. అది గంటకు 90 మైళ్ళచొప్పున వీస్తోందటి. “అందువల్ల 


నేలమీద దిగడం అసాధ్యమయిందీ. అక్కడకు దగ్గరలో నేవున న్న ఓక 
కొండమీద ఆశయం తీసుకుందామని దానిమీద దిగాడు. కాని ఇంజన్‌లో 
పెటోలు ఆయిపోయింది. తోడి వై మానికులుకూడా యిదే స్థితిలో 
వున్నారు, ఏమిచేయాలో యెవరికీ తోచటంలేదు. చర్చల వల్ల కూడా ఉస 
యోగం కనపడలేదు. పొ'ఫెసర్‌ వవిలోవ్‌ యిట్టి స్థితిలో వృీశాంతంగా 
నిదపోయాడట | 

ఎంత ధీరచిత్తుడై యుండాలి ఆ ప్రొఫెసర్‌ 11 


వవిలోవ్‌ నాయకత్వం[క్రింద మొ త్తం 60 పరిశోధకదళాలు (ప్రపంచ 
యాతిచేసి, 8 లక్షల కొత్త నమూనాలతో తిరిగివచ్చారు. పిపంచంలో 
యెక్కడా వృక్షళాస్త్రానికి సంబంధించిన యిన్ని నమూనాలు లేవు. 


ఒక్కొక్క విత్తనం యెంతెంతకాలానికీ పంటకువచ్చేదీ యీ 
నమూనాలు తెలియజేస్తాయి. 

కొన్ని సిదేశాలలో యితరచోట్ల కంచె యెక్కువ రకాలు పండు 
తాయి. ఉదాహరణకు ధాస్యంపంట తీసుకుందాం : అనేక పిదేశాలలో 
అనేకరకాల ధాన్యం పండడం చూస్తున్నాం. కాని, శాస్త్రజ్ఞులు యెక్కువ 
రకాల వరి యెక్కడై తే పండుతుందో ఆ (ప్రదేశంలో ప్రొచీనకాలంనుంచీ 
పరి పంతుతున్నట్లు సిద్ధాంతీకరించారు. వరిపంటకు ఆ పాీంతం పుట్టి 
నిల్లని స్పష్టపడింది. 

ఠః సూతాన్ని బట్టి ఆసియాఖండమందలి నై రుతీభాగం (ఆఫ్‌ఘని 
స్తాన్‌, "ెర్ష్యా, ఈరాన్‌, ఇరాక్‌ మొదలై నవి) వరి ధాన్యానికీ, మెత్తని 
గోధుమలకూ, దిటానీలదా, వెడల్పు చిక్కు.డుకూ, బాదంపప్పుకూ, 
Lentils అనే కాయ ధాన్యానికీ, Apricots అనే పండుకూ, పుట్టినిల్ల ని 
నిర్ణయించారు. ఇదేవిధంగా బార్లీ కి, సోయాచిక్కుడుకూ, ఓట్లు అనే 
ధాన్యావికీ, ఆసియాఖండమందలి 'ఆగ్నేయభాగం (చై నౌ, సయాం, ఇండో 
చైనా, మొదలై నవి) పుట్టినిల్లని ధృవపరిచారు, అవిసీనియాదేశం గట్టి 
గోధుమజాతికీ, దకిఐల మరిక బంగాశాదుంవకు, టొమాటోకు, ఫొగాకుకు 
పుట్టినిల్లని తెలుసుకున్నారు. చిన్న దేశమైన అబిసీనియాలో, యే [గ్రామం 


అ బలీ చాల 


అయినా వెళ్ళీ గుప్పెడు గోధుమగింజలను పరిశీలిస్తే, అందులో మమారు 
50 రకాలు కనపడతాయట. జారు కొలంనాటి ర్యా అంతా వెశీకీనా యీ 
రకాలన్నీ లేవట. 


80 వేల రకాల గోధుమ 
వ్యవసాయ శాస్త్రజ్ఞులు యీవిధంగా నిర్ణయించిన కొన్ని హృదేళా 
లకు వెళ్ళి, అక్కడలభించే విత్తనాలను "సేకరించారు, వాటిపై పరిశోధ 
నలు పా్రొరంభించారు. ఉదాహరణకు ; లెనిన్‌ గాడ్‌ యందలి ఒక పెద్ద 
భవనంలో యీరోజున 80,000 రకాల గోధుమవి త్రనా లున్నాయి. 


రష్యను శాస్త్రజ్ఞులు గోధువు పంటకు యెక్కువ పా9ఢాన్యత 
నిస్తారు. ఎందువల్లనంపే ఇదే రష్యన్లకు ముఖ్యమైన భోజనం. గోధుమ 
అసలే పండని ఉత్తర ధృవ పాగింతంలోను, ప్పరుగుపళ్తేు రాష్ట్రాలలోను, 
శాస్త్రీయ సద్ధతులపకారం గోధుమపంటను పండించగలిగారు. అధికాహా 
రోత్సత్తిని ఒక ఉద్యమంగా నడిపారు. అమెరికొవంటి “పెట్టుబడిదారీ 
దేశాలలో ఒక్కొక్క సంవత్సరం గోధుమల ధర అకస్మాత్తుగా పడిపోతే 
వెంటనే షాహుకార్లు వేలకొద్దీ టన్నుల సరుకును సముద్రంలో కలిపివేసి 
ధరను నిలబెట్టుతారు. కాని, ఆ దేశంలోనే గోధుమలు సరిపోక లక్షలాది 
నిరుద్యోగులు బాధపడుతూ వుంటారు. రష్యాలో ఇలాకాదు. సద్దాన్నాన్ని 
సముద్రంలో కలపడం అక్కడ ఘోరమైన అపరాధం. ఎంత యెక్కువ 
పండితే అంత మంచిదని భావిస్తారు. 

రష్యాలో మంచిమంచి గోధుమజాతులు ఎన్నోపండుతొయి, ఆయితే, 
కొన్ని ప్రాంతాలలో గింజచిన్నదిగా ఉంటుంది; మరికొన్నిచోట్ల వంట 
తక్కువ పండుతుంది. కొన్ని ప్రాంతాలలో పురుగు తినివేస్తుంది. 
ఈలోపాలన్నీలేని ఒక గోధుమజాతిని పరిళోధించడానికి గస్యన్‌ శాస్త్ర జ్ఞాలు 
తంటాలుపడ్డారు. ఇతర దేళాలలోలభించిన మేలురకం గోధుమతో రష్యన్‌ 
గోధుమను ఆంటుక ట్టి పె లోపాలసు సరిదిద్దారు. ఉదాహరణకు: అవి 
సీనియాజాతి త్వరలో పంటకొస్తుంది. (ట్రాన్స్‌కా కేషియాజాతికి చీడపట్టదుః 
డచ్చిజాతి గోధునుగింజ చాలా పెద్దది. ఆఫ్‌ఘనిస్తాన్‌ గోధుము వర్షాలు 


లేకపోయినా, నాశనంకాదు. లక్షణాలన్నీ కలిసీఉన్న ఒక గోధుమ విత్తనం 
కొరకు ఎన్నోపరిశోధనలు జరిగాయి. తమకులభించిన వి_త్తనాలన్నింటినీ 
తీసుకొని, ఒక రకం గోధుమకూ, యితర రకాలకూ = ఆంటుకట్టి, కొత్త 
గొధుమజాతిని పండిస్తున్నారు. 

శాశ్వతప్పు గోధుమసంట 

సిట్సిన్‌ అనే వ్యవసాయ పరిశోధకుడు (ప్రపంచభ్యాతి గాంచాడు. 
వంచు నేలలోను, వర్షాలెక్కువగా కురియని ప్రదేశంలోను, పుష్కలంగా 
పండేగోధుమజాతిని కనిపెట్టుటకు ఈయనకొన్ని సంవత్సరాలు పరిశోధన 
చేశాడు. “ధైర్యంగానువ్వు పరిశోధనలుచేయి, నీకెంత పోత్సాహం కావ 
లసినా, మేమివ్వడానికి సిద్ధంగాఉన్నాం” అనిస్టాలిన్‌ సిట్సిన్‌తో అన్నాడు. 
చివరకు సిట్సిన్‌ విజయాన్ని సాధించాడు, ఈయన కనిపెట్టిన విత్తనం 
నుంచు ప్రదేశంలోగాని, మెట్టభూములలోగాని, విపరీతంగా పండుతూంది. 
దానికి చీడపట్టదు. ఎలాంటి జబ్బు దగ్గరకు రాదు, 

1937 లో సిట్సిన్‌ (ప్రపంచాన్ని ఆశ్చర్యసముద్రంలో ముంచి 
వేశాడు. శాశ్వతంగాపండే కొత్తరకం గోధుమను కనిపెట్టాడు. ఒకసారి 
చల్లితే, మళ్లీ నాలుగ్రైదు సంవత్సరాలవరకు చల్లనవసరంలేదు. ఒకేవేరు 
నుండి ప్రతిసంవత్సరం మొక్క మొలుస్తుంది, ఈ పరిశోధనవల్ల మానన 
జాతికి ఎంత ఉపకారం కలిగిందో వేరేచెప్పనవసరంలేదు. ప్రాఫెసర్‌ 
హోన్సన్‌ అనే అమెరికన్‌ శాస్త్రజ్ఞుడు యీ కొత్తవి త్తనాన్ని చూచి, విస్మ 
యం పొందాడు. “సోవియట్లు మాజిక్‌ చేశారు ; అనిపిస్తోంది” అని ప్రశం 
సించాడు. ఇప్పుడు సిట్సిన్‌ సోవియట్‌ వ్యవసాయ పరిశోధనళా ఖకు అధ్య 
కుడుగా ఉన్నాడు. ఇతనికి | లక్షరూబుల్సు స్టాలిన్‌ బహుమతీవచ్చింది. 


బొగ్గు గనుఅలో 


గనులలో దొరికే రాతసిబొగ్లుతో కోల్‌గ్యాసు తయారుచేసి, దాన్ని 
పెద్దపెద్ద పరిశ్రమలలో ఉపయోగిస్తారు కోల్‌గ్యాసు సహాయంతో బాయి 


a] 
లర్లతో నీటిని కాస్తారు. ఆసనీటినుండివచ్చే ఆవిరిశ క్రికో చక్రాలు తిరుగు 


ళ్‌ 


(4) I 


తాయి. ఇంతేకాదు, పెద్ద పెద్ద బ్లాప్టఫర్నెసు (అంటే రాక్షసిబొగ్గుతోమండే 
కొలిమి)ల సహాయంలేకుం డా కోల్‌ గ్యాసుతో యినుమును కరిగించవచ్చు. 


అయితే, కోల్‌ గ్యాసు ఎలాతయారౌతుంది ? బొగ్గును ఫె కితీసి, 
దాన్నికరిగించి తయారుచేస్తారు. గనులలోఉన్న బొగ్గును "తవ్వడం, దాన్ని 
చెకితీయడం, అప్పుడుదాన్నీ కరిగించడం = యదంతో వ్యయప్రయాసలతో 
కూడుకొని ఉన్నపని. 1881 లో ప్రొఫెసర్‌ రామ్సే అనే (బ్రిటిష్‌ శాస్త్రజ్ఞుడు 
బొగ్గుగనులలో ఉండగానే గ్యాసును తయారుచేసే పద్ధతిని కనిపెట్టాడు. 
దీనివల్ల ఎంతఖర్చు, ఎంతశ్రమ, తగ్గుతుందో చూ పెట్టాడు. కాని “బొగ్గు 
గనులన్నీ యజమానుల స్వంతఆస్ట్రి; “పరిశోధనకు అనేకలక్షల పొన్లుఖర్చు 
ఆవుతుంది. చివరకు గ్యాసు తయోరౌతుందో, కాదోనని వారు శంకించారు. 
పరిశోధన ఫలించకపోతే యీనష్టాన్ని భరించుటకు ఏయజమాని సిద్దంగా 
లేడు. (ప్రభుత్వమైనా చొరవచేసిందా, అంటే అదీలేదు, అందువల్ల ఈ 
కొత్తపద్ధతి ఆయన మెదడులోనే ఉండిపోయింది. 


కొని, సోవియట్‌ (పభుత్వం యీ పరిళోధనకు (ప్రోత్సాహం 
యిచ్చింది. లెనిన్‌ యిలాఅన్నాడు. 

“సోషలిస్టు (ప్రభుత్వంలో రామే పద్దతినిగూర్చి పరిళోధనలు జరగ 
డాని కెన్నో అవకాశాలుంటాయి. ఎందువల్లనంటే, ఆపద్ధతిని ఆచరణతో 
'పెట్టడంవల్ల అనేకలక్షలమంది కార్మికులు. పనిచేయనవసరం ఉండదు, 
వారిని యితర పరిశ్రమలలో పనిచేయించవచ్చు. మిగతావారు రోజుకు 
7 లేక 8 గంటల చొప్పున పనిచేస్తే సరిపోతుంది. బోలెడు శ్రమకళ క్తి 
నృధాకొకుండా తస్పించవచ్చు. ఇంతేకాదు, ఆరోగ్యకర మైన వాతావర 
ణంలో కొర్మికులు పనిచేయగల్లుతారు. పొగలలోను, మురికి గుంటలరోను 
సడి కొట్టుకుంటూ ఆరోగ్యాన్ని చెడకొట్టుకోనవసరం ఉండదు. అసహ్య 
కరమైన వర్కుషాపులస్టానే, మానవమా్రులు నివశించి పనిచేయగల 
చక్కని సరిశోధనాలయాలు బయల్దేరుతాయి.” 

పొఫిఫెనర్‌ రామే కనిపెట్టిన పద్ధతిని ఆచరణలో పెట్టాలని 


టి 
1981 లో రష్యన్‌ కమ్యూనిస్టుపార్టీ" నిర్ణయించింది. వెంటనే యీ నిర్ణ 


2 


యాన్ని కిియారూపంలో పెట్టారు. 1888వ సంవత్సరంలో వరిళోధన 
నెగ్గింది. కొన్నివేల అడుగుల లోతునుండి కోల్‌ గ్యాసు తయారై, పై 
నున్న బాయిలర్లకు వేడిని సస్తయిచేసింది, డోన్‌ బాస్‌ రాష్ట్రమందలి 
గొర్జోవ్‌కా సైషనులో గంటకు 15 వేల క్యూబిక్‌ మీటర్లు చొప్పున నేడు 
(1840) గ్యాసు తయారౌతోంది. లిసిషాన్‌స్క్‌. అనేచోట గంటకు ! లక్ష 
క్యూబిక్‌ మీటర్ల గ్యాసుచొప్పున తయారౌతోంది. 


ఈవిధంగా రష్యాలో కోల్‌ గ్యాసును తయారుచేయడానికి, గనులలో 
నున్న బొగ్గును ఒకచోటనుండి మరొకచోటికి రవానా చెయ్యడం అనవసర 
మయింది. బాయిలర్లను వేడిచేయడానికి పూర్వం అయే ఖర్చులో సగం 
తగ్గింది. కార్మికులు ఆరోగ్యకరమైన వాతావరణంలో పనిచేస్తున్నారు. 


మన దేశంలో బెంగాల్‌, బీహార్‌, మధ్య పరగణాలలో అనేక 
బొగ్గుగనులున్నాయి. ఇతర దేశాల (ప్రభుత్వాలు స్రీలు గనులలో పనిచేయ 
రాదని నిషేధించివుంటే, యీ మూడురాస్ట్రాలలో నేడు స్రీ కార్మీకులచేత 
పని చేయించుతున్నారు ఇండియా ప్రభుత్వం స్త్రీ కార్మికులపై వున్న 
నిషేధాన్ని తొలగించింది. ఇందుకు కారణం చెబుతూ, పురుషులసంఖ్య 
సరిపోవడంలేదని తెలియజేసింది. ఎంత ఆశ్చర్యం 1 సరిమైన జీతాలిస్తే 
పనిచేసే కార్మికులు మనదేశంలో కొల్లలుకొల్లలుగావున్నారు. ఈ కారణం 
ప్రపంచాన్ని మభ్యపరచడానికి చెప్పిన బుకాయింపుతప్ప మరొకటి కాదు, 
అసలు కారణం యేమంటే, స్త్రీలకు పురుషులకంటె తక్కున జీతాలీయ 
వచ్చునని. యజమానుల్ని ప్రభుత్వం యీ విధంగా సంతృ ప్రిపరచి, స 
కార్మికుల ఆరోగ్యాన్ని మట్టిపాల్డేస్తూంది. 

సామాజ్యవాద పిభుత్వానికీ, సోవియట్‌ ప్రభుత్వానికీ యెంత 
తారతమ్యముందో చూడండి! 


సినీమా రంగంతో 


ఇలాగే సినీమారంగంలోకూడా సోవియట్‌ ప్రభుత్వం కొత్త పరి 
శోధనలెన్నిటీకో పోత్రాహమిస్తోంది. ఉదాహరణకు : ఈమధ్య ఐవెనోవ్‌ 
వా 


అనే పరిశోధకుడు కొత్త సినీమా పద్ధతిని కనిపెట్టాడు. పతి సినిమా 
లోను మనం చూచే బొమ్మలకు మురిదు భాగం మాత్రమే కనపడుతుంది. 

కధానాయకుడు గుర్రంమీద సవారీ చేస్తున్నాడనుకుందాం; అతని ముఖంలో 
ఒకపక్క. మాతిమే మనకు కనపడుతుంది. అతడే నిజంగా రోడ్డు 
మీద సవారీచేస్తూ వెళుతున్నాడనుకుందాం; ఆప్పుడకని ముఖం మూడు 
వైపులా కనబడుతుంది. వెనుకవైపున వున్న భాగంతప్ప, యెదురుగాఉండే 
భాగం, పక్క రెండు భాగాలు, స్పష్టంగా కనపడుతాయి సిసీమాలోకూడ" 
సరిగ్గా ఆలాగే కనపడడానికి ఐవనోవ్‌ ఒకపద్ధతిని కనిపెట్టాడు. అందులో 
గుడ్డతో చేయబడ్డ స్క్రీన్‌కు (తెరకు) బదులు అతి సూక్మంగా ఉన్న 
వై రౌనెట్‌ ఒకటీ అమర్చబడుతుందట. నిలువుగాను, అడ్డంగాను. దగ్గర 
దగ్గరగా నేయబడిన ఈ వలలో $0 చేల తీగలుంటాయట. వాటిని పీరు 
సగొపెట్టి కొలి సే స్పై 95 మైళ్ళ పొడవు ఉంటుందట. ఈ చై ర్‌నెట్‌ చుట్టూ 
గట్టి ఉక్కుతో ॥ చేయబడిన "ఫ్రమ్‌లుంటాయి, అవి 30 టన్నుల బరువును 
అవలీలగా ఆవగలవు, ఇలాంటి స్కీ) నుమీద వెలుతురు పడితే, మూడు 
వైపులా కనపడే బొమ్మలొస్తా మి. 

ఈ పద్ధతివల్ల సినీమా తెరకూ, మనకూ మధ్య ఎలాంటి అంతరం 
ఉండదు. అంటే, మనం చూచేవి బొమ్మలుగా కనపడవు. నిజమైన మను 
ష్యుల్నే చూస్తున్నట్లుంటుంది. అకస్మాత్తుగా కధానాయకుడు గురిం 
యెక్కి కృతి యశిపిస్తూవస్తూంటే మనమీదికే వస్తున్నాడా అనిపించి, 
చటుక్కున బెంచీకిందక్‌ తల దూరుస్తామట ! విమానం యెగురుతూ 
వస్తూంటే, "పేరిక్షకులు భయకంపితులొతారట. ఐనప్పటికీ యీ కొత్త 
పదతిలో ఒక లోపం ఉంది. పేరిక్షకులు తల కదపకుండా, ఒకే 
వైపునుండిచూస్తూ కాచోవాఎట తలకదిపితే, బొమ్మలు గజిబికిగా తయా 
రౌతాయి. ఈ లోపాన్ని సరిదిద్దుటకు సోవియట్‌ నిపుణులు పరిశోధనలు 
చేస్తున్నారు. రెండుసంవత్సరాలలో వారి (ప్రయత్నాలు ఫలించుతాయని 
కొందరి అంచనా. 

. ఇతర దేశాలలో శ ప్రపరిల ధన ధనికులకు మాత్రమే సాధ్యమో 
తుంది, సోవియట్‌ యూనియన్‌లో అలాకాదు, 17 కోట్లమంది జనసంఖ్య 
జు జీర ఇ 


ఉన్నదేశంలో, (వ్రతివ్య క్రిలో నిబిడీకృతమైయున్న శక్తుల్ని ప్రభుత్వం 
ప్రోత్సహిస్తుంది. పరిశోధనల కవసరమైన సాధనఫామగగికి ఎంతసొమ్మైనా 
శాంక్షన్‌ చేస్తుంది. అందువల్ల, యుక్రవయస్సువచ్చిన (ప్రతిపారుడూ 
శాస్ర వరిశోధనలం'ే ఉవ్విళ్లూరుతాదు. కాస్త్రవిద్యలను గురించి (ప్రచురింప 
బడే గొసప్ప్మగంధాలు రస్యన్‌ భాషలోకి వెంటనే తర్జుదూచేస్తారు. ఉదాహా 
రణకు: డైరాక్‌ అను ఆంగ్లశా స్రజ్ఞుడు Stn Meshanies అనే 
DE వాళాడు. ఆది 'ఇంగ్లండులో 8 నంవత్సరాలకాలంలో 2000 
కాపీలు అమ్మబడ్డాయి. పుస్త సకమే రష్యన్‌ భాషలోకి తర్జుమాచేసి ప్రచురిస్తే గు 
కొద్ది నెలలలో 3000 కాపీలు ఆమ్మబడ్డాయి, 


మనదేశంలో సర్‌ సి. వి. రామన్‌ వస్తుశాస్ర్రంలో గావించిన సరి 
శోధనలు బ్రిటన్‌ = అ మెరికొలలో యెంతో భ్యాతి గాంచాయి; కోని నున 
దేశంలో యెంతమందిక్‌ తెలుసు వాటి గొప్పతనం ? 


రష్యన్‌ కార్మికులు శాస్త్ర సరిశోధనలంచే భయపడరు, సంతో 
షంగా అహ్వావిస్తారు. ఎందువల్ల ? ఇతర దేశాలలోవలె రష్యాలో నిరు 
ద్యోగం ఆనే రాశ్షసికి క కార్మికులు దిలి కొనవసరంలేదు. శాస్ర పరిళోధనల 
వల్ల లభించే కొత్త సౌకర్యాలు, కొత్త సంపద (ప్రజల ఆస్థి. 


అజా RB టం 


4. సహాజసంపద - పరిశ్రమల అభివృద్ధి 


నిళ్షవం వచ్చాక సోవియట్‌ నాయకుల్ని బ్రహ్మాండమైన నమస్య 
లన్న యెదుర్కొాన్నాయి, 17 కోట్లమంది జనాభాకు బలంయిచ్చే ఆహార 
పంటలు, సంవత్సరం పొడుగునా అవసరమయే బట్ట. నివాసయోగ్యమైన 
యిండ్లు, మానసికంగా అభివృద్ది చెందడావికి సౌకర్యాలు, నై తికాభ్యుదయా 
నికి అవకాశాలు - ఇవన్నీ సేకరించి పెట్టాలి. అందువల్ల (ప్రభుత్వం సహజ 
సంపదను పూర్తిగా వినియోగించడం అవసరమయింది. 


ఈ కర్తవ్యం నెరవేర్చడానికి సోవియట్‌ ప్రభుత్వం తమ దేశంలో 
యొక్క డెక్కడ, యెంతెంత సహజసంపద ఉందో తెలుసుకురమ్మని ఆనేక 
మంది నిపుణుల్ని పంపించింది. ఎల్లప్పుడూ మంచుతో కప్పబడియుండే 
ఆర్కిటిక్‌ మహాసముద్రంవై పు యేముందో, ఎత్తైన పామీర్‌ పర్వత పంక్త్తు 
లలో యేముందో, దట్టమైన _పైవీరియా అడవులలో యేముందో, పరిశీలించి 
రావడానికి ఏపేటా శాస్త్ర పరిళోధకుల్ని పంపించింది. వీరి సౌకర్యార్థం 
మోటారు కౌర్లు, విమానాలు, మంచును బద్దలుకొ పే యంత్రాలు, పంప 
బడ్డాయి. ఇదివర కెట్టి మనుష్యసంచారంలేని (ప్రదేశాలలో తెల్లని గుడారాలు 
లేచాయి. చలి కాచుకోడానికి చలిమంటలు బయల్లేరాయి. 


క్రమంగా భూగోళ శాస్త్రజ్ఞులు ఏయే ప్రదేశం యెక్కడుందో 
కనుక్కో_సాగారు. దానికి సరిహద్దుల్ని నిర్ణయించారు. దేశ సటాల సహా 
యంతో పరిశోధనలుచేశారు. ఇక భూగర్భళా స్త్ర జ్ఞులు యెక్కడెక్కుడ ఏ యే 
లోహాలున్నాయో తెలుసుకోడానికి రాళ్లు బద్దలుకొట్టి పరిశీలించారు. వృక్ష 
శాస్త్రజ్ఞులు మొక్కలు - విత్తనాలు - నేల మొదలై నవాటిని పరీక్షచేళారు. 


ఈ పరిశోధనలు త్వరలోనే ఫలించాయి. ఆర్కిటిక్‌ మహానము 
ద్రంవద్ద నొవాయాజేన్లూ అనే ప్రదేశంవుంది, అక్కడ ఎస్‌బెస్టాస్‌ అనే 


లోహాన్ని కనిపెట్టారు; వై గాస్‌ ద్వీపంలో ఇనుము కలియని లోహాలెన్నో 
కనపడ్డాయి. (ఫ్రాన్స్‌ జోసెఫ్‌ లాండ్‌లో బొగ్గు దొరికింది. తైచిర్‌ ద్వీప 
కల్పంలో మైకా, పెట్రోలు దొరికాయి. అట్లాంటిక్‌ మహాసముడ్రంనుండి 
పసిఫిక్‌ మహాసముద్రావికి వెళ్ళే సముద్ర మార్గంకొరకు కొన్ని శతాబ్దాల 
నుండి అనేకమంది నిపుణులు (ప్రయత్నించేవారు. అలాంటి మార్గాన్ని 
1992 లో ష్మిట్‌ అనే అతడు కనిపెట్టాడు. నేడు ఆ సముద్రతీరం 
పొడుగునా హోర్చర్లు, ల్రైటుపౌనులు, బొగ్గు కేంద్రాలు కనబడుతున్నాయి. 
చక్కని [ప్రయాణ సొకర్యాలు నిర్మించబడ్డాయి 


క్యుజ్‌ నెట్స్క్హ్‌ ప్రాంతంలో బొగ్గుగనులు కనబడ్డాయి. ఈరోజున 
యిక్కడ దొరికేటంత బొగ్గు (ప్రపంచంలో యెక్కడా దొంకదు. (ప్రపం 
చానీ కవసరమైనంత బొగ్గును $00 సంవత్సరాలవరకు యీ గనులు 
సప్లయి చేయగలవట : ఇలాగే ఊరల్‌ పర్వతప్రాంతంలోను, కాస్పియన్‌ 
నముద (ప్రాంతంలోను పెట్రోలు గనులున్నాయి. 


జార్‌ కాలళంనొడు రష్యాతో ముడియినుము మొత్తం 20 లక్షల 
టన్నులు దొరుకుతుందని అంచనావేశారు, ఈరోజున 26,000 కోట 
టన్నులు దొరుకుతుందని అంచనా. : 


రష్యాకు యితర దేశాలు ముడిసరుకులు పంపకుండా దిగ్సంధన 
మొనర్చినప్పటికీ రష్యా చెక్కుచెదరదు. ముఖ్యమైన ప్రతివస్తువు రిష్యాలో 
దొరుకుతుంది. పారి శ్రామికాభివృద్ధి$ 22 ముఖ్యమైన ముడివస్తువులు అన 
నరము. ఇంగ్లండులో 10 వస్తువులులేవనీ, జర్మవీలో 18 లేవనీ అమె 
రికాలో 8 లేవనీ, సోవియట్‌" యూనియన్‌లో 4 మాత్రము లేవనీ, అమెరీ 
(బిక్స్‌ అను అమెరికన్‌ అర్థశౌస్తుజ్ఞాడు చెప్పాడు, అవి (1) టుంగ్‌ సైన్‌, 
(2) టిన్‌, (8) ఆంటిమొనీ, (4) నికెల్‌, వీటికై నేడు పరిశోధనలు 
జరుగుతున్నాయి, 


కుర్స్క్‌. ప్రాంతంలో యినుము దొరుకుతుందని 1022 లో క్రని 
పెట్టారు. వెంటనే తవ్వడం (ప్రారంభమైంది. ప్రపంచంలో దొరికే ముడి 


on Sl 


యినుము ఒక్కసారిగా రెట్టింపయింది. (ప్రపంచంలో దొరికే మొత్తం 
యినుముతో సరిసమానమైన స్థానం కుర్చ్కు_కు లభించింది. 

ఇలాగే ఆర్కి_టిక్‌ ప్రాంతంలో ఉన్న కోలా ద్వీపకల్పంలో ఎపె 

చెట్‌, నెఫెలైన్‌ అనే ముడివస్తువులు కొల్లిలు కొల్లలుగా ఉన్నట్లు కని 

పెట్టారు. ఇది ఆల్యూమినయం, గాజు, ఎరువులు, మెదలైన వాటి ఉత్స 
శ్రీకి చాలా అవసరం. ఎపెళైట్‌ 200 కోట్ల టన్నులున్నట్లు ఆంచనా 
చేశారు. నెఫెలీన్‌ ఎంత తవ్వినా అంతు ఉండదట 1 రోజుకు 60/10 
టన్నులచొప్పున నె ఫెలీన్‌ తయారొతూన్నట్లు తెలుస్తోంది. 

అయినా భూగర్భ కాస్త్రజ్ఞ్జులకు యింకా చేతినిండా పనివుంది. 
మొదటి పంచవర్ష ప్రణాళికనాటికి “డేశంమొ తంలో $వ వంతు నేలమాత్రమే 
పరిశోధనలకు గుం అయింది. ర0డస "సంచవర్ష ప్రణాళికనాటికి 4వ 
వంతు భూమిపై సరికోధన జరిగింది. ఇంకొ ముప్పాతిక వంతునొ వాలి. 
1988 నాటికే 'భూగర్చశాస్త్రంలో 6000 మంది ఇంజనీరింగ్‌ నిపుణులు, 
1 లక్షమంది వర్కర్లు పరిశోధనలు జరిపేవారు. ప్రపంచములో యొక్క 
డైనా శాస్త్ర విద్యలకు యింత (ప్రోత్సాహం వుందా? 

భూగర్భళా స్త్రజ్ఞులు యెక్కడై కే సహజ సంపదను కనిపెడతారో, 
అక్కడే తత్సంబంధమైన eT స్టాసించబడ్డం స సహజం. ముడి 
సరుకులు విస్తారంగా ఉండే ప్రాంతాలలో జన సంఖ్యతూడా యెక్కు.పగా 
వృద్దిచెందుతుంది. కాని, జార్‌ కాలంనాటి రష్యాలో యిలారౌదు. ముడి 
యినుము లభించేచోట యినుముపరిశ్రమ ఉండేదే ౫దు. పత్తి విస్తారంగా 
దొరికే (ప్రదేశాలలో జనసంఖ్య యెక్కువగా ఉండేదికాదు. యూరపియన్‌ 
రష్యాలోమాత్ర మే ప్రధాన పరిశ్రమలన్నీ ఉండేవి. (రష్యా రెండు ఖండా 
లలో విస్తరించియుంది. (1) ఐరోపా, (2) ఆసియా). ఏషియాటిక్‌ 
ధష్యాలో పరిశ్రమల కెట్టి (ప్రోత్సాహం ఉండేదికాదు. అక్కడ లభించే 
ముడిపదార్థాలను యూరపిన్‌ రష్యాలోవున్న 'పెట్టుబడిదార్లు లాక్కై పోయే 
వారు. చేతి పరిశ్రమలను నాశనంచేసేవారు. “ప్రజల రళానె నై పుణ్యాన్ని 
అణచివేసేవారు; ఆసంఖ్యాకులు విద్యావిహీనులై పేదరికంలో చెప్పరాని 
బాధలు పడేవారు. 

a ID సు 


200 సంవత్సరాలక్రితం మన డేశంలో తూర్పు ఇండీయా కంపెనీ 
వారు యేవిధంగా మన బట్టిల పరిశ్రమను, ఓడల పరిశ్రమను, రంగు పరి 
_ శ్రమను, సిల్కు పరిశ్రమను నాశనంచేశారో, ఏవిధంగా మన చేనేత పారి 

శ్రామికుల అన్నంలో మట్టికొట్టి, మాంఛెస్టర్‌లో తయారైన మిల్లుబట్టతో 
దేశాన్ని నింపివేశారో, ఢక్కా మజ్జిన్‌లవంటి సన్నని  చేనేతబట్టల “పరి 
శ్రమ ఎలా అడుగంటిందో, మనందరికీ తేలును. అలాగే రష్యాలోకూడా 
జార్‌ ప్రభుత్వం మధ్య ఆశియా ప్రజల్ని దోచుకుతినేది. అక్కడ సరి(్ర 
మలు వృద్ధిచెందకుండా, అరికట్టుతూవుండేది. దేశంయొక్క 80 వ వంతు 
భూభాగంలోమాత్రమే పరిశ్రమల వృద్ధిచెందాయి 


ఇంతేకాదు, ముఖ్యమైన పరిశ్రమలన్నీ పీటర్స్‌బర్ల్‌ (లెనిన్‌ గాడ్‌ ) 
మాస్కో, ఐవెనోవ్‌, య్ముకెయిన్‌వంటి ప్రాంతాలలో కేం డ్రీకరించబడ్డం 
వల్ల, అవి జర్మనీ _ ఆస్ట్రియా = హంగేరీ = పోలెండ్‌ మొదలైన దేశాలకు 
దగ్గరలో ఉండేవి. ళడ్రవ దాడిచేస్తే, సులభంగా దేశ పరిశ్రమలన్నీ 
శత్రువుకు వశమయేటబట్లు దగ్గరగా ఉండేవి. కోడిగుడ్డన్నీ ఒక బుట్టలో 


పెట్టి ఆ బుట్టను శత్రువు హొదాతకు దగ్గరగావుంచితే యేమవుతుందో, ( యీ 
సరీశ్రమలగతికూడా అలాగే ఉండేది. 


సోవియట్‌ ప్రభుత్వం అధికారానికి రాగానే యెక్కడెక్కడ ఏమే 
పరిశంమ ఉండడంనల్ల పిజలకెక్కువ ఉపయోగిస్తుందో, యెక్కడ యే 
పరిక సురక్షితంగా అభివృద్ధిచెందుతు ఎదో నిర్ణయించి, ఆయా పదే 
శాలలో పరిశంమల్ని పునర్నిర్మించసాగారు. ముడ్రీపదార్థాలు యెక్కువగా 
లభించే స్థలాలన్నైపు = ఉత్తర, దశీణ, తూర్పు. పశ్చిమ దిశలుగా = 
రైల్వేలు, రోడ్డు వేయ సారంభించారు. బురద నేలలను బాగుచేశారు. 
ఎడారులలో నీటిని ప్రపహాంపజేశారు. అవసర మైన అడపుల్ని మాత మే 
వుంచి, మిగతావాటిని తెగనరికారు. దేశం అంతటా కొత్త పారిశా9మిక 
కేందలు అకస్మాత్తుగా దియల్దేరాయి. వాటికవసర మైన ” ముడిపదార్థాలు 
స్థానికంగా లభించేవి. విద్యుచ్చక్తి క్తి బొగ్గు వగై గై ాలన్నీ స్థానికంగానే 
దొరికేవి. వివిధ పా9ంతాలరో నివశించే ప్రజల విజ్ఞానం, కళలు అభివృద్ధి 


(5) we] pon 


పేందాయి, పిజలకొక కొత్త జీవితం ఆరంభమయింది. జార్‌ ప్రభుత్వం 
వాటి దోపిడీవిధానం అంతరించి, వలసదేళాలు శాశ్వతంగా ఆభివృద్ధి 
పొందాయి. 


మూడు ప్రధాన సూతొొలు 


ఈ పునర్నిర్మాణం ఆంతా మూడు ప్రధాన సూత్రాల కముగుణ్యంగా 
వేయబడింది. 


1. సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో సరుకులన్నీ తయారవాలి. 
రవానా ఖర్చులు, యంతనిర్మాణానికయ్యే ఖర్చులు, సాధ్యమైనంత తక్కు 
వలో ఉండాలి. ఉదాహరణకు : 1000 మైళ్ళ దూరంలో ఉన్న ముడి 
యినుమును తీసుకొచ్చి, దాన్ని మరొక 1000 మైళ్ళ దూరంలో తవ్విన 
బొగుతో కరిగించడంవల ఖర్చు యెక్కు_వౌతుంది. సానికంగా. దొరికే 

జో ౧. ఛ్‌ 
బొగ్గుతో కరిగి స్తే ఖర్చు సహజంగా తగ్గుతుంది. 
2. శతు9సైన్యాలకు, శతు)విమానాలకు, శతు) టాంకులకు సరి 


శిమలెంతదూరంగా ఉం౦ంపే అంతమంచిది, ఎంత విశాలమైన డేశంరో 
వ్యాపిస్తే ఆంత శేమకరం. 


ర ముడి పదార్థాలు విరివిగా దొరికే ప్రదేశాలలో ప్రజలు ఆరి 
కంగానూ, రాజకీయంగాను, వైజ్ఞానికంగాను ఆకివృద్ధిచెందడానికి అక్కడ 
సరీశ9మలను విస్తారంగా స్థాపించాలి. i 


తః సూతాలననుసరించి ముఖ్యమైన పరిశ్రమలన్నీ తూర్పు భాగా 
వికి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. మధ్యభాగంలో అనేక కొత్త సరిశొమలులే 
చాయి. తొజీకిసాన్‌లో బట్టలమిల్లులు, టా్రాన్స్‌కాకేషియాలో సిల్కు 
మిల్లులు, కడాకిస్థాన్‌ లో రాగిసరిశంమ, తాష్‌కెంట్‌ లో రసాయనిక పరి 
శమ, స్టాలిన్‌గ్రొగ్‌లో యంత పరిశ్రమ, కొమొసొమాల్‌స్క్‌_లో 
ఇంజనీరింగ్‌ పరిశను, కొత్తగా బయలుదేరాయి. 


తాల dh ఆం 


రష్యన్‌ భూగర్భ శాస్త్రజ్ఞులు ఊరల్‌ పర్వతాలలో ఇనుము వీపరీ 
తంగా దొరుకుతుందని కనిపెట్టారు. కాని దాన్ని కరిగించడానికి బొగ్గు 
అవసరం. ఈసర్యతాొలకు సమీపంగా ఎక్కడెక్కడ బొగ్గగమలున్నాయో 
పరిశోధనలు పాగిరంభించారు. త్వరలోనే జయంపొందోరు; ఇక్కడికి 
625 మైళ్ళు తూర్పుగా క్యుజ్నెట్‌ స్క్‌ ప్రొంతంలో చక్కని బొగ్గుగమ 
లున్నట్లు కనిపెట్టారు. ఇనుముదొరికే ఊరల్‌ పర్వతాలలోను, "బొగ్గు 
దొరికే | క్యుజ్నెట్‌స్క్‌. పాగ్గింతంలోను బిహ్మాండమైన ఉక్కు వరిశిమ 
బయలుదేరింది. ఇక్క-డికీ = అక్కడికీ మధ్య రైల్వే వేయబడింది. ముడి 
యినుము బొగ్గుగనులవద్దకు, బొగ్గు యినుంగనులవద్దకు (ప్రతిరోజూ వాగ 
న్లలో సియాణం చేన్తూవుంటాయి. వాగన్లు ఏప్పుడూ విండిఉంటాయి, 
నిన్న మొన్నటివరకూ "యు(శ్రైయిన్‌లోమాత్రమే ఉక్కు పరిశ్రమ ఉండేది. 
కాని ఉకె)యన్‌ శత్రువుకు దగ్గరలోవుంది. అందువల్ల యిక్కడి ఉక్కు 
పరిశంమ యుద్దాలలో నాశనమయితే, రష్యా ఓటమి తప్పదు. 


సోవియట్‌ ప్రభుత్వం వచ్చాక ఊరల్‌ పర్వతాలలోను, క్యుజ్నెట్స్కొా 
పాాంతంలోను బీహ్మోండమైన ఉక్కు. పరిశగిమ బయలుదేరింది, 
మాస్టోకు ఊరల్‌ సర్వతాలు 875 మైళ్ళ తూర్పున ఉన్నాయి. క్యుజ్నెట్స్క్‌ం 
ఊ “ల్‌ పర్వతాలకు 625 మైళ్ళు తూర్పున ఉంది. దేశరక్షణ విషయంలో 
యీ రెండు కేంద్రాలు రెండు ఉక్కు. కోటలని చెప్పవచ్చు. ఇక్కడ 
కార్మిక సప్పణులు నిరంతరం అతి చాకచక్యంగా, చురుకుగా, దేశభ కీతో 
పనిచేస్తూ ఉంటారు. 1942 డిసెంబరు నెలాఖరులోగా ప్పూర్ణికానలసిన 
కోటాను నవంబరు మొదటి రోజులలోనే పూర్తిచేశారు. పురుషులు చేయ 
వలసిన పనిని స్రీలు చేస్తారు. ఇక్కడున్న మొత్తం కార్మికుల నంఖ్యలో 
దాదాపు సగంమంది స్త్రీలే. పీంఛను తీసుకున్నవారు సయితం యీరోజున 
దేశరక్షణకై ఉత్సాహంగా వర్కుషాపులలో పనిచేస్తున్నారు. వైవీకులుగా 
వెళ్ళినవారిస్థానే కొత్త నిపుణుల్ని త్వరత్వరగా తరిఫీదు చేస్తున్నారు. (వతి 
కార్మికుడు తాను చేయనలసినపనికంటె యెక్కువపని చేయడానికి సయ 
త్నిస్తున్నాడు. పతి నిముషాన్ని పొదుపుగా వివియోగపరుస్తాడు. 


కు శీర్‌ జా 


తూర్చ్పురంగంతో జర్మనీసేనలు అంతకంతకు ముందుకు చొచ్చు 
కోస్తూంపే, ఆయుధ పరిశ్రచులన్నింటినీ సురక్షితమైన యీ ఊరల్‌ పర్వ 
తాలకు చేర్చివేశారు. 


ఒకవైపు దేశంలో పరిశ్రమలన్నీ యీవిధంగా వృద్దిపొందుతూం జే, 
ఆదే సమయంలో భూగర్భ శాస్త్రజ్ఞులు కొత్త పరిశోధనలను సాగిస్తూనే 
ఉన్నారు. ఆనేకకోట్ల టన్నుల బొగ్గును కొత్తగా కనిపెట్టారు. 1941లో 
తవ్వవలసిన బొగ్గుకం బె 1942లో తవ్వవలసినది 1008 80 చొ॥ హొచ్చిం 
దనీ అంచనావేశారు. ఈవిధంగా దేశరక్షణ శాస్త్రజ్ఞులు తమ యావ 
చృక్తుల్నీ వినియోగిస్తున్నారు. 


నే వ్య వసాయాభివృద్ధి 


జార్‌" పిభుత్వంకి9ంద వ్యవసాయం మనదేశంలో మాదిరిగానే 
యెంతో వెనుకబడియుండేది. సరియైన వ్యవసాయ పనిముట్లు ఉండేవి 
కావు. శాస్త్ర పరిశోధనలు అసలేలేవు. వంతులపికారం పంటలు పండిం 
చడం యెనరూ యెరుగరు; కంపెనీ యెరువులు బహు అరుదు; నీటి 
పారుదల సౌకర్యాలు అత్యల్పం. ఇందువల్ల పంట బహుకొద్దిగామాత్ర మే 
పండేది. దకిణాన అనేకవేల యకరాల యెడారిని పంటభూమిగా చేయడం 
ఆరోజుల్లో ఊహాగానంగా ఉండేది. ఉత్తరాన మంచుతో యెల్లప్పుడూ 
కప్పబడియున్న ప్రదేశాన్ని సస్యశ్యామల దేశంగా చేయడం ఎవరి బు(ర్రకూ 
తట్టనేలేదు | 

కాని, సోవియట్‌ పీభుత్వం అధికారానికివచ్చాక, 17 కోట్లమంది 
(పజల అవసరాల నిమిత్తం యెక్క.డెక్కడ ఏ యే పంటను పండించాలో, 
యెలాంట్లి విత్తనాలు చల్లాలో నిర్ణయించి, యంతిసహాయంతో వ్యవసా 
యాన్ని అభివృద్ధి చేయనారంభింబేంది. తూర్పు వాల కోయ 
ధాన్యాలు, ఉ త్త దిశను గోధుమ. దక్షిణభాగంలో ప ఎత్తి యీ విధంగా 
వేర్వేరు పా౦ంళాలలో వేర్వేరు పంటలను పండించసాగారు. వ్యవసాయం 
అంపే యెరుగని ఫఏదేళాలలో కొ త్తపంటలు బయలుదేరాయి. 


ఉత్తర ధృవ పాంతంలో సంవత్సరానికి & నెలలకం టె ఎక్కువ 
సూర్యరశ్మి ఉండదు. అయినా సోవియట్‌ శాస్త్రజ్ఞులు 2క కొ త్రజాలిగోధుమ 
విత్తనాన్ని కని పెట్టి, ఆ పాింతంలో చేశారు, త్వరలోనే మొక్క బయ 
బ్దేరి, కోతకువచ్చింది. పొలాలన్నీ పుష్కలంగా పండాయి | 


తూర్పురాష్ట్రాలలో యినుము, బొగ్గు, నూనె వగైరా పరిశంమలు 
యెలా స్థాపించబడ్డాయో మనం చూచాంగ వీటిల్లో “అనేక లక్షలమంది 


కార్మికులు వనిచేయసొగారు. అయితే, వీరందరికీ ఆహారపదార్థాలు కావాలి 
గదా ! గోధుమలు, మాంనం, కూరగాయలు, కోడిగుడ్డు, అ కార్మిళు 
లకు నిశ్యమూ అవసరం. వెంటనే ఆ 3607 ఆహారపంటలు నేయ 
సాగారు, ఎక్కడ అవసరమైన పదార్థం అక్కడే పండించి, వవానా 
ఖర్చులు తగ్గేటట్లు చూచారు, 


త్రీ పంట 


మధ్య ఆసియాలో ప త్తి యెక్కువగా పండుతుంది. పత్తిని తెల్ల 
దింగారం ఆని ప్రజలు పిలుస్తారు. ఇ ఇక్కడ యెక్కువగాపండే ప త్తినిచూచి, 
జార్‌ చక్రవర్తులు తమ సామ్రాశ్యాన్ని మధ్య ఆశియాకు విస్తరింపజేశారు. 
మధ్య ఆశియాలో దొరికే పత్తిని Sula చూస్కో. మొదలైన 
కేంద్రాలకు తీసుకుపోయి, మిల్లులలో బట్టలుగానేసి, వ్యాపారం సాగించి, 
కోట్లకొద్దీ రూబుల్సు లాభం సంపాదించేవారు. ఈ పాితంలో పత్తిని 
గురించే. మా. పిజలు మాట్లాడుకొనేవారు; ప భ్‌ వదలు 
పాడేవారు: షత్తితోనే ఆటలాడేవారు; ప త్తిని సరిశీలించేవారు; ప పత్తిని 
గురించి కలలుగనేవారు; జార్‌ స్రభుత్వం ప ప త్రిపంటను స 
గిందేగాని, దాన్ని చక్కగా అభివృద్ధివవచలే5 పోయింది. తనక కావల 
సిన ప్త్తిళో సగంవంతు వె దేశాలనుండి వచ్చేది. 


కాని, నేడో? సోవియట్‌ రమ్యాయొక్క బట్టలపరిశంమకంత కూ 
పత్తి రష్యాలో నే లభిస్తోంది. చక్కని నీటి పారుదల వసతులు కల్పించ 
బడ్డాయి, పూర్వం ఒంచిల సహాయంతో నీరు తోగేవారు. ఇప్పుడు 
'సెచోల్‌ పంపులతో యింజన్లు సీరు లాగుతాయి. పూర్వంసలే మట్టి 
కొలువలగుండా కాక, కాంక్రీట్‌ కాలువలగుండా నీరు ప్రవహిస్తుంది. 
మొక్క కొంత యెదిగిన తరువాత మరొకమడిలోవేసి, ఎక్కువ పర్తి 
పండేలా చేస్తున్నారు, కొత్తరరపు విత్తనాలతో పంట పండిస్తున్నారు. 
ఫ_త్తికొయలలోనుండి పత్తి బయటికి రాగానే యంత సహాయంతో డాన్ని 
కోసివేస్తారు. ' 


pee. |: ల 


కే 


దేశం మొత్తంమీద పండే పత్తిలో సగంభాగం ఉజ్‌ బెకిస్తాన్‌, 
తాజీకిసాన్‌లలో పండుతుంది, కారణం, ఈ రాష్ట్రాలలో కావలసినంత 
నీటి సప్లయి, “మారరు ఉన్నాయి. కేక తరాకరాలనుండీ 
యో ప్రదేశం ప పత్తిసపంటకు నివాసస్థలం, ఈపత్తికి విలువకూడా చాలా 
హెచ్చు. ఈ కారణాలవల్ల ప్రజలీపా)ంతంలో వ, _త్తిపంటకు ప్రధాన్యత 
యిస్తున్నారు, 


వరిపంట 


ప త్తిమాత్రమే మకాదు; వరికూడా శా స్త్రీయసద్ధతుల (ప్రకారం పండించ 
కహి... శరీరానికి గోధుమలతో సమానంగా వరిహడా యెక్కువ 
బలాన్నియిస్తుంది. చైనాలో సగంమంది వరిధాన్యం తిని జీవిస్తారు. జపాన్‌ 
అంతా వరి'పె ఆధారపడుతోంది. మన దేశంయొక్క జనాభాతో ముప్పా 
తీకమందికీ “వీయ్యమే ముఖ్యమైన ఆహారపదార్ధం. స్ట క వరిపంటకు 
పుష్కలమైన నీటిపారుదల, వేడి ప్రదేశం ఉండాలని చాలమంది అభి 
పారియం. కాని సోవియట్‌ శాస్త్రజ్ఞులు అనేక సరిళ్‌ —— బురద 
నేలలో వరిమొక్కలు నాటారు. కొంతకాలంఅయాక పంట పుష్కలంగా 
పండింది. కజాక్‌ స్తాన్‌వంటి మెట్ట పాొొంతాలలోను, ఉకయిన్‌ రాష్ట్ర) 
మందలి తేమ భూములలోనుకూడా. నాట్టువేశారు. తేమ భూములలోను, 
బురద నేలమీద విత్తనం 100 రోజులవరకు నీటి అడుగునే ఉంటుంది. 
ఇంతేకాదు; మంచు ) విస్తారంగా ఉండేనేలపై వరిపండదని ఒక సిద్దాంతం, 
సోవియట్‌ శాస్రజ్ఞాలు పరిశోధనలు చేసి యీ అభిపోయం వట్టి 
మూఢవిశ్వాసంతప్ప మరొకటి కాదని తెలుసుకున్నారు. ఉత్తర ధృవ 
పా్రొంతాన, మాస్కో పరిసరాల్లో వరి యీనాడు విపరీతంగా పండుతోంది. 


వోల్లానదికి ఎడంవైపు అనేకలకతల యెకరాల బంజరుభూమివృంది. 
కాని, నోల్లానది ప్రాజెక్టు కొద్దికాలంలోనే పూ ర్తీకానుంది, అస్సుడీభాము 
లన్నీ పచ్చని వరిచేలతో నిగసగలాడుతోయి. షుమారు 1 లక్ష టన్నులు 
యీ పాింతంలో పండుతుందని అంచనావేశారు. 


సోవియట్లు ఆధికారానికి రాకపూర్వం రష్యన్లు చేత్తోనే వరి విత్త 
నాలు చల్లుతూ ఉండేవారు. నడుంలోతు నీళ్ళలో దిగి, చేనుచుట్టూ అనేక 
సార్లు తిరిగిశేనేగాని చల్లడం పూర్తి అయేదికాదు. గోధుమనాట్లకు ఉపయో 
గించే యంత9ం వరినాట్లకు పనికిరాదు. ఎందువల్లనం పే, అది sel 
సులభంగా దిగబడిపోతుంది. కాబట్టి శా ప్రజ్ఞ జులొక ఉపాయం కనిపె 
ఒక "పెద్ద విమానం గండబేరుండ పక్షివలె పెద్ద ధ్వని చేనుకుంటూవ స్తుంది; 
నెమ్మదిగా కిందికిదిగి నీటికి కొద్ది గజాలయేత్తున యెగురుతూ విత్త 
నాలు చల్లుతుంది. కొంతకాలానికి మొక్క బయల్దేరి, వెన్ను చేసి, 
కోతకు సిద్దంగావున్నప్పుడు యంత9ళ క్రి కితో నడిచే కందైన్‌ హో ర్వెస్టర్లు 
వచ్చి కోసివేస్తాయి. 


ఇదేవిధంగా బీట్‌ దుంస (పంచదార), సోయా చిక్కుడు మొద 
లైన ఆహారపదార్థాలు ళాస్త్రీయ పద్ధతు లవలంవించడంవల్ల యెక్కువగా 
లభించుతున్నాయి. 


వ్యవసాయంలో యం[త్రసహాయం 


అన్నిటికం'ళు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో యంత్రశ క్తి 
యెక్కున ఆద్భుత మైన ఫలితాలను తీసుకొచ్చింది. 1941వ సంవత్సరం 
జూన్‌ 22 న హిట్లరు రష్యాపై సు ఫో మాస్కోలో అఖిల సోవి 
యట్‌ వ్యవసాయ ప్రదర్శనం ఒకటి జరుగుతోంది. శీ వారాలలో 5 లతల 
మంది యీ ప్రదర్శనాన్నిచూచి, ఉప్పొంగాద. ఆక్కడ మొత్తం 400 
రకొల యంత్రాలను చూపారట, వాటిలో 80 రకాలు ఆ సంవత్సరమే 
కొత్తగా కని పెట్టబడినవి. అనగా, వ్యవసాయంలో రష్యన్లు యంత్రశ క్తి 
ఎంత చేగంగా "ప్రవేశ పెట్టుతూ ముందుకు పోతున్నారో తలుసుక్‌ వచ్చు. 
పూర్వం చేత్తోచేసే అనేకపనులు యీరోజున యంత్రంతో చేస్తున్నారు. 
భూమిని దున్నడంలోను, పంటను కోయడంలోను, 100 క $0 వంతులు 
యంత్రాలే సహాయ పడుతున్నాయి. మిగతా 10 వంతులు మాత్రం చేత్తో 
చేస్తున్నారు. ఇంతేకాదు. పారిశ్రామిక వంటలలో (ప్రతి చిన్నవనికీ 
యంత్రాన్నే ఉపయోగిస్తున్నారు. 


అల dO ల 






, 8 గ WATS re క్స్‌ 
॥ gigi YP ॥ 


fi, 









tnd? Wt 
టోగో ళ్‌ 


న్న ఇ pa whet 


ళీ 
UY ia 


దృశ్యం 


స్తున్న 


నే ధాన్యపు పంటను యంత్రాలతో కో 


సోవియట్‌ ఇంజనీర్లు వీట్‌ దుంపను, ఎండుగడ్డిని, ఫ్లాక్స్‌ అనే 
పత్తిని, మొక్కజొన్నను, బంగాళాదుంపను పెల్లగించే కంబై న్‌ 
యంత్రాన్ని (ప్రపంచానికంతకూ మొట్టమొదట కనిపెట్టారు. రాష్ట్రోవ్‌లో 
ఒక ఇంజనీరు తేయాకు మొక్కనుండ్‌ ఆకును కోయడం దాన్ని నలగ్గొట 
డం-దుబ్బులు నరికివేయడం యివన్నీ ఒకేసారి చేసేయంత్రాన్ని తయారు 
చేశాడు. నీటిలో మునిగియుండే వరిచేలను దున్నడానికి ప్రత్యేకమైన 
యంత్రం కని పెట్టబడింది. కంబి వైన్‌ యంపత్రం అతిచురుకుగా ప తీకాయలను 
కోయడ మే కాకుండా, గింజను తీసివేసి, శ్రేష్టమైన దూదిని తయారు 
చేస్తుంది. బీట్‌ దుంపనుంచి పంచదార తయారౌతుంది. ఆ దుంపను 
(గైంచెన్‌ అనే యంత్రం భూమిలోనుండి సెల్లగించి మట్టిని గుట్టలు 
గుట్టలుగా బయట పోస్తుంది. అప్పుడు కంబై న్‌ యంత్రంవచ్చి, దుంప 
యొక్క (వేళ్ళను, పైనున్న మొక్కనునరికేసి, దుంపను వేరుచేసి, గుట్టలు 
గుట్టలుగా పేర్చుతుంది. ఈ విధంగా, గంటకు 1 యకరంచొప్పున 
సేర్చుకుంది. కంబైన్‌ యంత్రం గంటకు 8 యకరాల భూమిలో ప్లాక్స్‌ 
అనే పత్తిని విడదీసి, శుభ్రపరచి, కట్టలు కడుతుంది. 


మొదట్లో వేర్వేరు రకాల పంటను వేర్వేరు హార్వెస్టర్‌ యంత్రాలు 
సీవి, ఈవిధంగా మొత్తం 21 రకాల యం[త్రాలుం డేవి. గ్రమేణా ఒకే 
రకం యంత్రానికి 21 విధాలైన సాధనాల నమర్చితే, 21 రకొల పంటలకు 
ఆ ఒక్క-యంపత్రం ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు. దీనివల్ల లాభ 
మేమంటే, ఒకేరకమైన యంత్రాన్ని తయారుచేయడం బహుచౌొక. “దాన్నే 
చురుకుగాగూడ తయారుచేయవచ్చు. ఇదేవిధంగా నాట్లు వేయడానికి 
మొదట 5 రకాల యంతృొలుండేవి. ఇప్పుడు ఒకేరకం వుంది. ఏ రకం 
విత్తనమైనా దానితో నాటవచ్చు. 
నేడు ఇటలీలో 18000, జర్మనీలో 30,000 ట్రాక్టర్లు ఉన్నట్లు 
అంచనావేశారు. రష్యాలో 5,58,600 ట్రాక్టర్లు పున్నాయి. ఒక్క 
చెల్యాబిన్‌ హ్మ్హ్‌ ఫ్యాక్షరీలోనే యేడాదికి వ వేల ట్రాక్టర్లు తయారౌతున్నాయి. 
కంబై న్‌ హార్వెస్టర్ల (కోతలుకో ఫే యంత్రం) విషయంలో సోవి 
యట్‌ యూనియన్‌ పీపంచానికంత కూ అగ్రస్థానం వహిసోంది. 
(6) ఎలు bl య 


Cal 


6. సమిష్టి వ్యవసాయ కేత్రాలు 


జార్‌ చకివంర్తి పరిపాలనలో 28 వేలమంది జమీంచార్లు 17 కోట్ల 
యకరాల భూమిని కలిగియుండేవారు. షమాట 1 కోటి రై తుకుటుంబాలు 
20 కోట్ల యకరాలను కలిగియుండేవి. ఇందులో ఫలవంతమైన భూమి 
అంతా రాజకుటుంబీకుల్తీ, దేవస్థానాలదీను. మొత్తం జనాభాలో జమీం 
దార్లు, భూస్వాములు కలిపి 100 క 18 రు ఉండేవా వారు. పండిన మొత్తం 
పంటలో 100 5 72 పొళ్లు యీ జమీందార్ల దీ, భూస్త్వ్యాములదీను. 

చైతు ఉజురహోజరో 100 5 65 నడు పేదరై తులు; 15 గురు 
వ్యవసాయ కూలీలు. 100 క 30 మందికి గుర్రాలే వుండేవికాదు. (మన 
దేశంలో నాగళ్ళకు యెడ్తను కట్టిన'క్లే, రష్యాలో గుజ్జాలను . కడతారు.) 
100 8 36 గురివద్ద ఎలాంటి “వ్యవసాయ సనిముట్లూ ఉండేవికావు. 
భూస్వాములవద్ద పొటిని అ ధ్రికు తెచ్చూకునేవారు. పండిన పంటలో ఎక్కు_న 
భాగం పన్నుకు అప్పులకు సరిపోయేది. మిగతాది కుటుంబ పోషబణశకేమీ 
సరిపోయేదికాదు. సామాన్య రైతుకి కల్తీలేని గోధుమరొ-పై సంవత్సరం 
పొడుగునా దొరకడం దుర్లభమయిది. కాబిట్టి రకరకాల దుంపలు, ఆకులు, 
కాయలు తిని జీవిస్తూవుండేవాడు. పతి సంవత్సరం మషమారు 20 లతల 
మండి పేదరై తులు, వ్యవసాయ కూలిలు ఉ కంొయిన్‌ = క్యూదాన్‌ వంటి 
రాష్ట్రాలకువెళ్ళి జమీందార్ల పొలాలలో తక్కువ కూలికి పనిచేసుకుని 
జీవించేవారు. 

వ్యవసాయం అంతా బాలా పురాతనపద్దతులమీద జరిగేది. మొదటి 
సంవత్సరం కొంత భూమిని సాగుచేసి, కోతలు పూ పూర్తి ఆయాక మరో 
భూమిని దున్ని నాట్లువేసేవారు. మొదటి భూమి హోరంబోకుగా. పడి 
యుండేది. ఆందులో మరొక పెరు వేయడంగాని, చక్కని యెగువులతో 
ఫలవంతంగా చేయడంగాని, యెలాగో తెలిసేదికాదు, కెరిసినా ఆలా 


ఆ కీన్‌ ఒం 


చేయడానికీ అవకౌశం ఉండేదికాదు. మంచి విత్తనాలు దొరకడమే 
గగనం. ఇంచుమించు 'రైతులందరూ తమ తాత ముత్తాతలనాటి కొయ్య 
నాగళ్ళతోను, యినుప పలుగులతోను దున్నేవారు. ఈ కారణాలవల్ల 
యకరానికి ఒకటి రెండు టన్నులకంటు యెక్కువ ధాన్యం సండేదికౌదు. 


విద్య విషయం చెప్పనవసర మేలేదు, బహు కొద్ది గామా 
లలో పాఠశాలలుండేవి. భూస్వాముల బిడ్డలకు మాతం యెక్కువ పాఠ 
శాలలుండేవి. పిల్లవానికి 8 లేక 10 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి 
తండి? బడిలోనుండి యింటికి తీసుకొచ్చి, పొలాలలో బరువైన పనులు 
చేయించేవాడు; లేదా భూస్వాములవద్ద పాలేరుగా వనిచేయించేవారు, 
కొందరు తమ పిల్లల్ని పట్నవాసాలకు పంపి, అక్కడ “యెవరి అదృష్ట 
నికి” వారిని విడిచిపెమైవారు, 

ఇదీ, సర్వసాధారణంగా జార్‌ పరిపాలనలో రష్యన్‌ రైతు పరిస్థితి, 
మాస్కో రాష్ట్రంలో ఉస్కోవో అనే గాంమం ఒకటివుండేది. అక్క్ళ-డి 
రైతులు పన్నులభారంతోను, అప్పులభారంతోను పూర్తిగా శిధిలమయారు. 
వ్యవసాయం చేసుకోగలిగిన శ్రి వారికిలేదు. అందువల్ల మాస్కోరాష్త్రపు 
గవర్నర్‌ జనరల్‌ ఆ గొొమాన్ని పూర్తిగా ధ్వంసం చేయవలసిందని 
ఉ త్తర్వులిచ్చాడు. వెంటనే పోలీసులొచ్చి, రైతుల యిళ్ళలోవున్న పతి 
వస్తువును జప్త్పుచేసి, యిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. గా9మస్థులు 
దిక్కులేని పక్తులవలె దూరదేశాలకు సయాణమైపోయారు. దారీలో 
అనేకమంది ప్రీ పురుషులు, బాలబాలికలు, ఆకలికి ఆగలేక మరణించారు; 
కొందరు ఉరిపోసుకొని చనిపోయారు. 


జమీందారీ పద్ధతి నాశనమయింది 

1917లో సోషలిస్టు విష్ణవం వచ్చింది. వచ్చినమరునాడు కొత్త 
ప్రభుత్వం రైతుల కీ విధంగా తెలియజేసింది. 

“జమీందారీ పద్దతి యీనాటితో నాశనమయింది. . వైటు, చేవ 
స్థానం భూములు, వాటిలో ఉండే పశువులు, వ్యవసాయ సామ్‌గి, విల్లిం 
పలు. అన్నీ రైతు సంఘాలకు స్వాధీనం చేయబడుతున్నాయి.” 

అలల ఢీట్రీ ఎలా 


వెంటనే రైతులు. కూలీలు జమీందార్లను తరిమివేశారు. వారి 
ఆస్థుల్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకొని, సమిష్టిగా వ్యవ 
సాయం పారంభించారు. చిన్న చిన్న భూములలో వ్యవసాయంచేయడం 
వల్ల రైతులకెలా నష్టమో, ఆలాచేస్తే భూస్వాముల పెత్తనం యెలా 
కోససాగుతూ వుంటుందో తెలుపుతూ, సోవియట్‌ ప్రభుత్వం (వచారం 
చేసింది. 

పిభుత్వ వ్యవసాయక్షేతాలు 

సమిష్టి వ్యవసాయంద్వారా శతం భూస్వాముల దోపిడీనుండి 
యెలా బయటపడగలలో, యెలా తమ పేదరికాన్ని శాశ్వతంగా విర్మూ 
లించుకొనగలరో ప్రత్యక్షంగా చూపడానికి పిభుత్య వ్యవసాయ క్షేతాంలు 
స్థాపించబడ్డాయి. వీటిల్లో ఆధునిక యంతాలను ప్రవేశపెట్టి పనిచేయించ 
సొగారు. కొత్త వ్యవసాయ పద్ధతులు, శాస్త్ర పరిశోధనలు పాగిరంభ 
మయాయి, 

వీటిని సంవత్సరం పొడుగునా నిర్వహించేది (ప్రభుత్యం. భూమి 
(ప్రభుత్వానిది. యంత్రాలు, బిల్దీంగులు, అన్నీ ప్రభుత్వానివి. పట్టణాలలో 
మాదిరిగా కూలీలచేత పనిచేయించి, రోజుకింత చొప్పున జీతం ఇస్తారు.. 
వారు 8 గంటలకంటు యెక్కు_వపని చేయనవసరంలేదు. 


ఇట్టి క్షేత్రాలు రష్యాలో అన్నిమూలలా చురుకుగా వ్యాపించాయి. 
1939 జనవరినాటికి ప్రభుత్వ las షుమారు 4000 వరకూ 
ఉన్నాయి, 17 కోట్ల యకరాలభూమి యీ పద్ధతివ్రకారం సాగుచేయ 
బడింది. ఇందులో పండేపంట్లలు రకరకాల కాయధాన్యాలు, కూరగాయలు, 
పండ్లు, పత్తి, వీట్‌ దుంప (పంచడార) వగైరా; మాంసం, పాలు, కోడి 
గుడ్లు, వెన్న, ఉన్నికూడా ప్రభుత్వ వ్యసాయ క్షేత్రాలలో తయారౌ 
తున్నాయి. 

మొధటి రెండు పంచవర్ష ప్రణాళికల (ప్రకారం (1928 ~ 82; 
1088 _ 87) సోవియట్‌ ప్రభుత్వం యిట్టి స్యవసాయ మేశ్రాలకు మొత్తం 
1500 కోట్ల రూబుల్సు ఖర్చు పెట్టింది, 


లాస్‌ మెలా pm అ తో తా 


ఎ 


ల్సి 


న కమల న యన అల ఆ 





౮ 
శ శ శ 
జు 
a 
1 
1 
న 
క్షి శ కి 
న! 








Wy! | స క 
4 4! (1 గ 
wii గ్త్‌ ఖీ "జ శ య న్ని 
a 
జీ 


శి ఉక 
1 yw" 


[a 


DESIRES Te Fs 9 


కి 
_ 





న 


గ్ర 


రం కంకర ఆకా ఇార్దాక ౯ 


శే 


‘yt 
al ‘a 
1 శీ 
స్ట 

1s bm శ 
‘4 ws 

WEP | vy 

గ 'రైల కళ; స! 


* 
శ mn | 
శి శే శ 
thy స 
ళీ క్‌ 





Tale 
pa చీ స గ 1 ఇ 
న్‌ ర ॥ 
లై 
గి shit yo ud wr న! 
| క tf వ. ఇ 
yi ళ్‌ 


1 ॥ సళ ఖీ స 

ats . awk, walang క్‌ 

సస 1 గ స ల aN సే చే 
టు! 


క్‌ tu గి 
ఖు కు భీ Uy గ 
ఖీ tg wa KR sig, 
thd ము గ్‌ MN 


vu! 
Vv! 
శ t 


శ 
జ! 
(1 శ ఇ 4 | i 
wh టు... 
Wy 


ఓ 


yః 
యీ భో, ॥ న. శ Ru vi 
శ ei టీ (1 శ క శ 
చ ల్సి వ ty క | ట్ర మ. థా aid 
Ee A lp on ea tan "నీ 
గ గ, 1 టా 11 
1 4 ot గి ఖ్‌ v we (న 11 క్‌ ఖో 
OR Vy న్నీ mn గ గ many రేస 
Py ఓ ఛ్‌ fp [1 
క లీ ry ఓ స్మ! త్న! ] 
3 4 ' శ My: Yag tt గీ 
ళీ గ! + "iy ie (1 స i Np 
కీ A ity శై క” 1 ల 
ఆ Wy ఓఓ లేశ \ MAY శ. 
ఖు aN wt ఖ్‌! న! లీ శ! 
: ee శ ఫ్‌. 111 + స! 1 ig గ్య ఇటీ క 
ఇ కి న్‌ శి స i Ye శ్‌ ళ్‌ గ ah Ah “A 1 
rR బే క భి ॥ గ 


CR 
న MA DU 
\ 


ళ్ళ 
తీ సం 


గీ 
శి 


వ్యవసాయ క్షేత్రం[కింద సాగుచేయబడుతున్న 


పంటభఘామి. 


సమిషి 
హై 


ఆఖండమైన 


ర్న వ్యవసాయం, 
ళు 


ఈ విధంగా వ్యవసాయంలో యంత్రాల్ని ఎక్కువగా (ప్రవేశ 
సెట్టడంవల్ల (గ్రామాలలో అనేక కొత్త వృత్తులు బయ ల్లేరాయి, ట్రాక్టర్లను 
నడపడానికి ట్రాక్టర్‌ డైఏవర్లు, కంటైన్‌ ఆపరేటర్లు, మేకానిక్కులు, లారీ 
డ్ర్ర)వద, ఆవసరమయారు. వీరిని తరిఫీదు “శేయడానికి చెక్నికల్‌ 
స్కూళ్ళు తెరువబడ్డాయి. 1981. 87 సంవత్సరాలమధ్య మొత్తం 2 లక్షల 
మంది (ట్రాక్టర్‌. డై9వర్లు, 52 వేలమంది కంబ్రై న్‌ ఆపరేటర్లు, 6000 
మంది మెకానిక్కు.లు, తరిఫీదు జేయబడ్డారు, వీరుగాక, అనేకమంది 
ఇంజసీర్లు, శాస్త్ర పరిళోధకులు, వృక్షశా స్ర నిపుణులు, జంతుళాస్త్ర 
నిపుణులు, పశువుల డాక్టర్లు, నిరంతరం పనిచేస్తూవుంటారు. 


ప్రభుత్వ వ్యవసాయ కేతాలలో పనిచేసే కార్మికుల విషయమై 
(ప్రభుత్వం తీసుకునే శ్రద్ధ ఇంతా . అంతాకొదు. రోజూ పనిచేసేవారి కాలు 
1982లో కంచె [0900ల 2క్షిరెట్లు హెచ్చు. 1082లో సంవత్సరం మొత్తం 
మీద ఒక్కొక్క కార్మికుడు 310 రూబుల్పు సంపాదిస్తే, 1988 లో 
2,396 రూబుల్ఫు సంపాదించాడు, (ప్రతి కొర్మికునికి సంవత్సరాని క్రొక్ర 
సారి జీతంమీద సెలవిస్తారు. చాలామంది కార్మికులు దూర (ప్రదేశాలకు 
వెళి ఆరోగ్యా శ్రమాలలోను, విశ్రాంతి గృహాలలోను, ప్రభుత్వం ఖర్చుతో 
కొలం గడిసి, సెలవులయ్యాక తిరిగి వస్తారు. (పతి వ్యవసాయ కే శ్రానికీ 
నర్సరీలు, (శికువుల్ని పెంచే సంస్థలు) వ మాతా శిళురక్షణాలయాలు, ఆసు 
ప్రులు, స్టూదృు, ఉంటాయి, వీటికీ యే ఖర్చు (ప్రభుత్వానిదే. ఈకేతాలలో 
క్లబ్బులు, సినిమాలు, నాటక శాలలు కూడా ఉన్నాయి. 


కోల్టోజులు; లేక కోఆపరేటివ్‌ వ్యవసాయ క్షతాలు 


ఈ విధంగా సమిష్టి పద్ధతులవల్ల రైతులెంత సుఖపడవచ్చునో 
(వ్రత్యతంగా చూపారు, పాతకాలంనాటి బూజుపట్టిన పద్ధతులన్నింటికి 
రైతులు న్వ_స్థిచెప్పారు, నెంత వ్యవసాయ పద్దతిని కొలదన్నారు, 
“కోల్టోజ్‌”లనే కో ఆసలేటివు వ్యనసాయక్షే(శ్రాలు బియబ్దేరాయి, వీటిని 
మొడటి సపేదరై తులు మాత్రం స్థాపించుకొని నడుష్పకు నేవారు. మధ్య 
తరగతి రై తులు మొదటచేరలేదు. కొత్తప ర్ధతివల్ల ఫరికాలెలావృంబాయో 


me dh 


నవీ వారు శంకించి వూరుకున్నారు. కాని, క్రమంగా సమిష్టి వ్యవసాయం 
వల్ల కలిగే లాభాలను స్వయంగా చూచి, తాముకూడా జేరదం పొగీరం 
థించారు. 


కోల్టోజు అందే ఏమిటి? సోవియట్‌ రాజ్యాంగచట్టంలో 8వ 
విబంధన పికారం : 


“ జమీందార్ల నుండి, దేవస్థానాలనుండి, రాజ కుటుంనీకులనుండి 
కోఆపరేటివ్‌ వ్యవసాయ క్షేత్రాలు (కోల్లోజులు) స్వాదీనంచేసుకున్న 
భూములన్నీ వాటికే శాశ్వతంగా సంకిమిస్తాయి. వాటిని ఉచితంగా 
సాగుచేసుకోడానికి హక్కును కలిగియుంటాయి, ఎంత కాలమైనా యీ 
హక్కు రద్దుకాదు. 


కక్‌ వీటిల్లో ఉండే పళునంవద, వ్యవసాయ సామగి), పంటి, బిల్లిం 
గులు = మొదలై న ఆస్ట్థికూడ ఆ తేతాంనికే చెందుతుంది, శా ప్రజల 
సోషలిస్టు ఆస్థి." 


ష్‌ అనగా, (ప్రభుశ్వశాసనం ప్రకారం రష్యాలోవున్న భూమి యావత్తు 
పజల. వ్యవసాయంచేసే శై రైతులు శాళశ్యత జీరాయితీ హక్కును కలిగి 
యంటారన్న మాట. 


కొన్ని వందల, లేక వేల యకరాల భూమిని కలిపితే, ఒక 
“కోల్టోజు” అవుతుంది. సాగుకు కావలసిన సాధన సామగిరి, పశువులు, 
నిల్లింగులు - అన్నీ ఉమ్మడి అస్థి. వీటిని యేవిధంగా ఉపయోగించాలో 
జకోల్టోబుోిలో పనిచేసే రై తులే తమ సమావేశాలలో నిర్ణయింఛుకుంటారు, 
ఇవిగాక వ్యవసాయానికి శ్రేష్టమైన యెరువులు, వి త్రనాలు ఆవసరమమవు 
తాయి. వీటిని ప్రభుత్వం అస్పుగాయిస్తుంది. టారిక్టర్లు వగైరా యంత్రాలు 
అధైకు యిస్తుంది. వీటన్నిటి సహాయంతో పొలాలు సాగు అయాక, 
వంవత్సరం * మొత్తంమీద ఖర్చులు పోగా మిగిలిన పంటలో పిభుత్వాని 
కొర్ర నిర్లీతభాగం ౩ పన్నుగా చెల్లించాలి. మిగతా పంటను తేతులు వంచు 
కుంటారు, 


wre AB 


పంటను పంచుకునే విధం 


ప్‌ సూత90 ప్రకొరం రైతులు పంటను పంచుకుంటారో చూదాం. 
సతి రై రెతు యెంతెంత సనిచేస్తాడో ఆ పనినిబట్టి ఆతని షేరు (భాగం) 
నిర్ణయించబడుతుంది. పారం ఒక సామాన్య రైతు రోజుకి కొంత 
పని చేయగలుగుతాడని ఆంచనా వేస్తారు. ఈ అంచనా అన్ని గాొమాల 
లోను ఒకేవిధంగా వుండదు. ఒకే 'గా)మంలో రకరకాలుగా ఉండవచ్చు. 
యంత) కక్తినిబట్టి, వాటి స్థితినిబట్టీ, పకుసంపదనుబట్టి, భూ సారాన్నిబట్టి, 
పనిచేయడంలో వుండే కష్టాన్నిబట్టి, చూపవలసిన నై పుణ్యాన్నిబట్టి, యీ 
అంచనాలు వేస్తారు. ఈవిధంగా ప్రతి రైతు తాను పూ ర్రిచేయవలసిన 
కోటాను పూర్తి ర్థిచేసినట్టయితే, ఆ రోజు పూర్తిగా పనిచేసినట్లు రిజిష్టరులో 
వాసుకుంటారు. కొందరు తమకోటానుమించి పనిచేయవచ్చు. అలాంటి 
వారు యెంత అదనంగా పనిచేళారో రిజిష్టరులో నోట్‌ చేసుకుంటారు, 
తమ కోటాను పూర్తిచేయనివారు కూడా కొందరుండవచ్చు. అట్టివారి 
లెక్కలుకూడా నోట్‌ చేసుకుంటారు. ఈవిధంగా, ప్రతి రైతు చేసిన పని 
గంటలసంఖ్యలో చూపసబడుతుంది. దీన్ని నిర్ణయించే దెవరంపే, ప్రతి 
శాఖకు ఒక్కొక్క. నాయకుడుంటాడు. ఆతనికి “బి)గేడ్‌ నాయకుడని 
"పేరు. ఈ బి9గేడ్‌ నాయకునితోపొటు “క్వాలిటీ ఇన్‌ స్పెక్టర్లు" ఉంటారు, 
వీరు పనిలోచూపిన నై పుణ్యాన్ని పరీక్షించి, గంటల సంఖ్యను హెచ్చిం 
చడంగాని, తగ్గించడంగాని, అలాగే ఉంచడంగాని, చేస్తారు. ఒక వ్య్తి 
తన పత్యేక శంద్ధవల్ల 7 గంటలలో పూర్తి రిచేయవలసిన కోటాను 83 
గంటలలోనే పూ_ర్డిచేయగలిగినా డనుకుందాం. అప్పుడతనికి ఆ రోజున 
రెండురోజుల ప్రతిఫలం యిస్తారు. 


ఈవిధంగా పతి రైతు “కోల్టోజూలో చేసిన పనినిబట్టి, అతడు 
చూపే శంద్ధనుబట్టి, సంపత్సరాంతంలో పంటను సంచుతారు. రైతుల 
సాంవత్సరిక సమావేశంలో యివన్నీ నిర్ణయించబడతాయి. 

ప్రభుత్వానికి చెల్లించవలసిన సన్నును సంటరూపంలోనే “కోల్తోజు" 
నుండి వసూలుచేస్తారు. ఏ వ్యవసాయక్షేతుంలో యెంత పంట పండ్లు 
pe ప 


తుందో, ఖర్చులెన్ని అవుతాయో, పభుత్వం మొట్టమొదకే అంచనావేసి, 
ఆందులో సాధారణంగా మూడోవంతు పంటను సన్నుగా పనూలుచేస్తుంది. 
(యంతా్రాలకీయవలసిన ఆర్జెకోసహ్మా ఈ పన్నును సంవత్సరం చివర 
వసూలుచేస్తారు. ఈలోగా రైతులు తమ స్వంత కృషివల్లాని, కొత్త 
పద్ధతు అవలంవించిగాని, బంజరుభూమిని అచనంగా సాగుచేసిగాని పొంచే 
అదనపు రాజడి పె ప్రభుత్వానికి ఎట్టి అధికారం ఉండదు. 


ఈవిధంగా, (ప్రభుత్వానికి చెల్లించే పన్ను, అద్దె, బాకీ, పోగా 
మిగిలిన సొమ్ములోకొంత విత్తనాలకు, కొత్త విల్షింగులకు, కొ త్త పరికరా 
లకు, శకుపోషణాలయాలకు, సినిమాలకు, ఆసుపత్రులకు, పాఠశాలలకు, 
పఠన కేంద్రాలకు, (పత్యేకించుతారు. మిగతా పంటను [పతి వ్య క్తిచేసిన 
పనినిబట్టి పంచుతారు. ఈవిధంగా ప్రతి రైతుకు లభించే షేరును అందరూ 
ఉమ్మడిగా బజార్లో గాని, సహాకార సంస్థలలోగాని, అమ్మి, వచ్చిన 
సొమ్మును నగదు రూసంలో పంచుకోవచ్చు; లేదా, ఒక్కొక్క రైతు 
తన కుటుంబావసరాలకు కొంత పంటను ఉంచుకొని, మిగళాదాన్ని 
బజార్లోగాని, స్టోర్సలోగాని అమ్ముకోవచ్చు. 

సమిష్టి వ్యవసాయకేత్ర నిబంధనల (ప్రకారం “కోల్టోజు”లో చేరిన 
ప్రతిరైతు తనభూమిని, పశువుల్ని, వ్యవసాయ పరికరాల్ని, “కోల్లోజు”కు 
స్వాధీనం చేయాలి. కాని ప్రతి రైతుకుటుంబం 2 లేక లీ ఆవులు, 
20 లేక 25 “గొర్రెలు, సందులు, అవసరమైనన్ని కోళ్ళు, చెవులపిల్లులు, 
వీటిని సొంతానికి ఉంచుకోవచ్చును. 1% యకరాలవరకూ "పెిరడుకూడా 
ఉంచుకోవచ్చును. అందులో కూరగాయలు, పండ్ల మొక్కలు, పువ్వుల 
మొక్కులు వేసుకుంటారు. 

“కోల్టోజుల్ని” (ప్రోత్సహించడానికి (ప్రభుత్వం దేశంఅంతటా 
6350 (ట్రాక్టర్‌ సేషన్లను నిర్మించింది. 1886 సంవత్సరాంతానికి, మొత్తం 
4,88,500 ట్రాక్టర్లు, 1,58, 600 హోర్వెష్టర్‌ కంబైన్లు, 1,85,800లారీలు 
వ్యనసాయంలోపాల్లొన్నాయి. ఇవిగాక కొన్నిలక్షల మరనాగళ్లు (|ట్రాక్టర్ల 
వెనుక అమర్చుతారు), నొట్లువేసే సాధనాలు నప్పయిచేయబడ్డాయి. 


అలలు. dE 


ఈవిధంగా మమారు 20 సంవత్సరాలలో రష్యా ప్రపంచంలో 
యెక్క-డాలేనంతటి యంత క్తిని వ్యవసాయంలో పి వేళపెట్టగలిగింది. 
దేశం మొ త్తమీద కరోజున 2,48,800 కోల్లోజులున్నాయి.. వీటిల్లో 
1,88,00, (00 రై తుకుటుంబాలు, అనగా 100° క 983 నుంది పాల్లొం 
టున్నారు. 


స్టాలిన్‌ కోట్ట్లోట్‌ 


ఉ కయిన్‌లో అజోవ్‌ సముదిి తీరాన “స్టాలిన్‌ కోల్డోజ్‌" అనే 
వ్యవసాయ కేత)ం ఉంది. దానికి అధ్యతుడుగా సనిచేసిన కి కి మెన్కో అనే 
రైతు తన కోన్టోజునుగురించి 1989 లో యిలా వ్రాళాడు. 

“మా కోలోజొలో మొత్తం 674 కుటుంబాలున్నాయి. అందులో 
518 కుటుంచాలు పూర్వం వీదరై తుల కుటుంబాలు. మాకు దాదాపు 80వేల 
యకరాల భూమీవుంది. ఇందులో 148% యకరాలు గడ్డికి, 8980 యక 
రాలు పచ్చికబయళ్ళకు విడిచిపెట్టాం. 104 యకరాల ఆడవికూడా మాకిందే 
ఉంది. 108! యకరాలభూమి యింటి పెరళ్ళుగా విడిచిపెట్టాం. 18,830 
యకరాలలో గోధుమ, మొదలైన కాయ ధాన్యాలువేశాం. 1270 యకరా 
లలో పొరిళాంమిక పంటలను వ పండించాం. మిగతానేలలో సళువుల మేతకు 
పనికివచ్చే మొక్కలు, కాయకూరలు వగైరా వేశాం, 

“నూ వ్యవసాయక్షేత్రం సముద్రప్రాంతంలో ఉన్న నేల అయి 
నప్పటికీ గత సంవత్సరం (95) యకరానికి 1450 పౌన్లు చొప్పున 
ఆహారసంటలను పండించాం, పత్తి యరరం 1కి 716 పౌన్లు పండింది. 

“* షుమారు లీకై అంగుళాల లోతుకు మేం భూమిని దున్ని, పొటా 
సియం, ఫాస్పేట్‌, నై ప్రేట్‌వంటి యెరువులు విస్తారంగా వేశాం. 
నాట్లకు 'శేంష్టమెన శాస్త్రీయ వి త్తనాలే చుం ఉపయోగిస్తాం, వ్యవసాయ 
శాస్త్రజ్ఞులు కొ9 త్రగా కనిపెట్టిన పద్ధతుల పికారం సంటను ఇంకా హెచ్చు 
పండించడానికి నిశ్చయించుకొని పనిచేస్తున్నాం. 


* వేసవికాలంలో మేము పూర్తిగా టా9క్టర్ల తోనే భూమిని దున్ను 
తాము. 1938 లో 100 కి 98 వంతుల పంటను కంజై న్లో కోశారు 


(7) a 


; కలుపు తీత, రంధాగిలువేయడం, తుక్కుతీయడం = మొదలైన పనులన్నీ 
కూడా యంతాిిలతోనే చేస్తున్నాం. 


“1980లో మా కోల్టోజుకు మొత్తం 4,24,000 దూబుల్సు విలువ 
గల సంట (ఖర్చులు కలుపుకొని) పండితే, 1988 తో 88,00,000 
రూబుల్పు పంటపండింది. కొత్త సంవత్సరానికి కొన్ని ఖర్చు లుంటాయి, 
మో యిళ్ళు యిప్పుడు క్రొ క పద్దతిలో కట్టబడ్డాయి. మా గాషమానికి 
8 పవర్‌ యింజన్లు, 9 ఈతలు ఉన్నాయి. సకువులకు ప్రత్యేకమైన షెడ్డు 
కట్టించాం, బిల్దింగులు, యం(శ్రసరికరాలు, సొధనసామగి కలిసి మొత్తం 
20 లక్షల రూబుల్సు ఖరీదు. 


“ఈ ఖర్చులన్నీ తీసివేస్తే, మా “కోల్టోజు”లో సతి రైతుకి 
దామాషాన, అతడుచేసిన పనినిబట్టి ఖు [7 పౌన్ల కాయ ధాన్యాలు, 
6 రూబుల్బు నగదువచ్చింది. ఇంతకంటె చాలా అధికంగా సంపాదించిన 
వారుకూడా ఉన్నారు. ఉదాహరణకు : బొరోడిన్‌ కుటుంబం 63 టన్నుల 
కాయ ధాన్యం, 6882 ళూబుల్చు నగదు సంపాదించింది. సెఖభొమెన్కో 
ఆనే మరొక రైతు 5 టన్నుల కాయధాన్యం, 5120 రూబుల్సు నగదు, 
సంపాదించాడు. 

“* శిర సంవత్సరాలకు పూర్వం పల్లెటూళ్ళలో పాఠళాలలకు 
అనుమతిరావడ మే దుర్లభమయేది. కాని, యీరొజున కావలసినన్నీ 
పాఠశాల లున్నాయి మాఊళ్లో, ఒక సినీమా, క క్లబ్బులు, ఒకో 
చక్కని లైబ్రరి, ఒక రేడియో బ్రాడ్‌ కాస్టింగ్‌" స్టేషన్‌, ఒక పవర్‌ హవుసు 
కూడ Pret ఈసంవత్సరం మేమంతాకలిసీ 24,000 రూబుల్బు విలువ 
గల పుస్తకాలకు, పత్రికలకు చందాలుకట్టాం. ఇంతేకాదు. మాకొక మాతా 
శిశురక్షకకాలయం, ఒక శిశుపోషణాలయం, ఒక మంగలిషాపు, ఒక 
పెద్ద చెరువు కూడా ఉన్నాయి. 


“మా యిళ్ళన్నిటికీ ఎలెక్ట్రిక్‌ దీపాలు వున్నాయి, మాలో 
8000 మందికి వైకిళ్ల ఉన్నాయి. యువకులు రకరకాల ఆటలలో పొల్లొం 
కనా రం నాటకొలలోను, సంగీత కచేరీలలోను కూడా పాల్గొంటారు. 


wn BO 


* కోల్లోజులో ” యిప్పుడు చదునురానివారెవరూ లేరు. 100 క 
మంది విశ్వవిద్యాలయాలలో పరీక్షలు ప్యాసయ్యారు.” 


కొత్త వ్యవసాయ పద్ధ తులు 

యంత్రశ క్రితోబాటు శా స్రపరికోధనకూడా ఎక్కవగా వ్యాపించింది. 
అనేక కొత్త వ్యవసాయపద్ధతులు బయ ర్టేరాయి. 

విప్ప వానికి పూర్వం రష్యాలో మికూరిన్‌ అనే వ్యవసాయ శాస్త్ర 
జాడు పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. ఇప్పటికి 85 సంవత్సరాలయింది 
అతను వుట్టి. ఆయనలో దాగియున్న శక్తుల్ని జార్‌ [ప్రభుత్వం గుర్తించ 
లేదు; ధనసహాయంగాని, వస్తుసామగినిగాని, యిచ్చి ఆయన్ని ప్రోత్స 
హీంచలేదు. 1914 శో ఆయన యిలా రాశాడు: “నా జీవితంలో చొలా 
సంవత్సరాలు గడిచిపోయాయి. నొశ కి _కీ క్రమంగా ఉడిగిపోతూంది. ఇన్నీ 
సంవత్సరాలుగా నేను (ప్రజల కవసరమైన కొ త్తవద్దతులెన్నో కనిపెడుతూ 
శ్రమ పడుచున్నప్పటికీ, నాశ్రమకు త్‌గిన ప్రతిఫలం యిచ్చేనాధుడు లేడు. 


ఇస్పుడు నేను ముసలివాణ్ణయాను. నా జీఏతనౌకను యెలా నడపాలో 
టబోధపడడంలేదు.” 


విప్ప్లవంవచ్చాక, సోవియట్‌ ప్రభుత్వం ఆయన కెంత (ప్రోత్సాహ 
మీవ్వాలో అంతా యిచ్చింది. ఆయన అనేక కొ త్త వ్యవసాయపద్ధతులు 
కనిపెట్టాడు. 80వ ఏట ఆయన యిలాచెప్పగలిగాడు : “ణ్లీవితం యిస్ఫుడు 
పూర్తిగా మారిపోయింది .... నేనిస్పు డెంతో ఆనందంగా ఉన్నాను .... 


ఆయన ఒకేజాతికి చెందిన కొన్ని మొక్కలకు అంట్లుక ట్టి, 
కొత్తకొత్త ఫంజాతుర్ని సృష్టించాడు. ఉదాహరణకు, “ఫెంచిపియరో 
అనే పంతు చాలా తియ్యగాను, పెద్దదిగాను ఉంటుంది. అయితే, అది 
ఊఉ త్తరప్రాంతాలలో శీకకాలపు గాలులకు తట్టుకోలేదు. అందువల్ల యీ 
జొతి pial బమల్దేరదు. బియల్దేరినా, కాయలుకాయదు. కీతకొలప్ప 
గాలికి తట్టుకో గల “అడవిజాతిమొక్క_ లున్నాయిగాని, అవి రుచిగా 
ఉండవు, "పి రెండు లక్షణాలూగల ఒక కొ _త్తజాతిని సృష్టించడానికి 


re Bl జ 


మికూరిన్‌ అనేక పరిళోధనలు చేశాడు. చివరకు జయించాడు. చాలా 
దూరంలో ఉన్న ఒక అడవిజాతిమొక్కను తీసుకొచ్చాడు. దానిపేరు 
* ఉస్సూరి పియర్‌ ” అదికూడా శీతకాలపు దాడిని ఎదుర్కొంటుంది. 
(గెంచిపియర్‌ మొక్కతో, ఈ ఉస్సూరిపియర్‌ మొక్కను కలిపి అంటు 
కట్టాడు. నెంటనే తనకు కావలిసిన కొత్తజాతి లభించింది. దీన్నిబట్టి 
మికూరిన్‌ ప్రపంచాని కొక కొ త్తసూధ్రాన్ని వెల్లచేశాడు, అదేమం పే; 
ఒకేజాతికి చెంది, వేర్వేరు ప్రదేశాలలో దూరదూరంగా పెరిగే రెండు 
మొక్కల్ని కలిపి మరో (ప్రదేశంలో అంటు కట్టినట్లయితే, కొత్తగా 
అక్కడ బయల్దేరే మొక్క. స్థానిక వాతావరణాన్ని 'తట్టుకొన గల్లుతుంది. 


కొత్తరకపు పియర్‌ఫలవృక్షం ఎంత ఉత్తర ప్రాంతంలోనైనా 
పెరుగుతుంది. దానిపండు (ఫెంచిపియర్‌ వలె రుచిగాను, పెద్దదిగాను, 
అందంగాను ఉంటుంది, 


ఈ సూళ్రాన్నిబ్లై మికూరిన్‌ అడవి ఛెద్రీమొక్కను' దేశీయ 
ఛెర్రీతో అంటుగటి కొత్తరకం ఛర్రీమొక్కను ' సృష్టించాడు. చైనో 
ఆపిల్‌తో మరొక బూడిదరంగు ఆపిల్‌ మొక్కను అంటుకట్టి, క్రొ త్తరకం 
ఆపిల్‌ మొక్కను సృష్టించాడు. 

మికూరిన్‌ మరొక సూత్రాన్ని కనిపెట్టాడు. ఆమెరికన్‌ అపిల్‌తో 
చైనా ఆపిల్‌ని కలిపి అంటుకట్టితే మూడోరకమైన ఆపిల్‌ తయారయింది. 
కాని, అది చాలా త్వరగా కాయలు; స్తూంది; ఆవైనా చాలా చిన్నవి; 
సండితే ఎంతోకాలం వుండపు. అందువల్ల యీ క్ర త్త ఆపిల్‌ మొక్కను 
అమెరికన్‌ మొక్కతోకలిపి మళ్ళీ అంటుకట్టాడు. చెందన చెడ్డలత కణాలు 
పోయి, మంచఛచిలక్షణాలు గల కాయలు కోయసాగిందె. వారంలో జాము 
ఆలస్యంగా కాచి, పండు చాలా కాలం నిలవఉంది; నైజాకూడా పెద్దది, 


ఈవిధంగా మీకూరిన్‌ ఆడవిజాతీ మొక్కలలో యెన్నెన్ని ళషప్తలు 
దాగియున్నాయో కనిపెట్టి, వాటిని మన ఉపయోగంకొరకు వినియోగంలోకి 
తీసుకొచ్చాడు. 


అజా ర 


[2 2 1 
IM 1, స 1 | 
1 


ee a Ta 


1 iy 







కో 


శి ! 
Cn 
aN a i 
4 
Yh | tm 


క అనో అకా! కేజి ఇ 


డొబెకిస్టాన్‌ లోని ఒర సమిష్టి వ్య ల. చందిన భరిళోధనాలయం 


కొత్త గోధుమ 


మికూరిన్‌ పరిశోదనలు. అతివేగంగా దేశంలో వ్యాపించాయి. 
ఇంకొ కొ త్తపద్ధతులకై నిపుణులు ప్రయత్నాలు ప్రారంభించారు. లై సెంకో 
అనే వ్యవసాయ కాస్తజ్ఞుడు ఉకె)యిన్‌ రాష్ట్రంలో ఒడెస్సావద్ద “గోధుమ 
పంటపై అనేక పరిళో ధనలు చేశాడు. ఆ ప్రయత్నాలు చివరకు. ఫలిం 
హో. తతృలితంగా యీ రోజున అనేక లక్షల టన్నుల గోధుమ ఆద 
నంగా పండుతోంది. ఈయన అనేక పరిశీలనలు చేసినమీదట ఒక 
సూతాగిన్ని కనిపెట్టాడు, అదియేమంపే, మొక్క యెదగడంలో కొన్ని 
(ప్రత్యేక దశలుంటాయి. మొదటిదశతరవాత రెండోదశ, తరవాత మూడో 
దశ, ఆతరవాత నాలుగోది = యీవిధంగా ఒకటితరవాత మరొకదళ వచ్చి 
తీరుతుంది. పతి దశకూ కొన్ని పి త్యేక లక్షణాలు, కొన్ని సి త్యేక 
అనసరాలు ఉంటాయి. ఏ ఒక్క దళ లేకపోయినా మొక్క పెరగదు. 

ఉదాహరణకు : మొదటిదశలో కొన్ని డిగీిల టెంపరేచర్‌ ఉంటే 
గాని ఆ మొక్క పెరగదు. అంతకు తక్కువగాని, యెక్కు_వగాని పెంన 
రేచర్‌ ఉంటే, మొక్క యెదగడం ఆగిపోతుంది, 

ఈ సూతా?న్ని లై సెంకో శీతకాలపు గోధుమ్వ్రా పీయోగించాడు, 
రష్యన్లు ఈ వి తనాన్ని ఆహరాతుకోలంలో = అనగా సెప్టెంబరు - ఆక్టోబిరు 
నెలలలో నాటుతారు. కొన్నాళ్ళకు శీతాకాలం వి చేశించుతుంది. నేల 
మంచుమాదిరిగా చల్లగా తయారౌతుంది, అప్పుడు విత్తనం పెరగదాని 
కవసరమైన టెంపరేచరు ఆ నేలలో ఉండదు. మొక్కు యిక “పెరగ 
కుండా రండు మూడు నెలదు అలాగే డంకిపోణింది ఈ రెందు మూడు 
నెలలు వృధా అన్నమాట. 

ఈ విత్తనాన్నే వేసవిలోటూడ నాటవచ్చు. కొని నేలలో విపరీత 
మైన వేడి వుండుటవల్ల మొక్కు బయలుచేరదు. విత్తనాని కపనరమైన 
దానికంటె మ. సేంసరేచరు ఉంటుంది. 

సెంకో ఆలోచించాడు. ఈ గడ్డు పరిస్థితి సెదుర్కో_డానికి సరి 
a పా9రంభించాడు, వాటి ఫలితంగా అతనొక న కొత్త విషయాన్ని 


అలు BA 


క్కున్నాడు. ఏమిటంటే, విత్తనొని కవసరమైన పెంపరేచరు ఉంటే, 
గీలోనేకాకుండా, నీటిలోకూడా పెంచవచ్చు. ఈవిధంగా నిత్తనం 
సేటిలో మొదటిదశను దాటిందంటే దాని అర్ధం ఒక పెద్ద గంతువేసిందన్న 
పాట. అలా మొలకెత్తిన విత్తనాన్ని ఆకురాలుకాలానికి ముందే, వేసవి 
కొలం నెలలలో, నాటినట్లయి తే రెండోదశ, మూడోదశ, నాలుగోదక యో 
విధంగా దళలన్నీ గడచి బహు కొద్దిరోజుల్లో వెన్ను వేస్తుంది. 
ఈవిధంగా “శీతకాలపు గోధుమ” “వేనవికాలపు గోధుమొగా 
మారింది. ఈ విత్తనాన్ని ఉత్తర పాగింతంలోను, దక్షిణ రాష్ట్రాలలోను 
కూడా నాటుతున్నారు. 


క్రొ త్త బంగొళా దుంప 


బంగాళాదుంసమీద కూడా లై సెంకో విజయాన్ని సాధించాడు, 
అదివరకు సాధారణంగా మార్చి-ఏప్రిల్‌ నెలలలో నాట్లు వేయడం మామూ 
లుగా అలవాటు, అలాకొకుండా జూన్‌ నెలాఖరున నాటినట్లయితే శిష్ట 
మైన 'పెద్దదుంప తయారౌతుందని ఆతను కనీపెట్టాడు, 


ఇందుకు కారణంయేమో తెలుసుకోవడం కష్టంకొదు. విషయం 
చాలా చిన్నదే కాని దాన్ని క నిపెట్టడానికి ఒక శాస్త్రజ్ఞుడు అవసరమయ్యాడు, 
వేసవి నెలలలో దుంపను నాటితే మండు వేసంగి అంతా అది భూమిలోనే 
ఉండి, ఆ వేడికి దుంప తట్టుకోలేక మరుగుజ్జు దుంపలొస్తాయి. అలా 
కాకుండా జూన్‌ నెలాఖరున నాటికే, పంపదేచరు అంత ఎక్కు వకాకుండా 
అంత తక్కువకాకుండా సరిపోతుంది. అందువల్ల ఆగస్టు = సెప్టెంబరు 


నాటికీ పెద్ద పెద్ద దుంపలొస్తాయి. ఈవిషయం కనిపెట్టినవెంటనే కొత్త. 


పద్ధతిపకారం 8,75,000) యకరాల భూమి సాగుచేయబడింది. 
కామచాట్కా అనే చిన్న ద్వీపకల్పం రష్యాకు బాగా తూర్పున వుంది. 
అక్కడ వుండేటంత మంచు ప్రపంచంలో యెక్క_డావుండదు. సూర్యుడు 
బహు కొద్దిరోజులు మాత9మే పికాశిస్తాడు. అందువల్ల పంటలుపండవు. 
ఇక్కడ గనులలో పనివేసే కార్మికులకు తిండి, బట్ట వగైరా జీవితావసర 


వస్తువులన్నీ రైల్వే వేగన్లలో సంపుళూవుండేవారు. కొన్ని వేలమైళ్లు 


అసుస్‌ కీ లు 


౫ 


యిటు, కొన్నివేల మళ్ళు అటు రైళ్ళు యిందుకై ప్రయాణం చేయనలసీ 
యుండేది. కాని టిట్‌ ల్యనోవ్‌ అనే శాస్త్రజ్ఞుడు "అంతటి శీతల పిదేశంలో 
కూడా గోధుమను పండించాడు. ఆవిధంగా యెంతో రవానాఖర్చు కలసి 
వచ్చింది. 


ఇదెలా జరిగిందో చూద్దాం. బహు కొద్దిరోజులు మాత్రమే 
కామచాట్యా-లో సూర్యుడు పికాశిస్తాడు. వ కొద్దికాలంలో గోధుమ 
విత్తులు నాటినట్లయి తే, ఒక సంవతృరముయాక చచ్చిపోయిన గోధుమ 
మొక్కలు కనుపిస్తాయి. చాలా సందర్భాలలో మంచుకరిగి, దానితో 
కొట్టుకుపోతాయి. 


ఇలాంటిచోట టిట్‌ ల్యనోవ్‌ గోధుమను పండించాడు, ఒకరోజున 
టిట్‌ ల్యనోవ్‌ కామచాట్కా మంచు నేలమీద ఒక బండిలో ప్రయాణం 
చేస్తున్నాడట, బండినితోలే ఆసామి ఒక అగ్నిపర్వతాన్ని చూపించి, 
టిట్‌ల్యనోవ్‌తో యిలా అన్నాడు: “అదుగో చూచారా ఆ పొగ ? అదొక 
అగ్నిపర్వతం. చాలా సంవత్సరాలనుంచి అది మామూలు పర్వతంలాగే 
వుంటూంది. ఇప్పుడు మళ్ళీ పొగవస్తూంది. కొన్నాళ్ళలో ఆడి పగులు 
తుంది. ఆ బూడిద చుట్టుపక్కలకు వ్యాపించి నేల-పైెవున్న మంచు కరిగి 
పోతుంది. మళ్ళీ కొన్నినెలలదాకొ నాకు బండిపని ఉండదు. వేసవికాలం 
మామూలుకం'టె త్వరగా పాొరంభమప్పతుంది, వేటకువెళ్ళే స్వాములు 
వేటాడ్డం కొన్నాళ్లు కట్టి పెడతారు. అబ్బ | ఎలాగోకదండి బ్రతకడం 2” 

వెంటనే టిట్‌ ల్యనోవ్‌ యీతనివద్ద ఒక రహస్యం తెలుసుకున్నాడు, 
కకైలుకాలిన బూడిద కొంత తీసుకొచ్చి, దాన్ని ఘూమియేద చల్లాడు. 
పదరా యినుమును ఆక కరించినట్లు, ఆ బూడిద మసక మసకగా 
,వున్న సూర్యకిరణాల్ని ఆకర్షించింది. చటుక్కున మంచు కరగ గారంధిం 
చింది. భూమి కీమంగా యెండింది. దానిమీద గోధుమలునాటగా, కొద్దీ 
రోజులకు పచ్చని మొక్క బయలుదేరింది. ఈ భూమికి దగ్గరలోనే 
ప్రజలు బశ్ళెక్కి. వేటకు వెళుతున్నారు, కాలిపోయిన బూడిదకు యెంత 
మహత్తర శక్తి ఉందో అతదు కనిపెట్టాడు. 


పంటలపై సూర్యుని [ప్రభావం 
_ టిమిరజోవ్‌ అనే శాస్ర్రపరికోధకడు మొక్కలపై సూర్యుని 
(పభావం ఏ యే రకంగా, ఎంతెంక ఉంటుందో తెలుసుకోడానికి అనేక 
పరిశోధనలు చేశాడు. చివరకు ఆయన ఏమన్నాడం పే, షు కోరో ఫైల్‌ 
(గెయిన్‌ ” అనే గోధుమ వి_త్తనంమీద సూర్యకిరణాలలోని జీవళ క్తి 
యెక్కువగా" కేం ద్రికరించబడి, "అది గింజలో చాలాకాలం నిలవడిండి, 
నెమ్మదినెమ్మదిగా విడుదల చేయబడుతుంది. 


ఈసూ(తా న్ననుసరించి అనేకమంది యునకులు అనేక రకాల 
గోధుమ విత్తనాలతో పరిశోధనలు చేశారు. “క్లోరో 'ఫెల్‌ ” విత్తనం 
చివరకు కనుక్కున్నారు. 1989లో మాస్కోలో జరిగిన వ్యవసాయ వస్తు 
(ప్రదర్శనలో యీ పరిశోధనల ఫలితాలను కన్పరచారు. 

యఫ్రమోవ్‌ కనిపెట్టిన విత్తనంతో యిదినర కెన్నడూ కని విని 
యెరుగనంతటి పంటను పండించారు. ఆది యకరానికి 10 టన్నులు 
పండిందట 1: 18 టన్నులవరకూ పండడాని కవకాళం ఉన్నదట | 


ఏదైనా ఓక ప్రదేశంమీద సూర్యునికాంతి ఎంత యెక్కువ పడితే 
ఆఫప్రదేశం అంత యెక్కువ సారవంతమౌొతుందని టిమిరజోవ్‌ కనిపెట్టిన 
సూత్రాన్ని యెవ్రమోవ్‌ వివిధరకాల పంటలపై (ప్రయోగించి చూచొడు. 
మామూలుగా వ్యవసాయం చేసేప్పుడు సూర్యకాంతికి ఉన్న శక్తిలో 
100కి 1 వంతు మాత్రమే మొక్కలకు ఉపయోగపడుతుందని తెలుసు 
కున్నాడు అంతకంటె యెక్కున శక్రినిఏీలై తే 1005 100వంతులు-- 
మొక్కలకు ఉపయోగించడాని కతడు పరిళోధనలు చేశాడు. అతని 
సిద్ధాంతం (ప్రకారం, భూమియొక్క. సారం ఎరువులమీవ, త్రేమమీద 
ఎక్కువ ఆధారవడదు. సూర్యకాంతిపై యెక్కువ ఆధారపడుతుంది... ఈ 
సిద్ధాంతాన్ననుసరించి, ఒకే పొలంలో యిప్పటికం'టె చాలా మొక్కల్ని 
'మొలిపించి, చాలా గింజలు పండించవచ్చు. 1 హెక్టేర్‌ (రగా 23 
యకరాలు) లో అంతకుపూర్వం మామూలుగా సుమారు 16 లకల గింజ 
వచ్చేదట. కొ త్తనాట్ల పద్ధతిప్రకారం 1 కోటి గింజ వస్తుందట, 

ము DB 








ఈ ఫలితాన్ని తీసుకువచ్చేటందుకు య్మేఫిమోవ్‌ రకరకాల నేలపై 
రకరకొలుగా నాట్లువేశాడు. చివరకు జయించాడు. కాని, కొన్ని చిక్కుల్ని 
ఎదుర్కోవలసి వచ్చింది. ఉదాహరణకు, దగ్గరదగ్గరగా నాట్లు వేసినప్పుడు 
"మొక్కు తగినంత బలంగా ఉండాలి. కోబట్టి ''బలమైనముక్క లెలా 
వస్తాయా మళ్ళీ పరిశోధనచేశాడు. పూర్వంకం'టె టోతుగానాటి, ఫాస్పరస్‌ 
యెరువును ఉపయోగి స్తే, బలమైన మొక్క బయల్లేరుతుందని తెలుసు 
కున్నాడు, 

చేనుమీద పంట నాశనంకావడానికి చాలావరకు కారణం మిడతల 
దండులు రష్యాలో వీటి నెదుర్కోడానికి విమానాలమీదుగా మందును 
చల్లుతారు. ఈ సంవత్సరం (1944) జనవరి నెలలో 10 రష్యన్‌ విమా 
నాలు సింధురాష్ట్రాని కొచ్చాయి. ఈ పనికై వీరు ప్రత్యేకంగా ఆహ్వానించ 
బడ్డారు. మధ్యప్రాచ్యరంగంలోని * మిడతలదండ్ర నిర్దూలన సంఘం” తో 
జరిగిన ఒడంబడిక ఫలితంగా, పె [0 మంది రష్యన్‌ వైమానికులు పది 
విమానాలలో ఇండియాకు వచ్చారు. వీరి విమానాలలో మిడతలను చంపే 
వసన సన్నని బిందువులుగా చల్తే సాధనాలున్నాయి. ఇట్టి విమా 
నాల సహాయంతోనే రష్యాపభుక్వం ఎన్నో సంవత్సరాల [క్రితం "ఈ ఉప 
ద్రవంనుండి పంటను రకీంచగల్లింది. ఇండియా కో ఇట్టి విమానాలు లేవనీ, 
మిడతలదండు ప్రారంభమయిందనీ రష్యన్‌ (ప్రభుత్వానికీ తెలియగానే, వారు 
ఆనుభవజ్ఞాలెన వై మౌనికుల్ని పెర్ష్యానుండి యిక్కడికి పంపించారు. 


హత్రికొవిలేఖరురతో ఒకవై మానికు శిలా అన్నాడు : “అత్సరాజ్యూల 
బలాలవలె మిడతలదండ్లు కూడా దేశసరివాద్దుల్ని గౌరవించవు. కాబట్టి 
సమ _స్థజాతులు యీ మిడతలదండ్ల పై దండయాత్ర నాొగించాలి. * 


మిడతలదండ్లు ఏ వైపునుండి బయలుదేరాయో, ఎటువెళ్ళాయో, 
ఏ ప్రదేశంలో వాలినవో, బ్రిటిష్‌-భారతీయ శాస్త్రజ్ఞులు కనిపెట్టి, ఆసంగతిని 
రష్యన్‌ వ్వైమానికులకు తెలియజేస్తారు. వెంటనే వారు మారణహోనుం 
చెయ్యడానికి విమానాలలో ఆ ప్రాంతావకి వెళ్తారు. 


(8) ae, en 


ఈ వై మానికులే రష్యారంగంలో జర్మన్లపై విమానదాడులుక్తీసాగిం 
చారు. కాని అట్టి విమానదాడులకన్న మిడతలదండ్ల పై దాడిజరపడంలోనే 
యెక్కువ చాకచక్యాన్ని, శక్తిసామర్థ్యాలను కనపరచవలసి వస్తోందట! 
విషద్రవ్యాన్ని చల్లడానికి వై మానికుడు భూమినుండి 15 అడుగుల యెత్తుకు 
విమానాన్ని దింపి నడపవలసి వుంటుందట, ఆ పని చాలా ప్రమాదకర 
మైనదట. ఇందుకై వైమానికులు బహుతేలికగా ఉన్నట్టి, ఎటుకావలసి 
వస్తే అటు సులభంగా మళ్ళించడానికి వీలయేటట్టి చిన్నవిమానాలను 
ఉపయోగించుతారు. 


ఈ విధంగా రష్యాలో కొత్తకొ త్త వ్యవసాయపద్దతులు అమల్లోకి 
వస్తున్నాయి. అనేక కొత్త పరి కోధనాలయాలు బయలుదేరుతున్నాయి. 
సామాన్యరై తు, లెందరో వాటిల్లో ధరిపీదు నల? 





॥ టి శర్మ పజల, / త REN 


t ' ః LEA వలయం స్లో. “ | శ క్‌ి 





ఇషా ష్య షై 


+ యేట ద మోల్‌ 


మిడతల్ని నాశనం చేయటానికి వినూనాలతో మందు చల్లుట 





000'066 


యు ఇ జే 
ఖ్‌ భలె న్‌ 


(01001) అంక gone toes see, 


౫ yp Ue ON 90 9? 04 Gre pg oy § జః 
Ae ఇంథ ‘eR nan 08 0౧ 


Mats here pA PAG ల? 
Ol 


MEE 91} ace 
ox fo cu 8 aa 


any (౨ Coe |} ౪2025 026౪ || C8 goag 


Fee ey am! 
ee 








096! ££6| 





902006 
రద్దయిన wpe 96061 


EE రంల శం 


coale pang “6568 అలజ్లె 





శ్రీల 1008 8? గుర్తు 


పదషలు 1008 83 గురు 


 వ్యవస్తాయక్షేశ్రాలలో 100 క ఎంతెంతమంది పాల్గొన్నారు ? 


న! 
ra 
క్‌ 


సమీ 


క్ట గ్రారిప్రకార 0 


సె 


ఫ్ర 


7లో తీ! 


193 


7. విద్యుచ్చక్తి టౌగు, పెట్రోలు 


మనిషి బి)ితకాలంపే ఆహారం, బట్ట, యిల్లు, కావాలి. దేశాన్ని 
రకించుకోవాలంపే, ఆయుధాలు అవసరం. వీటినన్నిటినీ తయారు 
చెయ్యడానికి పెద్దపె పెద్ద యంతాలుండాలి. యంతోగిత్స త్తి తకి లోవోలు 
ఆవసరం. ఈ యంత్రాలు విద్యుచ్చక్తి సహాయంతో నడుస్తాయి. 


ఇంట్లో విద్యుచ్చక్తి ఉంటే, మనిషికెంతై నా ఉపయోగకరం. ఒక 
స్విచ్చినొక్కి- కే లైటు వెలుగుతుంది, మరో స్విచ్చినొక్కి తే నీళ్ళు కాగు 
తాయి. విదుచ్చడక్తితో అన్నం, పప్పు, కూర, పులుసు = అన్నీ ఉడుకు 
తాయి. క్టెలతో నిస్పంటించి, పొగలో బాధపడనవసరం ఉండదు. 
- విద్యుచ్చ_క్తికో యింటిని పరిశుభ్రంగా తుడుచుకోవచ్చు. బట్టలుతికి, ఇస్త్రీ 
చేసుకోవచ్చు. శీతకాలంలో నీబ్ళ కాచుకొని స్నానం చెయ్యవచ్చు. 


మనుష్యులు పైకె త్తలేని పెద్దపెద్ద బరువులు విద్యుచ్చక్తి సహాయంతో 
యంత్రాలు యెత్తుతాయి. నదులకు ఆనకట్టలుకట్టి విద్యుచ్చ_క్తిని తయారుచేసి, 
దాని సహాయంతో మహాసముద్రాన్ని సహితం ఆకాశంమీదికి తీసుకుపోగలం. 
అక్క.డ కురిసిన వర్షాన్ని పంటలకు ఉపయోగించుకోగలం. కర్మా 
గారాలలో పెద్దపెద్ద సుత్తులచేత, గొడ్డళ్ళచేత విద్యుచ్చక్తీతో పనిచేయించ 
వచ్చు. బ్రక్షలాద కార్మికులు చేయలేనిపనులు విద్యుచ్చక్తి, బహు కొద్ది 
మంది కార్మికుల సహాయంతో చేయగలదు. ఇంగ్లండులో ఒక 
పవర్‌ స్టేషన్‌ 24 గంటలు వరుసగా పనిచే స్తే, ఆ చేశంలోవున్న యుక్త 
వయస్కులందరు కలసి యెంతపని చేయగలరో ఆది అంతసని చేస్తుంది, 

కాబట్టి సోవియట్‌ నాయకులు జలపొతాలకు చాలా యెక్కువ 
ప్రాధాన్యత యిచ్చారు. లెనిన్‌ మొదట విద్యుచ్చక్తి పై తనదృష్టిని కేం ద్రీక 
రించాడు. ముఖ్యంగా రష్యాలోవున్న జలపాతాలు ఎంతెంత విద్యుచ్చ_క్తిని 

హు కి లా 


యిప్వగలి అవకోశొలున్నాయో తేలుసుకోవడం ఆరంభించాడు. “వమునం 
విద్యుచ్చక్తిని ఉపయోగించుకోడానికి సమగిమమైన ఒక ప్లానును వేసు 
కోక పోతే, పెద్ద పరిశంమలను నిర్మించడం అసాభ్యమౌతుంది. వచ్చే 10 
స-వక్సరాలలో మన ఆర్థిక షిణాశిక జయంఫొందాలం కే, ముందుగానే 
చిత్తు ప్లాను ఒకటి అవనీరంగదా | కమ్యూనిజాన్ని సై సొాపించడానికి ఆర్థిక 
పుసౌది ఒకటి ఉండాలిగదా !.. . కమ్యూనిజఎ అంటే సోవియట్‌ ప ప్రభు 
త్వము _|_ దేశాన్నీ విద్యుచ్చ కీతో నింపివేయడం. విద్యుచ్చక్తి లేకపోశే 
రష్యా యిస్పటిమాదిరిగానే చిన్నచిన్న రై తులతో నిండియుంటుంది. వారు 
అర్జాకలితో బతకవలసియుంటుంది. ఈ విషయాన్ని మనం స్పష్టంగా 
గ్రహించాలి. "” అని లెనిన్‌ 8వ అఖిల రష్యన్‌ సోవియట్‌ కాంగెసులో 
తెలియజేశాడు. 


విద్యుచ్చక్తిని తయారు చేయడానికి 1921 లో డిసీవర్‌ నదికి ఆన 
కట్ట కట్టడానికి ప్లానులు పాగిరంభమయాయి. కొండలు పగులగొట్టారు. 
రై ర్వేలనునిర్మించారు. చివరకు 11 సంవత్సరాలయాక 1982 లో డిసీపర్‌ 
పాజెక్టు తయారయింది. బ్రహ్మాండమైన యీ నదిని విద్యుచ్చక్తి ఉత్స 
త్తికై యింజసీర్లు వినియోగించసాగారు. నదిలో ప్రవహించే నీటిని 6 
అంతీస్టులమేడ యెత్తువరకు (పైకి తీసుకుపోగలిగారు. పెద్దపెద్ద ప్టీమర్లు 
కిందినుండి సై లెవెల్‌లోకి లాకులగుండా పియాణం చేస్తున్నాయి. 
పూర్వం సుడిగుండాలు, విపరీతమైన ప్రవాహాలు వుండేచోట నీరు ప్రశాం 
తంగా ప్రవహించింది. పూర్వం యిక్కడ సెకండుకు 8000 క్యూబిక్‌ 
గజాల నీరు (క్యూబిక్‌ గజం అం'పే | గజం పొడవు, 1 గజం వెడల్సు, 
1 గజం ఎత్తు, ఉండే వి _స్రీర్ణం) ప్రివహించేదట. అనగా ఎంత వేగంగా 
వివహించేదో తెలుస్తుంది. 9 పెద్దతూములగుండా ఆ నీరు పిళాంతగా 
కిందికి ప్రవహించేది. ఇక్కడ ఉత్పత్తి తి ఆయే విద్యుచ్చక్తి ఇంతా.ఆం౦లత్లౌ 
అని చెప్పడానికి వీల్లేదు. జర్మన్లు దీన్ని స్వాధీనంచేసుకోడానికి ముందు 
కొస్తూంకే, రెడ్‌ ఆర్మీ యీ ప్రాజెక్టును పూర్తిగా ఫేల్చివేసింది. 
జర్మన్లకది దక్కకుండా చేశారన్నమాట, 

me Bh 
















































| ౯ © og nf pr Rss] గ శ i H | 
లు. పాం MeL EN EE 
య. న! న యు గో 
3 [న A ni క్యు On Uae ~~ pe గ్‌ 
స ~ we hag [HE ॥ య OES ly 
సేటు? 2 tr jpet న + hr టీ శ్‌ 
Hip nun tap meg rt rf - 
‘ లో ign pt Ep u జ 
Wher య. 
నన్‌ య. శీ న్నే |! [| ॥ FY pen i 
' న్‌ా స శ ము ఉనే ఇ న్‌ నీ అ 
ph tl " Hr hate Croan i 
fH hy స్‌ ie it, యో Prof al | 
fy గ ah fp 1 “eran న. Wirt a ri 
Bil LF t | : గో వ tii] tap 
hy 1 fe mi శ న భః ముల "1 ay ta 
YIU కా tu i i = fe Fa 
1 "| mis Ol ళీ గ శీ! ॥ (నే ఆ 
hemor | my yp in toe | శి 
Pes (గ Ty గ ' క్‌ ర. కాంగో న Th, 
| 11 i 
fo గ త hn స్త 11 ॥ yi 
Wl CAO 
టగా im lta ire ry" 
ఖై కీ fl ret 2 
Hi | గ ta rue yh 
Fama [ a re mn dah 
a pipe rg గ్‌ 
la 
గై mt) yy ty | 2 
న; న Mii 


క nt 

న Tig) wR," = 
rh el a ft 
స న yn 


2 ‘tn yt 
Hy rt ॥ rf UN i 
[5 ట్టు ల i MH, 
| గ స (| i nm win rs ' , ల స ల 
, pln" Tay py సా నన! గ్‌ ఖ్‌ i 
క ier u BHP HE 











2 కక ( ur 
న. 1 
1 14! Wy స 
॥ గ్‌ క క. nh rm, 


fri న. | 1 
1 ఖీ (1 నగి గా శ 


t గ్‌ wel i / 
న fap! Hp Thr rea 













ft ik Taher 
ri, lft 











/ ipvubty 
శీ! 

గ Hy 

i 1. 11 


; 2. 
అ ph సో Herff 


యు 


సీపర్‌ ఆనకట 





mya pet yl hy శి 1 WH, i 
Pr ద్ద: r 


ల్‌ 
జ్‌ 
ఖగ" 
క. 
॥ 
గ్‌ fe 
| దో 
స్తా న. 
థి , 
L 
FF 
టీం 
(క ॥ 
” 
| 
A 
‘ 
2 fr vin 
వ! 
జ్‌ 
| 


- 


డినీపర్‌ పాజెక్ట ఒక్క పే రష్యాలో విద్యుచక్తిని సప్పయి చేయ 
డంలేదు; ఆమధ్య జర్మన్లు రష్యాలోకి చొచ్చుకువస్తూం టే “సోవియట్‌ 
పభుత్వం మాస్కోనుండి ss మార్చబడినట్లు మనం విన్నాం. 
ఎందువల్ల ? క్యుబిషీవ్‌లో పెద్ద పవర్‌ చ్చే సుషన్‌ ఒకదాన్ని కొట్టడానికి పని 
పాగ్గిరంభ్రమయింది.. పపంచం మొ తంమీద యెక్కడా ఆంత స్టేషన్‌ 
ఉండదస్‌ ఆంచనావేశారు. యూరపు అండంలో పెద్ద నదియైన వోల్లా'పె 
8 బ్రహ్మాండమైన పాిజెక్టులు నిర్మి_ చబోతున్నారు, వరదలు, ప్రవాహాలు 
దానికి అడ్డురావు. మహాసముదాలలో పియాణంచేసే పెద్ద స్ట్‌మర్లు 
ఇందులో '్రయాణంచేస్తాయి. పూర్వం ఎడారిగావున్న భూమిలో ఫలవంక 
మైన మాగాణి పంటలు ఎన్నో పండుతాయి. 


చలితో గజగజమనిపించే ఆర్కిటిక్‌ మహాసముద9ంవద్ద, కటాక్‌ 
స్థాన్‌వంటి వేడి పిదేశాలలోను, ఆర్మీనియాలోను, హైడోం ఏలెక్‌ టిక్‌ 
వను విద్యుచ్చ క్తిని సప్టయిచేస్తున్నాయి. తూర్పు రాష్ట్రాలలో అంగారా, 
మెనీసీ నదుల పెకూడా పాిజెక్టులు నిర్మించి, పవర్‌ స్టేషన్ల ద్వారా విద్యు 
చక్రిని సప్టయిచేయటోతున్నారు. ఇక్కడ తయారుకొ బోయ్‌ విద్యుచ్చ్తీ 
డిసీపర్‌ పాఏజెక్టు - క్యుబిషీవ్‌ పాికెక్టులకంటె కూడా అధికంగా ఉంటుం 
దని అంచనా వేశారు. 


ఇతర దేశాలలో యిలాంటి బ్రహ్మాండమైన స్కీముల్ని ఆచరణలో 
పెట్టాలం పే, ఆనేక అంతరాయాలు కలుగుతాయి. పెట్టుబడిదార్లు యింత 
ధనం వెచ్చించడానికి భయపడతారు. లేదా తమ సొంత అఆస్థిగా వున్న 
భూమిని యిట్టివాటికి యిన్వరు. కాని సోవియట్‌ రష్యాలో యిలాకాదు. 
అక్క-డ భూమి వ్యక్తుల సొంత ఆస్థికాదు. ప్రభుత్వం కొద్దిమంది ధని 
కుల హక్కుల్ని కాపొడడానికి యేర్చడలేదు. అందువల్ల సోవియట్‌ 
యింజసీర్లు యెక్కుడున్న భూమినై నా ఉపయోగించి, పాిజెప్టలను నిర్మిం 
చడానికి స్వేచ్చమ కలిగియున్నారు. ప్రతి సోవియట్‌ పౌరుడు తన చేళ 
ములో లభించే సహజ సంపదవల్ల సుఖపడ్డానికి హక్కు_వుంది. 
0) య TF 


బొగ్గు, ఆవిరిశ క్తి 


యంతాలను నడపడానికి విద్యుచ్చక్రితోబాటు ఆవిరిశ_క్రికూడా ఉప 
యోగిస్తుంది. ఇందుకు బొగ్గువుండాలి, ఇంగ్లండు పారిశ్రామికంగా 
ఇంతర్జ అభివృద్ధికి వచ్చిందం పే, బొగ్గే చొలవరకు కారణం. అవిరిశ క్తీతో 
3 ర్రైచ్ళు నడుస్తాయి. ఆవిరియంత్రాలతో మరవ గాలు పనిచేస్తున్నాయి, 
పెద్ద పెద్ద సుత్తుల్ని పెకెత్తి కిందికి దించుతున్నాయి. బ్రహ్మాండమైన చెట్ల 
మానుల్ని పరపర కోపివేస్తున్నాయి. 

ఇంగ్లండులోవలె రష్యాలోకూడా బొగ్గుగనులు విస్తారంగాఉన్నాయి. 
ఇంగ్లండులోకం'టెకూడా యెక్కుపున్నాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం 
గనులలో యెంత బొగ్గు దొరుకుతుందో ఆంత రష్యన్‌ గనులలో దోరుకు 
తుంది, జారిస్టు రష్యాలో యెక్క-డెక్క_డ బొగ్గుగనులున్నాయో, యెవరూ 
పరిశోధన చేయలేదు. డానొనది బేసిన్‌లోమాతరీం బొగ్గు చాలా దొరికేది, 
కాని అది శతు) సేనలకు దగ్గరలో ఉండేది. సోవియట్‌ ప్రభుత్వం అధి 
కారానికొచ్చాక భూగర్భశా స్రజ్ఞులు అనేక కొత్తగనులను కనిపెట్టారు. 
క్యుజ్నెట్స్క్‌- పొొంతంలో కని పెట్టబడిన బొగ్గుగనుల్ని గురించి ఇదివరకు 
తెలుసుకున్నాం, కౌని, యింకా చౌరాచోట్ల బొగుగనులున్నాయి, తూర్పు 
సెవీరియాలో యెనీసీ అనే నది దక్షిణంనుండి ఉ త్రరదిశగా పెద్ద పెద్ద 
బొగుగనులకు సమీపాన పీవహిస్తోంది. అక్కడ లభించే బొగ్గు క్యుజ్‌ 
నెట్స్క్‌ పాంతంలోవున్న బొగ్గుకంచె అధికమట ? ఉత్తర 'మహాసము 
ద౦ంవద్ద పెళోరా అనేచోటకూడా బొగ్గుగనులున్నాయి. దక్షిణాన కజాక్‌ 
స్టాన్‌లో బొగ్గుగనులున్నాయి. ఆమూర్‌ నదీతీరాన కనిపె పెట్టినగనులలో 
10, 000 కోట్ల టన్నుల బొగ్గువున్నదని అంచనావేశారు, 

ఐకే బొగ్గుగనులవల్ల దేశం, (ప్రజలు పూర్వంకంటె బాగుపడాలి 
గాని, నష్టాలకు గురికాకూడదు. ఈరోజున ఇంగ్లండ్‌లో యెళాంటీదృళ్యం 
చూస్తున్నాం? నీలిరంగు ఆకాశం అంతా బొగ్గుగనులవళ్ల నల్లగా తయా 
రయింది, ఇళ్ళు, వాకిళ్ళు చెట్లు, చేమలు, తోటలు, పొలాలు అన్నీ నల్లగా 
తయారయాయి, పల్లెటూళ్ళలో నివసించే జనసంఖ్య కూలిడబ్బులకోరకు 


పట్టణాలకు పోవలసి వచ్చింది. కార్మికులు దుర్భరమైన పరిస్థితులలో పని 
చేయడంవల్ల ఆరోగ్యం చెడిపోతోంది. కాని, సోవియట్‌ రష్యాలో యిలా 
కాదు. ప్రజల ఆరోగ్యాన్ని, దేశంయొక్క సౌభాగ్యాన్ని, మనస్సులో 
ఉంచుకొని బొగ్గుగనులు తవ్వుతారక్క_డ. గనులలోనే బొగ్గునుకాల్చి కోల్‌ 
గ్యాసును తయారుచేస్తారు. యంత్రాలను విద్యుచ్చ క్రిత్రో నడుప్పతారు, 
అందువల్ల పొగ, మురికి యేర్చడవు. కార్మికులకు కష్టం కలుగకుండా 
ఉండే సొధనాలను కనిపెట్టారు, వారు పనిచేసే గంటల “సంఖ్యను తగ్గిం 
చారు. ఫలితం గనులలో పనిచేసే సే కార్మికులు మంచి ఆరోగ్యంగా ఉంటారు. 
పట్టణాలు పరిశుభ్రంగా ఉంటాయి. దేశంయొక్క సంపద ఎక్కువవు 
తూంది, 


సెటోలు స 


ఆధునిక యుగంలో విద్యుచ్చక్తి, బొగ్గు ఎంత అవసరమో, 
పెబ్రోలుకూడా అంతే అవసరం. రష్యాలో దిన్ని. “ నల్లబంగారం ” అని 
పిలుస్తారు. పొట్రోలుతో మోటార్‌ లారీలు, కౌర్లు నడుస్తాయి. 'పెటోలుతో 
విమానా లెగురుతాయి. పెట్రోలుతో ఓడలు, స్టీమర్లు ప్రయాణం చేస్తాయి. 

షిటోలు లేకపోతే నేటి యుద్ధాలలో దేశాన్ని రకించుకోవడం 
దుర్లభం. పెట్రోలు గనులున్న దేశాలపై అనేక రాజకీయసమస్యలు ఆధార 
పడియున్నాయి. పాలస్టయిన్‌లో బ్రిటిష్‌వారు పెత్తనం చెలాయించడం 
పెట్రోలు కొరకు. హిట్లరు రుమేనియా వైపు మొదటినుంచీ ఎందుకు 
దృష్టులు నిగిడ్చాడు ? పెట్రోలు కొరకు ! జపాను బర్మానెందుకు స్వాధీన 
పరచుకుంది ? షెట్రోలు కొరకు ! 

కాబట్టి, సోవియట్‌ యూనియన్‌ వర్షిల్లాలం"టే, "పెట్రోలు చాలా 
ఆవసరం. రష్యాయొక్స శ్యత్రుదేశాలు నూనెను అందకుండా చేసినప్పుడు 
ప్రమాదం తప్పదు. కాబట్ట దీని అవసరం మరింత యెక్కువయింది, 

ఈ రోజున సోవియట్‌ రష్యాకు ఏ దేశంలోనూ లేనంతటి సెట్రోలు 
ఉంది. పూర్వం "పెట్రోలుకు బాకూ, (గ్రాస్నీ పప్రాంతాలమై రష్యా ఆధారపడి 

పు BT పా 


కా. 
0) 
య, 
మ 


యుండేది. కాని, భూగర్భ శాస్త్రజ్ఞులు నిరంతరం ఎడతెగకుండా లభించే 
పెట్రోల్‌ గనులను కనిపెట్టారు. బాకూ లగాయతు ఊరల్‌ పర్వతశ్రేణి 
మార్గాన ఎన్నో గనులున్నాయి. ఇంకా ఉత్తరాన ఉళ్ణా, పెకోరా నదుల 
మీద కూడా పెట్రోల్‌ గనులున్నాయి. వాటికి దక్షిణాన ఛౌసర్‌, పైరిటా 
మక్‌, ఎంబా ఆనే షెట్రోల్‌ గనులున్నాయి. బాగా దకిణాన, won 
యాలో కూడా చాలా గనులన్నాయి. ఊరల్‌ పర్వతాలలో పుట్టి, వోల్లా 
నదిలో కలిపే తెల్లనదికి యిటూ . అటూకూడా పెట్రోల్‌ rec 
ఒక్క. సైర్లిటామక్‌ గనులలో దొరికే నూనె ఊరల్‌ పరిశ్రమలన్ని టికీ 
సరిపోతుంది. ఈ కేంద్రాలన్నీ శత్రురాజ్యాల దాడికి అనేకవందల మెళ్ళ 
దూరంలో, సురకీతంగా ఉన్నాయ. 


1987 లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భూగర్భశా స్త్ర జ్ఞాల 
సమావేశంలో ప్రొఫెసర్‌ గుబ్కిన్‌ మాట్లాడుతూ, సోవియట్‌ రష్యాలో 
లభించే మొత్తం పెట్రోలు 688 కోట్ల టన్నులని తెలియజేశాడు 8 నెలల 
తరవాత మళ్ళీ ఆంచనావే స్తే, ఇంకా చాలా దొరుకుతుందని కనుక్కున్నాడు 
1920 లో తీయబడిన పెట్రోలు మొత్తం 88 లక్షల టన్నులు. 1987 లో 
అది 8 కోట్ల టన్నులకు హెచ్చింది. 


— భరీ 


8. ఉక్కు పరిశ్రమ 


ఈ రోజుల్లో మానవజీవితానికి ఉక్కు. ఎంత అవసరమో తెలుసు 
కోవడం కష్టంకాదు. మనం కట్టుకునే బట్టలు ఉక్కుయం శ్రాలపై నేయ 
బడుతున్నాయి. అవి ఉక్కు ఇంజన్ల చే నడుపబడతాయి. రైలు ) ఇంజన్ల 
సహాయంతో ఆ బట్ట అనేకప్రాంతాలకు రవానా చేయబడుతుంది. రై జ 
నడవడానికి ఉక్కు రై అబద్దిలవసరం, సోవియట్‌ యూనియన్‌ లో వ్యవ 
సాయం అంతా మరనాగళ్ళమీద, యంత్రాలమీద జరుగుతుంది. అవన్నీ 
ఉక్కుతో చేయబడతాయి. 

శారిన్టు రష్యాలో ఇనుము, ఉక్కు. పర్మిశ్రమలు బహుచిన్నవి. 
ఈ రోజున సోవియట్‌ రష్యాలో తయారయ్యే మొత్తం ఉక్కులో 100కి 
రికి వంతు మాత్రమే పాతవర్కుషాపులలో తయారౌతుంది. మిగతా 96క్ట 
వంతులు కొత్త వర్కుషాపులలో తయారౌతూంది. అంటే, సోవియట్‌ 
ప్రభుత్వం ఈ విషయంలో ఎంత శ్రద్ధ చూపెడుతూందో బోధపడగలదు. 


శరా బాగా దక్షిణాన మాగ్నిట్నయా - “అనే కుగ్రామం 
ఒకటి ఉండేది. ఆ పేరుకు అర్థం “ సూదంటురాయి కొండ” 1828లో 
మైనున్న ఈ గ్రామం చుట్టూ పచ్చికబియళ్ళు ఉండేవి. వాటి పైనున్న, అటాచ్‌" 
కొండమీద పళువులు రోజుల్లా మేస్తూ ఉండేవి. కాని, యీరోజున సకువులు 
మేత మేసేచోట ప్రవంచానికంతకూ పేరెన్నికగన్న ఉక్కుపరిశ్రమ ఉంది. 
అటాచ్‌ కొండ జ. ఒక పెద్ద ఇనుప ముద్ద అనిచెప్పవచ్చు. అందులో 
100 కి 68 పాళ్ళు యినుం, 87 పాళ్లు రాయి ఉంటుంది. దాని బరువ్న 
80 కోట్ల టన్నులు. 


మాగ్నిట్నయా అనే పేరుకు జదులు మాగ్నిబోగోర్‌స్‌ స్క అని 
ఆ గ్రామానికి శర పెట్టారు. 


అణ 0 ఎ 


85 జాతులకు చెందిన ప్రజలు యిక్కడికొచ్చి, కార్మికులకు నివాస 
యోగ్యమైన ఇళ్లు కట్టారు. విదేశాలనుండి వచ్చిన ఇంజనీరింగ్‌ విపుణుల 
కొర్ర (పత్యేక కాలనీని కట్టారు. కోఆపరేటివ్‌ స్టోర్లు, కాఫీహోటళ్లు, ఆసు 
ప్మత్రులు, నర్సరీలు, క్లబ్బులు, నాట్యళాలలు నిర్మించబడ్డాయి. సీటీ సష్షయి 
నిమిత్తం అక్కడకు దగ్గరలో ఉన్న నదిపై ఓక (ప్రాజెక్టు కట్టి, “పెద్ద 
సరస్సు వంటిదాన్ని యేర్చరచారు. 

చకచక మాగ్నిటాగార్స్మ్‌-కు విమానాశ్రయాలు, రైల్వేలైన్లు, రోడ్లు 
బయలబ్దేరాయి. ఈ విధంగా కొన్నిశతాబ్దాలలో జరుగవలసిన పనీ కొన్నీ 
నెలలలో పూ ర్తి అయింది. 


యేర్పాట్లన్నీ పూర్తి అయాక 60,000 మంది కార్మికులు 
మాగ్నిటోగోర్‌స్క్‌కు చేరుకున్నారు. వెంటనే సర్వతంమీద దాడి ప్రారంభ 
మయింది. ముడి యినుమును “పైకి తీయడానికి ము-ప్పెమ్యేసి అడుగుల 
లోతున వీటలు కొట్టారు. పెద్దపెద్ద కట్టడాలు కట్టారు, వర్కుషాపులు 
నిర్మించారు, ఎత్తైన “గోడలుగల పవర్‌ స్టేషన్లను నిర్మించారు. 180 అడు 
గుల పొడవుగల బ్లాస్ట్‌ఫర్నెసులు కట్టారు. ' "మాగ్నిటోగోర్ప్క్‌లో ఉన్న 
బ్లాస్క్‌ఫార్నెనులవల్ల" ఉత్పత్తి ఆయేటంత ఆవిరిళ క్రీ ప్రపంచంలో 
మరెక్కడా ఉత్స త్తికాదు. బొగ్గు కాలుతుండగానే బెంజాల్‌, ఎమోనియా, 
కోల్‌టార్‌ వంటి రసాయన పదార్థాలు తయారౌతూ ఉంటాయి వాటిని ఉప 
యోగించే నిమిత్తం రసాయనిక | కర్మాగారా లేర్చడ్డాయి 


కార్మికులకు సౌక ర్యాలు 


కార్మికులు, ఇంజనీర్లు, శాస్త్రజ్ఞులు నివసించడానికి వీలుగా అనేక 

సౌకర్యాలు కల్చించబడ్డాయి. 17 వరునలలో నివాసయోగ్యమైన బిళ్చింగు 
లున్నాయి (పతివరుసకు ఒకొక స్‌ సోర్సు, స్కూలు, కాఫీహోటలు, 
శిశుశిక్షణాలయం౦ ఉన్నాయి, ఒకొక్క. యింట్లో చక్కని స్నానాలగది, 
నీటి కుళాయిలు, ఎలెక్ట్రిక్‌ లైటింగు, గ్యాసు, చేడిని పుట్టించే సాధనాలు, 
ఉంటాయి, 


SW 


gy - Rs HS 2౪ 


సం 


OQ Vers 219 








dr Cts MIR Sh of కల్పన న్నర తారా నైన 1-7 23 ఏకె టా వర్మ CEE Re. ny 
సట నన 0 స్య గ్ల Par నన 
మనా స వాల పనే టీలో వ ఇన న న “ ~~ 





జ యే ఎ శా శ ఇ 

1. స. శా లూ క్త, 

అకక. న్న 
ర) ng వి ళు క్షా ఆ సా 3 CT PL 
ర వరస ల జ ప. Co వసా 

సమత. న ఆకా అ 

> జ న; 

Br Bet et పజ వ వల్ల 














జొ 


rt 
ళీ 
ళ్‌ 
స! 
గ్‌! 
క! 
i 
నే 
శ 








+ 


ya 
mas dg, ys 


+ 
కరగి 


త 





ek 





వ్‌ 
శ 


౭%, 


ళ్‌ 
క్‌ 
s ల 
మ మంతం మమల ల / మెలన్‌ ,/ 2 


ఇ = 
న న న య ననా ౬ న శ 
1 * ఆ ఇ టక తిట్ట ఇ వా + 
చేవ నా > అ లు కీ స న ప శ ఇ 


ba C3 
మైనా ఇవ ~ ~ న ర్త ప న మ మ ఇ ఆ 
మనమున జ Cres PR AT అద మం అంతరం సంబం చనం నా యల మం వనక హార. ముంత నం 


స 
చ 


1984 నాటికి మాగ్నిటోగార్స్క్‌లో మొత్తం 1 కోటి టన్నుల 
Cast Iron తయారయితే, 1987 నాటికి అది 1] కోటి టన్నులకు 
హెచ్చింది. ఉక్కు. కూడా 1 కోటి టన్నులనుండి 1 కోటి 75 లక్షలకు 
పెరిగింది. అలాగే రేకు యినుం 90 లక్షలనుండి 1 కోటి 80 లతలకు 
“హెచ్చింది. 

ఈ విధంగా ఊరల్‌ పర్వతాలకు దక్షిణంగా మాగ్నిటోగార్స్క్‌లో 
యేర్చడ్డ యినుము పరిశ్రమ, క్యుబ్నెట్స్క్‌- ప్రాంతంలో స్థాపించబడిన 
బొగ్గుపరిశ్రమ కలిసి రెండు కోటలవలె రష్యాను కాపాడుతున్నాయి. 
మాన్నీటోగార్చ్క్‌లో శ్రేష్టమైన ముడి యినుము, క్యుజ్నెట్స్క్‌లో (శ్రేష్ట 
మైన బొగ్గు దొరుకుతాయి, అందువల్ల క్యుబ్నెట్స్క్‌_లో దొరికే బొగ్గు 
మాగ్నిటోగార్‌ ఎగ్రాకూ, మాగ్నిటోగార్‌ లో దొరికే ముడియినుము క్యుట్నే 
టస్కీ-కు నిరంతరం [ప్రయాణం చేస్తాను. ఈ రెండు కేంద్రాలలోను పెద్ద 
పెద్ద ఉక్కుపరిశనులు నెలకొల్పబడ్డాయి. వెళ్ళే వాగన్లు, వచ్చేవాగన్లు 
సండీళంటాయు. 

ఈ రెండు కేంద్రాలలో తయారయే సరుకు ఇంతా - అంతా అని 
చెస్పడానీకి వీల్లేదు. 

ఇదే విధంగా, ఉ(కియిన్‌లో దొరికే క్రివైరాగ్‌ ముడియినుము 
డొన్నాస్‌ బొగ్గుగనుల వద్దకు, డాన్సాస్‌ బొగ్గుగనులలోని బొగ్గు క్రివై రాగ్‌ 
యినుము కేంద్రం వద్దకు ఎప్పుడూ రవానా అవుతూ ప్రత ఈరెండు 
క్రీంద్రాలలోను ఉక్కు.పరి క్ర శమలు బయల్లేరాయి. 


ఇంతేకాదు. ఉత్తరాన నోవోటాగిట్స్రీ_, దకిణాన బాకార్‌-ఖలీలోవ్‌ 
లలో కూడా కొత్తగా ఉక్కుపరిశ్రమ బయల్దేరింది. ఇంకా తూర్పుదిక్కున 
ఆమూర్‌ నదిమీద నిర్మించబడిన వర్క్‌_షాపులలో దేశంయొక్క మూడవ 
వంతు ఉక్కు. రయారౌతుంది. 


రష్యా అంతటిలోను 1942 లో తయారైన పిగ్‌ఐరన్‌ 1987 లో 

కంచు 13 రెట్లు హెచ్చింది. ఉక్కు. 100 క 56 చొప్పున, రేకు ఉక్కు 

1008 62 చొప్పున, హైగ్రేడ్‌ రేకు ఉక్కు. 2 రెట్లు చొప్పున ఎక్కు 
క re 


వయింది. ఈ 5 సంవత్సరాలలో అదనంగా తయారైన ఉక్కుతో రైలు 
బద్దీలు పోస్తే అవి భూమధ్యరేఖవద్ద భూమిచుట్టూ తిరిగేదింతటి పొడవుగా 
ఉంటాయని అంచనావేశారు: 


ఇతర లోహోలు 


ఇనుము-ఉక్కు_తోబాటు వివిధసరిశ్రమలకు యితర లోహాలుకూడా 
అవసరం. రాగి, సీసం, తగరం, నికెల్‌ మొదలైన లోహాలు పూర్వం 
ఇతర దేశాలనుండి దిగుమతి అయేవి. కాని, యీ రోజున వాటీని రష్యా 
లోనే తయారుచేస్తున్నారు. వీటిలో ఒక్కొక్క. లోహానికి ప్రత్యేకంగా 
ఎన్నో అవసరా లుండడ మేకాకుండా, ఇనుములోను-.ఉక్కులోను వీటిని 
కలిపి అనేక మిశ్రమలోహాలను తయారుచేస్తారు. మిశ్రమలోహాల అవస 
రం నేడు చాలా ఎక్కువైంది. కాబట్టి, ఈ లోహాలు కొద్దికొద్దిగానే 
లభించినప్పటికీ. వాటి ప్రాధాన్యత ఎంతో ఉంది. రాగి ఊరల్‌ పర్వతాల 
లోను, కజాక్‌ స్టాన్‌ లోను దొరుకుతుంది. కజాక్‌స్టాన్‌లోని ప్రివాల్‌భాష్కీ 
కొంబై న్‌ ప్రపంచంలోని రాగి పరిశ్రమలన్నింటిలో ఆగగణ్యత వహిస్తోంది. 
మధ్యఆసియా అంతకూ యిది రాగిని సప్టయిచేస్తుంది. ఇలాగే అల్యూ 
మినియం, నికెల్‌, మెగ్నీషియం..మొవలైన లోహాలు రష్యాలో విరివిగా 
దొరుకుతున్నాయి. 

ఈ విధంగా సోవియట్‌ ప్రభుత్వం ఎక్కడ ఏయే నహజసంపద 
ఉందో తెలుసుకొని, దాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి పెద్ద పెద్ద 
పరిశ్రమలను స్థాపించి, అక్కడి ప్రజల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తూంది. 
ఈ విధానం ఎంత చక్కనిదో చరిత్రే రుజువుచేసింది. డాన్నాస్‌ బొగ్గు 
గనులు హిట్లరు వశమయాక, సోవియట్‌ యూనియన్‌ చాలా నష్టానికి 
గురి అయినమాట వాస్తవమే అయినప్పటికీ, పూర్తిగా దెబ్బతినలేదు. 
ఎందువల్లనంటే, ఊరల్‌_క్యుక్నెట్స్క్‌- -- మాగ్నిటోగార్ప్కాలలో ఉన్న 
ఉక్కుపరిశ్రమలు సోవియట్‌ సేనలకు ఎడతెగకుండా సస్హయిచేస్తూ 
వచ్చాయి. 


— 72 


ఏ, బంగారం 


పెట్టుబడిదారీ దేశాలలో బంగారంయొక్క. చరిత అనేక విషాద 
గాథలతో నిండివుంది. దక్షిణాఫికాలో జోహాన్స్‌బర్న్‌ బంగారుగనులు 
యెలా తవ్వబడ్డాయి ? మొదట అచ్చటి (ప్రాంతీయ ప్రజలు, గనులలో మేం 
పనిచేయం అని నిరాకరించారు. అనేక వందల అడుగులు కిందికిపోయి 
నానా అవస్థలు పడ్డానికి వారిష్టవడలేదు. కాని, బిటిష్‌ పెట్టుబడిదార్లాక 
ఉపాయం కనిపెట్టారు. ప్రాంతీయ (ప్రజలు నివశించే ప్రతి పూరిగుడి పేక 
పన్ను విధించారు. ఈపన్ను చెల్లించడానికి నాణెములు అవసరంకదా | 
కౌబట్టి బంగారు నాణెములతో పన్ను చెల్లించుకోవలసి వచ్చింది. ఆనగా 
గనులు తవ్వడం అవసరమయింది. “హాన్‌ హార్డ్‌ సన్‌ అనే సుప పసిద్ద 
ఇంజనీరు 1916లో “న్యూ సైట్స్‌మన్‌” అనే పత్రికలో ఒక 
రాస్తూ, జోహన్స్‌బర్‌ గనులనుండి తవ్విన బంగారంలో (ప్రతి 60 పౌనుల 
ముద్దకు ఒకడు చనిపోతున్నాడనీ, గాయాలవల్ల గాని = రోగంవల్లగాని 
ర్‌గురు జీవితంలో పనికిరాకుండా పోతున్నారినీ, లెక్కలతో నిరూపించాడు. 


ఆ (ప్రాంతీయ కార్మికులు ఎక్కుువగంటలు ననిచేసే ౧టట్లు (పొపయి 
టర్లు వారికి పెద్దపెద్ద జీతాలియ్యడం సాగించారు, యూరపియన్‌ కార్మికు 
లీవలలో పడ్డారుగాని, అక్క_డి ప్రాంతీయులు పడలేదు. ఎందువల్లనంటే, 
పెద్దజీతాలతో కొన్నాళ్లు పనిచేసి, తరవాత వారు స్వతంత్రంగా జీవించనారం 
భించారు. అప్పుడు ప్రొప్రయిటర్లు మరొక్ష ట్రిక్కుచేశారు. పందెములు, 
లాటరీలు పెట్టి, కార్మికుల్ని ఆకర్థించారు. ఇందుకు వారు అప్పుచేయ నారం 
చారు. అప్పులు తీర్చడానికి గనులలో పనిచేయవలసి వచ్చింది. ఈ విధంగా 
అడకువతో పనిచేసే కార్మికులు అసంథ్యాకంగా లభించారు. 

జార్‌ కాలంనాటి రష్యాలో బంగారు గనులరో పనిచేసే కార్మికుల 
స్థితినికూడా హోడ్డ్‌ సన్‌ చిత్రించాడు. లీనా బంగారు గనుల పె పెత్తనం 


(10) ఆలు 18 ఆ 


టిటిష్‌ పెట్టుబడి దారుల్ది. 1912 వ సంవత్సరం షప్రిల్‌ 17వ తేదీని కార్మీ 
కులు సమ్మెచేసి, ఊరేగింపుగా వెజాంపే, వారిమీద జార్‌ చక్రవ ర్తి సని 
కులు తుపాకులు కాల్చారు. 120 మంది సమ్మెదాద్ద మరణించారు. 


ఈ సమ్మెకు కారణం, ఎక్కువగంటల పని, ఆలస్యంగా జీతా 
లీయడం. 


ఈ విధంగా, ప్రపంచంతో బంగారాన్ని తస్వడంకోనం అనేక వేల 
మంది కార్మికులు బలి అయారు. ఇలా సంపాదించి బంగారాన్ని వినియో 
గించడంలో ఇంతకంటె అనేకరెట్లు కార్మికులు బలి అయారు. ఎందువల్ల 
నంటే, ఎంతఎక్కువ బంగారం “అంటే అంతయక్కువ వడ్డీ వస్తుంది. 
వడ్డీలమీద కాంపౌండు వడ్డీలు పెరుగుతాయి. వాటిని తీర్చుకోవడం 
ఒకా క్రొక్రస్పుడు అసాధ్యమౌతుంది. బంగారం మానవజీవితం పాలిట బ్రహ్మ 
రాక్షసిగా తయారౌతుంది. ఒక్క కలంపోటుతో ధనాన్ని సృష్టించవచ్చు. 
మరో కలంపోటుతో దాన్ని ఆపహరించనూ వచ్చు. బంగారం ఉన్నవాడు 
' మానవుల జీవితాన్ని చక్రంమీద తిప్పినట్టు తిప్పవచ్చు; వారి ప్రాణాలపై 

పూర్తిమైన' అధికొరం చలాయించనూ వచ్చు. 


కాని, సోవియట్‌ రష్యాలో యిలాకొదు. బంగారం తవ్వడానికి 
అక్కడ కార్మికులు బలిచేయ బశరు. దాన్ని వినియోగించడంలో ప్రజలు 
బానిసత్వంభో (మ్రగ్గరు. 

సోవియట్‌ యూనియన్‌ అంతటా బంగారు గనులున్నాయి. పాత 
గర తిరిగి తవ్వుతున్నారు. కొత్తవాటిని కనిపెట్టుతున్నారు. కజాక్‌ 
స్టాన్‌ క పీఠభూములలోను, పామీర్‌ కొండలలోను, కాకేసస్‌పర్వత లోయల 
లోను, ఊరల్‌--ఆల్టాయి సర్వతసంక్కులలోను బంగారం విరివిగా దొరుకు 
తుంది, ప్రపంచంలోని వివిధదేశాలలో లభించే బంగారం ఎంతెంతో లెక్టలు 
(వేస్తే, రష్యా రెండవనస్థానాన్నీ అలంకరిసోంది. 


కార్మికులు కొత్తకొత్త సాధనాలతో గనులను తవ్వుతున్నారు. 
ఎం పెర్‌ డ్రిల్లులు (డ్రిల్లు అ సొరంగాలు (తవ్వే సాధనం), (కేలిన్‌ 
డ్రిల్లులు, శేస్తోన్‌ డ్రిల్లులు, సలివాన్‌ డ్రిల్లులు తీసుకొని పరిశోధకులు ఆనేక 


ప Th 


చోట్ల సంవత్సరం పొడుగునా నేలను తవ్వుకుంటూ పోతారు. వారికి దొరి 
క్‌న “ముడిబంగారం యొక్క నమూనాలను కౌ స్ర్రజ్ఞులవద్దకు సంప్పతారు. 
వాటిని శాస్త్రజ్ఞులు పరిశోధనాలయాలలో పరీక్షచేస్తారు. 

ఈ పరిశోధనల ఫలితంగా ఎక్కడై నొ బంగారుగని ఉన్నట్లు తెలుసు 
కుంటే, వెంటనే రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు బయల్రేరుతాయి. 
ఈ విధంగా గనులకూ -దేశంయొక్క ప్రధాన నగరాలకూ మధ్య రహాదా 
రులు ఏర్పడతాయి. విద్యుచ్చ క్తితోను, ఆవిరిశ క్రితోను యంత్రాలు బయ 
లేరుతాయి. సోషలిస్టు నిర్మాణంలో పూర్తి విశ్వాసం ఉన్న కార్మికు లక్క 
డికి ప్రయాణమౌతారు. పాతకాలంసనాటి గుడి సెలన్థానే నివాసయోగ్యమైన 
చక్కని యిళ్లు, దుకొణాలు, హోటళ్ళు, స్కూళ్ళు, కాలేజీలు --- తయా 
రొతొయి. పు స్తకాలు, వార్తాపత్రికలు అచ్చు అవుతాయి, 


రష్యాకు బంగారం ఎందుకనసరం ? 


ఈవిధంగా తవ్వి, తీయబడిన దింగారాన్ని ఉపయోగించడంలోకూడా 
సోవియట్‌ యూనియన్‌ తనప్రజల (శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొంటుంది. 

అయితే, అనేక శతాబ్దాలనుండి మానవజాతిని పీల్చి పిప్పిచేసిన 
బంగారంకొరకు సోవియట్‌ యూనియన్‌కూడా యిలా ఎందుకు తాపత్రయ 
పడ్డం ? పెట్టుబడిదార్ల మాదిరిగా సోవియట్‌ యూనియన్‌లో బంగారాని 
కింత విలువ ఎందుకిస్తున్నారు ? 


సోవియట్‌ యూనియన్‌ చుట్టూ ఉన్న దేశాలు పెట్టుబడిదారీ దేశా 
లనే విషయం మనకు తెలుసు. ఆర్థికంగా నిలబడ్డానీకి ఆ ఆ దేళాలు బంగా 
రప్ప రాసులు కూడ బెట్టుకున్నా యి, ఏ దేశానికైనా బంగారం ఎక్కువగా 
ఉంటేనే, ఆధునికయంక్రసామ గిని కొనగల్లుతుంది. బంగారం ఎక్కువగా 
ఉన్నప్పుడే ఆ దేశానికి రక్షణయేర్చాట్లు కట్టుదిట్టంగా ఉంటాయి. కాబట్టి, 
యితర దేశాలలో బంగారానికి యెక్కువ విలువ ఉన్నదికాబట్టి, రష్యాలో 
కూడా (ప్రభుత్వం విలువయివ్యడం తప్పనిసరి అయింది. 

అయితే, ఒక విషయాన్ని మనం మరచిపోణాడదు, రష్యాలో 
బంగారాన్ని విదేశవ్యాపారానికి మాత్రమే ఉపయోగిస్తారు. దేశంలో చెలా 


అ 78 


మణీ అయే నాణెములు బంగారం నాణెములుకొదు. ఇతర దేశాలలో మారక 
విధానం ఎలావుంటుందం పే, ప్రభుత్వఖజానాలో ఉండే బంగారం మొత్తాన్ని 
బట్టి కాగితపునోట్లు అచ్చువేస్తారు. ఎంత బింగారంఉం'పే అంతకు కొన్ని 
రెట్లు అచ్చువేస్తారు. ఆ మొత్తాన్నిమించి కాగితపునోట్లు వేయరు. వేస్తే, 
వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. దీన్నే ఇన్‌ఫ్లేషన్‌ అంటారు. యుద్ధా 
లలో ప్రతి ప్రభుత్వం తన అవసరాల నిమిత్తం నోట్లు అదనంగా అచ్చు 
వేయడం, అందువల్ల ధరలు పెరగడం, చూస్తూనే ఉన్నాం. కాని సోవి 
యట్‌ యూనియన్‌లో అలాకాదు. ఈ రోజున యిందుమించు అన్ని దేశా 
లలోను ధరలకం|ట్రోలు ఉన్నరీతిగా రష్యాలో ఎల్లప్పుడూ ధరలకంట్రోలు 
ఉంటుంది. అయితే కంట్రోలు ఏ ఒకటి రెండు వస్తువులకో కాకుండా, 
(పతి వస్తువుకూ, ఉంటుంది. అందువల్ల నోట్లముమ్మరం ఎక్కువొతూన్న 
కొద్దీ ధరలు పెరగడం అనేది రష్యాలో లేదు. అనగా, బంగారంతో 
నిమి త్తలేకుండానే సరుకుల విలువనుబట్టి ప్రభుత్వం నోట్లు అచ్చువేయి 
స్తుంది. (ప్రజలకు తమ ప్రభుత్వంమీద పూర్తి విశ్వాసం ఉంది కొబట్టి, 
కౌగితం నోట్లు పుచ్చుకొని బంగారం యిమ్మని ఎవరూ బ్యాంకులకు 
పరుగె.త్తరు. 

రష్యన్లు బంగారాన్ని మెళ్ళో గొలుసులు మొదలైన ఆభరణాలకు, 
పిల్లల ఆటవస్తువులకు, నోటి పళ్ళకు మాత్రమే ఉపయోగిస్తారు, కొన్ని 


ఆర్త 


పరిశ్రమలకు కూడా బంగారం ఉపయోగిస్తుంది. 

కౌబిట్టి సోవియట్‌ యూనియన్‌ ఇతరదేశూలలోవభె బంగారాన్ని 
పాతర్లలో నిలవచేసుకోదు. కొత్త యంత్రాలు, కొ త్తసాధనాలు కొనడానికి 
వినియోగిస్తుంది. 

(పపంచం అంతటా సోషలిజం స్థాపించబడి తే, బంగారానికి యిప్పు 
డున్న విలువ ఉండదు. అన్నంతినే కంచాలకు, ఆటవస్తువులకు, ఆభర 
డాలకు, మాత్రమే అది పనికివస్తుంది. (ప్రస్తుతం రష్యా బంగారాన్ని 
నిలవజేస్తున్నమాట నిజమే, జపాన్‌ _ జర్మనీ - ఇటలీలలో ఉన్న మొత్తం 
బంగారంకం"టె రష్యాలో ఎక్కువ నిల్వ ఉంది. అకస్మాత్తుగా వచ్చే 
యుద్ధాలలో ఈ నిలవ బంగారం ఎంతైనా సహాయపడుతుంది. 


— 76 ఎ 


10. యంత్ర పరిశ్రమ 


మనం ఇప్పుడు యం[త్రయుగంలో ఉన్నాం. పదివేల చేతులతో 
చేసే పనిని ఒక యంత్రం చేస్తుంది. యంత్రం బట్టనేస్తుంది. పొలాలు 
దున్నుతుంది. సరుకుల్ని మోసుకుపోతుంది. మహాసముద్రాల్ని చీలుస్తుంది. 
గాలిని ఛేదిస్తుంది. యంత్రాలలో అనేక రకాలున్నాయి. అవి "అనేక 
రకాలైన పనులు చేస్తాయి. నమ్మశక్యంకాని వేగంతో సరుకుల్ని 
తయారు చేస్తాయి. 


యంత్రం చేయలేని పనిలేదు. ఎంత బరువునై నా అవలీలగా 
మోస్తుంది. ఎంత సున్నితమైన దెబ్బనైనా వేగంగా కొడుతుంది. ఒక 
ఎలెక్ట్రిక్‌ చెయ్యి ఒక టన్ను బరువుగల పడార్థాన్ని ఒక్క గుప్పెట్లో యెత్తి 
వేస్తుంది. 24 గంటలలో 80 క్యూబిక్‌ ఫేనగజాల మట్టిని (క్యూబిక్‌ 
గజం అంటే ఒక గజం పొడవు, 1 గజం వెడల్పు, | గజం ఎత్తు, గల 
విస్తీర్ణం) తీసి బయట పోస్తుంది. అనగా, 15 వేలమంది కూలీలుచేసే 
పనిని  చేస్తుందన్నమాట. చిమ్నీలు చేసే ఒక సున్నితమైన ఎలెక్ట్రిక్‌ వేలు 
నిమిషానికి 422 ఎలెక్ట్రిక్‌ బల్బుల్ని తయారు చేస్తుంది. అనగా, 10 వేల 
మంది కార్మికులు చేసేపనిని చేస్తుందన్న మాట. యం|త్రాలవల్ల మన 
పనులు ఎంత సులభమౌతాయో యిప్పుడు తెలుసుకోవచ్చు, 
యంత్రం అంటే (బ్రహ్మరాక్షసి అని మనలో చాలామందికి భయం. 
మన దేశంలో కార్మికులు యంత్రాన్ని చూచి ఉప్పొంగరు; అసహ్యాంచు 
కుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. (ప్రతీ కొత్తయంత్రం కొన్ని 
వందలమంది నోట్లో మన్నుకొడుతుంది. ఒక గ్లాసు ఫ్యాక్టరీలో ఒకే 
మనిషి గంటకు 8,000 సీసాల చొప్పున తయారు చేస్తున్నాడు. అంతకు 
పూర్వం ఆపనే 77 గురు కార్మికులు చేసేవారు. అంటే, కొత్తయంత్రం 
వచ్చాక 76 గురు కార్మికులు నిరుద్యోగులయారన్నమాట. 


కానీ, సోవియట్‌ యూనియన్‌కు యంత్రాలంజే భయంలేదు. 
భయపడ నవసరం లేదుకూడా. ఎందువల్లనంటే, ఆర్థిక నిర్మాణం ఆంతా 
ఒక స్తాను (ప్రకారం నడిచేటప్పుడు, యం శ్రాలెన్ని ఎక్కు.వఉంే కార్మికు 
డంత'। సుఖసడతాడు; పని అంత సులభమౌతుంది; పనిచేసే గంటలు అంత 
తగ్గుతాయి; జీవితం ఆంత బాగుపడుతుంది. ఎక్కువై నవారిని యితర 
పరిశ్రమలకు పంపుతారు. కాబట్టి సోవియట్‌ యూనియన్‌ యంక్రోత్ప శ్తిని 
అధికంగా (ప్రోత్సహిస్తుంది. 


“౨. 1982లో డినీపర్‌ నదికి కట్టిన ప్రాజెక్టు ఎంత విద్యుచ్చక్తిని 
యిస్తుందో చూచాం. దామాషాను 1 దమ్మిజీయిస్తే 1 కిలోవాట్‌ విద్యుచ్చక్తి 
అక్కడ లభిస్తుందని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. అంపే బలిష్టమైన 
ఒక వ్యక్తి 8 రోజుల్లో ఈయగల శ్రమళ క్తి | దమ్మిడీకి దొరుకుతుందన్న 
మాట. ఈ విద్యుచ్చ క్తి క్తిని వినియోగించుకునే టందుకు పెద్దపెద్ద యంత్రా 
లుండాలి. జోళ్ళుకుపే యంత్రాలు, బట్టలునే సే యంత్రాలు, “భూమునిదున్నే 
యంత్రాలు, కోతలుకో సే యంత్రాలు, “కాగితం తయారుచేసే యంత్రాలు, 
కూడికలు కూడే యంత్రాలు, = అవసరం, 


అన్నింటికంటె ముఖ్యం, యంత్రాలను తయారుచేసే యంత్రాలు 
కొవాలి, 


యంత్రం చేయలేనిపని లేదు ' 


కాబట్టి, యంత్రోత్ప త్తి! సోవియట్‌ రష్యా సర్వసహాయం చేసింది. 
ఉదాహరణకు భూమిని తవ్వే ఎక్స్‌కవేటర్‌ విషయం చూడండి. ఇదొక 
రావణాసురుడి చెయ్యివంటిది, దీని పొడవు 60 అడుగులు, దీని అడుగున 
పదునైన ఉక్కుగోళ్లు ఉంటాయి. వీటితో ఒకేసారి వేగన్‌ మట్టీని అవలీలగా 
తవ్వి. పైకి తీసుకొచ్చి, పెద్ద జలపాతంవలె ఫోర్సుతో సమీపాన ఉన్న 
ట్రక్కులో పోస్తుంది. మనిషీకంటె నందరెట్లు శ_క్తితోను, వంవరెట్లు 
చురుకుగాను, వందరెట్లు ఎక్కువ సున్నిత్తంగాను యంత్రాలు పనిచేయ 
గలవు. ఆవిరిశ రికో పనిచేసే పెద్దసుత్తి ఒక పెద్దయింటిని సహితం 

అలా [రే em 


పిండిచేయగలిగిన బరువుతో దెబ్బకొట్టి, వెంటనే మరుచటి నిమిషాన మనే 
రిస్టువాచీమీద ఉండే అద్దం పగిలిపోకుండా ముట్టుకొనేటట్టు సున్నితమైన 
దెబ్బను కొడుతుంది. ఇలాంటి సాధనాలన్నీ రష్యాకు అవసరమని సోవి 
యట్‌ నాయకులు గుర్తించారు. కౌబట్టి పెద్దపెద్ద యంత్రపరిశ్రమలను 
దేశంతో నెలకొల్పారు. ఒకేచోట కాకుండా, "చేశర అంతటా ఈ ఉద్య 
మాన్ని వ్యాపిం ంసజేశారు, 

కొని, మామూలు కార్మికు లిందుకు పనికిరారు. తరిఫీదుపొందిన 
నిపుణులు ఆవసరం. కాబట్టి, ప్రభుత్వం బిక్నికల్‌ స్కూళ్ళు, కాలేజీలు, 
విశ్వవిద్యాలయాలు -- తెరువవలసివచ్చింది. వీటిల్లో తరిఫీదు పొందినవారు 
చక్కని శిక్షణ, కుశా గబుద్ది, చాకచక్యం, చురుకుతనం కలిగియుంటారు, 


ఈ పని అంతా 2 సంవత్సరాలలో పూర్తి అయింది, ఈ రోజున 
రష్యాకు కావలసిన ఏ ఒక్క యంత్రాన్నీ విదేశాలనుండి తెప్పించుకో నవ 
సరం లేదు. ప్రతిరోజూ కొత్త కొత్త యంత్రాలు రష్యాలో తయా 
రౌతున్నాయి. 


మోటారు రెలు ఇంజను 
ne) జ గ 


గోర్కీ. అనే పట్టణంలో మోలటోవ్‌ ఆటోప్లాంట్‌ అనే మోటారు 
పరిశ్రమ ఉంది. ఇక్కడ తయారయే మోటారుకార్లు, ట్రక్కులు, ఇంగ్లండ్‌ 
మొత్తంమీద తయారౌతూన్న వాటితో సమానం. ప్రపంచంలో కల్లా యిది 
పెద్ద పరిశ్రమ. 

ఇలాగే వొరోషిలావ్‌[గాడ్‌తో రైల్వే ఇంజన్ల వర్క్‌షాపు ఉంది. 
ఆందులో సంవత్సరానికి 1,080 ఇంజన్లు తయారౌతుండేవి. 1942 లో 
బాద్‌ గేజ్‌ ఇంజన్లు సంవత్సరానికి 2,090 చొవ్వున తయారై నాయి. 
ఆ సంవత్సరంలోనే 4 లక్షల మోటారు (ట్రక్కులు తయారయాయి. 

మ లీ వా 


విమానపరిశమ 

ఈ రోజుల్లో ఏ (ప్రభుత్వమూ విమానాల విషయంలో వెనుకబడి 
యుండకూడదు. విమానాలు లేకపోతే, సేనలకు కళ్లు లేనళ్లే : 

అంతేకాదు. సోవియట్‌ యూనియన్‌ అంతటి విశాలమైన దేశంలో 
ఆడవులు, కొండలు, బురదనేలలు, మంచు ప్రదేశాలు, ఎడారులు ఎక్కు 
వగా ఉండడంవల్ల అనేక రాష్ట్రాలు = జాతులు కేంద్రానికి చాలాదూరంగా 
ఉంటాయి. అందువల్ల విమానాల అవసరం ఎక్కు.వయింది. సథాలిన్‌ 
అనే దీవిని తీసుకుందాం, ఇక్కడికి సము[ద్రంమీద వెళ్ళాలం"ే, కొన్నీ 
నెలలు పడుతుంది. ఇలాగే కొరకూం ఎడారి కొన్ని వేలమైబ్ళు విస్తరించి 
యుంది. కాబట్టి, ఆక్కడి ప్రజలు వార్తలకొరకు (ప్రతిరోజూ విమానటపా 
కొరకు ఎదురుచూస్తూ ఉంటారు, ఇంజనీర్లు ఎప్పటికప్పుడు కొత్త స్తాను 
లకై విమానాల వైపు చూస్తూ ఉంటారు. సోవియట్‌ వైమానికదళం 
యీ అవసంాలన్నింటినీ శీరుస్తోంది. దేళాన్నంతటినీ ఒకే యూనిట్‌గా 
ఐక్యం చేస్తూంది. 

ఒకరోజున కెరీలియా (ప్రాంతంలో ఒక పంతులమ్మకు మంచువాధ 
వల్ల కాళ్ళు కొంకర్లుపోయి, గాంగ్రీన్‌ అనేవ్యాధి (ప్రవేశించిందట. ఆపరే 
షన్‌ చేస్తేగాని దానీకి చికిత్సలేదట. కొంత సేపట్లో ఆమె చనిపోయే స్థితికి 
వచ్చింది. అక్కడికి సమీపంలో సర్జన్‌ లేడు. “ఇక ఎలాగు ? వెంటనే 
లెనిన్‌ గాడ్‌ నుండి విమానం ఒకటి వచ్చి, ఆమెను అక్కడికి తీసుకుపోయి 
ఆమె ప్రాణాన్ని కొపొడినదట | 

యెనేసీ అనే నదివద్ద వ్యవసాయానికి పనికివచ్చే లేళ్ళకు అంటు 
వ్యాధి ఒకటి సోకి, విపరీతంగా మరణిస్తున్నాయి. అక్కడికి నాగరిక 
ప్రపంచం చొలా దూరంలో ఉంది, (పయాణసౌకర్యా లేమీలేవు. కాని, 
సోవియట్‌ ప్రభుత్వం ఓక వైద్యదళాన్ని విమానాలలో వంపి, ఆ వ్యాధికి 
చికిత్స చేయించింది ! 

విమానాలు టపాను మోసుకెళ్ళాయి. ఆర్కిటిక్‌ మహాసముద్రంలో 
విహరించే సీలుచేపల్ని కనిపెట్టుకాయి. యాకూట్స్క ప్రాంతంనుండి 

Fe. ee 


సచ్చీ చర్మాల్ని తీసుకొస్తాయి, వరిచేలల్లో విత్తనాలు నాటుతాయి. అడవు 
లలో బయట్టేరే మంటల్ని కనిపెడతాయి. పైర్లను నాళనంచేసే మిడతల్ని 
సంహరిస్తాయి. చీడపురుగుల్ని రూపుమాపుతాయి. పొగమంచునుండి 
పెర్లను కాపాడుతాయి, 

ఈ రోజున సోవియట్‌ యూనియన్‌ తనకుకావలసిన విమానాలన్నిం 
టినీ తానే తయార్దుచేసుకుంటూంది. అవి చాలా శ్రేష్టమెనవి. 1937లో ఉత్తర 
ధృవానికి వెళ్ళినవారు శకి రోజులలో విమానంమీద (ప్రయాణం చేసి వెళ్ళారు; 
మాస్కోలో బయలుదేరి, ఒక్కపెట్టున అమెరికాకు దక్షీణాన దిగారు, 

సోవియట్‌ విమానాల శ్రేష్టతను యీ రోజున జర్మన్లు స్వయంగా 
చూస్తున్నారు, 

థామస్‌ మార్గన్‌ అనే అమెరికా కోటీశ్వరుడు యిలా వాశాడు : 
“ సోవియట్‌ విమానాలు నిర్మాణంలోను, పనిళోను అమెరికన్‌ వాటితో సరి 
సమానమైనవి అక్కడ పరిశోధనలకు ఏర్పాటుచేయబడ్డ సంస్థలు, కర్మాగా 
రాలు ప్రపంచంలో ఉన్న యితర సంస్థలతోను, కర్మా గారాలకోను పోల్చ 
దగినవిగా ఉన్నాయి. “సెజులలో అంతే పెద్దవి ఎక్కడాలేవు.... == ఇందుకు 
కారణం యేమంపే, వాటికి ఎంత ప్రోత్సాహం అపసరమో ఆంతా 
(ప్రభుత్వం యిస్తుంది, ఇంజనీర్లకు, డిజెనర్లకు అక్క.దున్న అవకాశాలు 


మరెక్క.డా లేవు. ఎందుకంపే, షై వేట్‌ కంపెనీలు ఆంత ధనాన్ని 
భరింపజాలవు, ” 


రష్యాలో వివిధరకాలై న విమానాలు తయారౌతున్నాయి. జీరో 
కింద 40 డిగీలుండే శీతలప్రదేశంలో సంచరించగల విమానాలున్నాయి. 
భూమిమీదగాని, న. మంచుమీదగాని, చటుక్కున దిగగల 
విమానాలున్నాయి. “ ఆకాశపు రైళ్ల” అనే మరొక విధమైన విమానా 
లున్నాయి, వీటికి వెనకాల స్యాసింబర్హతోగాని, సామాన్ల కోగాని ప్రయాణం 
నేసే గ్రయిడర్లుంటాయి. అవి చేరవలసిన ఊరు “కణాలే, విమానం 
నుండి వాటి లింకును తెగగొట్టుతారు, వెంటనే అవి నెమ్మదిగా భూమి 
మీదకు జారుతాయి. విమానం మాత్రం తనదారిని తాను పోతుంది. 


(11) — 8h — 


సోవియట్‌ యూనియన్‌ ఈ రోజున యంత్రపరిశమ విషయంలో 
యూరపుఖండాని కంతకూ మొదటిస్తానం అలంకరిస్తోంది. (ప్రపంచంలో 
ఆమెరికా దేశం ఒక్క పే రష్యాతో పోటీచేస్తూంది. 'మొదటి (పపంచయు 
నికి పూర్వంకంటె యిప్పుడు 28 రెట్లు "ఆధికమయింది ఈ సరిశ్రమ. 
1942 లో మూడవ పంచవర్ష ప్రణాళిక పూర్తి అయేసరికి 1987 కంటె 
శీ2 లో 1008 225 చొప్పున హె వ్పతుందని స అంచనావేశారు. 


లే రసు 


oye 









© 
els rss Suge ge 58 
0 a Ny ty ave & శ స్త్‌ 
greg Hh US GE Sh ‘ORM 
mB cg 
(ess 


ల్లీ శ్‌ న 00 శ | hose gaan 
e50 (11 9 [01 క. 


gayseg (omy 
a50 0p క 011 





Mm tte! ల6! 


ఇందు Wen 8,5 109 cnyewe Cau fs 00 


అర తా తా ఇూ రో యే  అాగింకరంయం 
















యక్తొలర్లా (|| ఆహ్హ్‌ 199 వ 
aor pg 
& థె జ్ర శ్ర. 
యర్‌ 1 (06/01 యఫ్‌ (9 
ae దకాణ +8 05 + tt6i tte ఉం gp 
en (1 JC ™ 
mE ౧్జం gy ణః 93 అ 63౦ 16 855 7 . ఆ 
ఏత త త త తీ “గ్‌ ర! ఎ 
తపు “ఎ. at oy 3 @ wn భి 
“eee sg gly 
భా 6 కథ కక్‌ సై | 
061 £161 


ం ల్ల 9 జలాందియ బయం హంధం 


11. సోవియట్‌ రాజ్యాంగం 


సోవియట్‌ రాజ్యాంగయం శ్రానికీ, యితర రాజ్యాంగయంత్రాలకూ 
చాలా తేడా ఉంది. ఇతరదేశాలలో కొద్దిమంది జమీందార్లు, పెట్టుబడిదార్లు 
కలిసి (ప్రజాసామాన్యం యొక్క శ్రమఫలితాన్ని దోచుకుని తింటారు. 
రాజ్యాంగయంత్రం వారి హక్కుల్ని నిలబెడుతూ, “ శాంతి, భదత "ల్ని 
కాపాడుతూ ఉంటుంది. సోవియట్‌-యూనియన్‌లో ఇలా కాదు. సోవి 
యట్‌ రాజ్యాంగ కరం భూమి మొదలైన ఉత్ప త్తి సాధనాల్ని వ్యక్తుల 
నుండి లాక్కుని, సంఘానికి స్వాధీనంచేసింది. కష్టపడి పవిచేసేవారంద 
రికీ అధికారం యిచ్చింది. వారి ప్రతినిధులే ఈ రోజున రాజ్యాన్ని నడుపు 
తున్నారు. ఇతరుల శ్రమఫలితాన్ని దోచుకునే వర్ణాలు సోవియట్‌ యూని 
యన్‌లో లేవు, 

1996 వ సంవత్సరంలో ఆమోదించబడిన రాజ్యాంగచట్టం యొక్క. 
మొదటి నిబంధన ప్రకారం కార్మిక, కర్షకుల రాజ్యాంగ యంత్రమే సోవి 
యట్‌ యూనియన్‌. ఇతర దిశాలలో | జమీందార్లు. పెట్టుబడిదార్లు, తమ 
ఏజంట్లద్వారా పరిపాలన కొనసాొగిస్తూం కే, సోవియట్‌ "రష్యాలో కార్మి 
కులు, కర్షకులు తమ ప్రతినిధుల ద్వారా రాజ్యం ఏలుతున్నారు. 

శ్రామికవర్గ నియంతృత్వం 

దీన్నే (శ్రామికవర్గ నియంతృత్వం ఆంటారు. అంతే, శ్రామికవర్గం 
అధికారానికి వచ్చి. ప్రజాస్వామ్య పద్దతుల ప్రకారం రాజ్యం ఏలడం. నిజ 
మైన [ప్రజాస్వామ్య (ప్రభుత్వాన్ని స్ట సాపించాలం డే, శ్రామికవర్గం తన శత్రు 
వుల్ని నిర్ణాకీణ్యంగా అణచి వేయాలి. దెబ్బతిన్న పాము యొప్పటిక్రైనా 
కాటు వేస్తుంది. అదివరలో అధికారంలో వున్న దోపిడీవర్గాలు కొత్తప్రభు 
త్వాన్ని ్షాళనం చేయడానికి తప్పక (ప్రయత్నిస్తాయి. కాబట్టి (ప్రజల 

మము రీస్‌ మట 


(ప్రభుత్వం నిలబడాలంటే, నియంతృత్వ మవసరం. కనుకనే లెనిన్‌ 
181/ లో యిలా అన్నాడు : 


“ ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం ; (ప్రజల (ప్రభు 
త్వం. ధనికవర్గానికి కాదు ప్రజాస్వామ్యం. (ప్రపంచంలో మొట్టమొదటి 
సారి యిట్టి ప్రభుత్వం రాబోతూంది. ప్రజాస్వామ్యపరిపాలన విశాలంగా 
వ్యాపించడంతోబాటు, (ప్రజల్ని పీల్చిపిప్పిచేసే దోపిడీగాండ్ర స్వేచ్చను ఆరి 
కట్టడంకూడా అవసరం, పెట్టుబడిదారుల్ని, యితర ధనికవర్షాల్ని అతి 
క్రూరంగా ఆణచడం అవసరం మానవకోటికి స్వాతం త్యం యివ్వడం 
కోసం యిలా జరిగితీరాలి, ప్రజాశత్రువుల దాడిని యెదురుదాడులతో నాశనం 
చెయ్యాలి.... -.కొబిట్టి, అధికసంథ్యాకులై న ప్రజాబాహుళ్యం ప్రజాస్వామ్య 
పరిపాలనను అనుభవించాలంటే, ప్రజల్ని దోచుకొని బ్రతికే వర్గాల్ని నిరా 
శణ్యంగా అజచివేయాలి, ” 


. మానవ సమాజాన్ని అభివృద్ధివెపుకు సడిపించడ మే సోవియట్‌ 
నాయకుల ఆశయం. ఇందుకు మొదటిమెట్టు సోషలిజం. ఉక్పత్తి సాధ 
నొలపె పె త్తనం వహించుళూ (ప్రజా సామాన్యాన్ని దోచుకొనే వర్గాల్ని 
మొదట నిర్మూలించాలంటారు వీరు. తరువాత యంత్రసహాయంతో మాన 
వుని శ్రమను తగ్గించి, ఉత్పత్తిని యెక్కువచేసి, దాన్ని (ప్రజలందరికీ 
ఆందుబాటులో ఉంచుతారు. యంత్ర పరిశ్రమ బాగా వ్యాపించితే, సరుకు 
లన్నీ వేగంగాను, యెక్కువగాను తయారై ప్రతివ్యక్తికీ ఏది ఎంత 
కావాలో, అంతా లభిస్తుంది. దీనితోబాటు | ప్రజల విజ్ఞాన సంసదకూడా 
యెక్కు.చౌతుంది, (ప్రతివాడు సమాజంకొరకు నిర్య_ర్థించవలసిన ధర్మాన్ని 
గ్రహించి పనిచేస్తాడు. ప్రతివ్యక్తి రోజుకు కొన్నిగ టల చొప్పున యిష్ట 
పూర్వకంగా, ఎవరి నిర్బంధం లేకుండానే, పనిచేయడానికి అలవాటుపడ 
తాడు, (ప్రతి తేనెటీగ యే విధంగా కష్టపడి తేనె సంపాదించి తీను 
కొస్తుందో, అలాగే (పతిమానవుడు తన కస క్రినిబట్టి, అభిరుచినిబట్టి యేదో 
ఒక పనిచేస్తూ ఉంటాడు అలాంటి సమాజంలో 'పతివానికీ వ్రతీ వస్తువు 
పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి యెవరికి ఎంత కావలసివ స్తే ఆంతా 


— 88 





సోవియట్‌ పార్లమెంటు సమావేశమైవున్న దృశ్యం 


ఎడమవైపునుంచి వరుసగా : |. మికోయన్‌ (ఆహారశాఖా కమిస్సార్‌్‌ 2. జడనోవ్‌ 
(వి దేశవ్గవహార ఉపసంఘ అధ్యషిడు శీ. మాలటోవ్‌ (విదేశాంగ శాఖకు కమి 
స్పార్‌ ) 4. కాలినిన్‌ (అధ్యకుడు) 5. ఒరోషిలోవ్‌ (ఉత్తర రంగానికి సర్వ సనా 
ధిపతి) 6. స్టాలిన్‌ (పిధాని) 7. కాగినోవిష్‌ (రై త్వేశాఖ కమిస్పార్‌) 














i న్‌ i | ‘ Ee 7 i | శ | ౧. స్లో స 1 గో! Mi I UTA 1 
hs HEE IH a prt గగ; p HIT Reng 1 నః; Wty yp as 

ఈ Pa! ట్ల [1 ' Fp g pf: : / 4 | స్టే“ 1 j WE ' bh Fi | ॥| Hii స గ | hn 

| wn fA | లా క మ త |, టన what Igoe js 5 జీ ip ma 

| వగ 1 1 ఇకో! f] శ్‌ | 1, , i 1 Arh | Dh క , bra (x 











స 

శ i గ 
sh క్‌ 
sa dl 












స టో 
bial 
1} al లట ఏ Na, : ఇ న 4 
మ థల th కీ. గ్‌ 1 Eur [ 

: era డే ల్‌ న ణి సధ! yr. sd nih ' య్య క్‌ 1 | 1 fii | ॥ 
నన గ n fhe మ ణ్‌ hl: oy శ h | 3 
Lb గ | శ Wa వ శీ న ళ్‌ [1 శ క 

3 ౯ భఖ, Ga si స. న ॥ 





| | 

| ' మ! Hk న Uta | కీ 

' శ్‌ CR 110 bs క 
he శ ye toe 

క్ట, శ Mire hn tthe వ. ణీ బలో i“ ia" 

& ణా OL WT TE ' 4 గ్ర 

| fu Moe ON కల /1 ర 


॥ 
క ॥ క్‌ఖ్య Tf | లో జీ స న 
సు ఖ్‌ త 1, ష్‌ ళు “ah per 


PUY Ie 


వీరు అష్కాంబాద్‌ జిల్లాలో గొర్యాతా గా సమిష్టి వ్యవసాయ 
కేత్రంలో పనిచేసే కే తులు, రైతుష్రీలు. టర్కొమాన్‌ సోవి 
యట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ సుప్రీమ్‌ సోవియట్‌ ఎన్నికలలో ఓటు 
చేయటానికి బ్యాలట్‌ "కాగితాల్ని తీసుకొంటున్న దృశ్యం, 











తీసుకోవచ్చు. దీన్నే కమ్యూనిస్టు సమాజం అంటాం, అట్టి సమాజంలో 
రాజ్యాంగయంత్ర ౦ అవసరముండదు, 
ఐతే, సోవియట్‌ యూనియన్‌లో ఇట్టి కమ్యూనిస్టుసనూజం ఇంకొ 


స్థాపించబడ లేదు. సోషలిజం మాత్రమే ఉరి, ఆయే. సోషలిజం 
కమ్యూనిస్టు సమాజానికి దారితీస్తుంది. 


క్రొ త్త రాజ్యాంగ చట్టం 


సోవియట్‌ యూనియన్‌లో పరిస్థితుల్ని బట్ట కొత్త రాజ్యాంగ చట్టా 
లేర్పడతాయి. ఎప్పుడూ ఒకే: శమైన “సిబంధనావ+ ఉండదు. రాజ్యాంగ 
చట్టం ఒక అచేతన పదార్థంకొదు. సమాజం ఎప్పుడూ మార్పుచెందుతూ 
ఉంటురిది, నిన్నటి పరిస్థితుల కనుగుణ్య మెన చట్టం రేపటి పరిస్థితులకు 
సరిపడక పోవచ్చు. ఉదాహరణకు, 1918 లో మొట్టమొదటి రాజ్యాంగ 
చట్టం అమల్లోకి వచ్చింది. 1924 లో సోషలిస్టు నిర్మాణం కొ త్తసమస్యల్ని 
యెదుర్చో-వలసి వచ్చినప్పుడు మొదటి రాజ్యాంగచట్టం రొద్దుచేయబడి, 
రెండోది అమల్లోకి నచ్చింది. 1986 వ సంవత్సరం నోటికి మళ్ళీ 
కా _త్హ పరిస్థితు లేర్పడ్డాయి. దోపిడీవర్గం పూర్తిగా నిర్మూలించబడి, వర్గ 
ఛేదాలు తంతరించాయి. ఈ కొ త్రవరిస్థితులలో మూడన రాజ్యాం గచట్టం 

*" ప్యానయింది. దీన్నే “ స్టాలిన్‌ రాజ్యాంగ చట్టం ” అంటాం, 


హక్కుల (ప్రణాళిక ' 
ఇందులో సోవియట్‌ పొరుల హక్కుల |ప్రణాళీక ఉంది. దాని 
(ప్రకారం ప్రతివ్య_ కీ ఏదో ఒకపనిని చేసుకోడానికి, విశ్రాంతి తీసుకోడానికి, 
చదువు నేర్చుకోడానికి, వయసు చెల్లి నప్పుడు -- ఆరోగ్యం చెడినప్పుడు 
ఉచిత సహాయనిధిని పొందడానికి, హక్టు కలిగియుంటాడు. ఈ హక్టులు 
కేవలం కాగితం హక్కు_లేకొదు. అందని (మ్రానిపండ్లు కావు, నేడు |; (పతి 
వ్యక్తీ క్రీ వీటిని అనుభవించుతున్నాడు. ఆలా అనుభవించడాని కెన్నో అవకాశా 
లున్నాయి. భూమిపై హక్కు (ప్రజలది ఫ్యాక్షరీలన్నీ (పీజలవి. గనులు 
(పజలవి, "6 రైళ్ళు ప్రజలవి. అన్నీ ప్రజలవి. వాటినీ ప్రజోపయోగంకొరకు 
ను 87 ననా 


ఉపయోగించే (ప్రభుక్వం అధికొరంలో ఉంది. అదీ ప్రకానాయకులవే 
నడుపబడుతుంది ఇట్టి పరిస్థితులలో యీ హక్కుల [ప్రణాళికను ధిక్క 
రించగలవారెవరు ? 

ఇంతేకాదు. సోవియట్‌ యూవియన్‌లో అనేక భాషలు మాట్లాడే 
వారున్నారు. ఆనేక మతాలు ఉన్నాయి. ఆనేక జాతులు, తెగలు ఉన్నాయి. 
జార్‌ చక్రవర్తుల పరిపాలనలో ఈ ప్రజలకు ఎట్టి హక్కులూ ఉండేవికాపు, 
కొని, సోవియట్‌ రాజ్యాంగచట్టం యొక్క 128వ నిబంధనలో యెలా 
ఉందో చూదాం: 


“ సోవియట్‌ యూనియన్‌లో నివసించే (ప్రజలందరికీ న్యాయ 
శాస్త్రం సమానమైన హక్కు. లిస్తూంది, ఎట్టి జాతివివక్షత ఉండదు. 
కొన్ని సంతతుల (R20e5)కు పక్షపాతం ఉండదు. దీశంయొక్క.. ఆర్థిక, 
సాంఘిక, రాజకీయ జీవితంలోగాని, [పభుశ్వశాఖలలోగావి, వై జ్ఞానిక 
వృత్తులలోగాని, (ప్రవేశించడానికి సమ_స్తజాతుల ప్రజలకు హ క్షుఉంటుంది. 


“ఈ హక్కును ప్రత్యక్షంగా 'గాని, పరోక్షంగా గోని, యెవరూ. 
హరించకూడదు. కొన్ని జాతులకుగాని, కొన్నీ సంత తులకు (14095) గాని, 
ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఇతరులకులేని హక్కు లుండవు, 
ప్రత్యేక సౌకర్యాలుండవు. ఒక జాతిని మరొక జాతి ద్వేషంతోగాని, 
ఆసహ్యాభావంతో గాని చూడ్డానికి వీల్లేదు. ఇందుకు వ్యతిరేకంగా ప్రవ 
ర్హించువారు శిక్షించబడతారు, & 


నిజంచెప్పాలంపే, ఇతరుల్ని సీచభావంతో చూచేవారికి స్వాతంత్ర్యం 
అనేద ఉండదు. ఒకజాొతిని పీడించేజాతి స్వతంత్రజాతి అనబడదు. ఈయదా 
ర్థాన్ని గ్రహించే, సోవియట్‌ నాయకులీ రాజ్యాంగ చట్టాన్ని ప్రవేశ పెట్టారు. 


వోటింగు హక్కు 


పై సూత్రాల కనుగుణ్యంగా సోవియట్‌ ప్రభుత్వం (ప్రజలందరికీ 

సమానమైన వోటింగు హక్కు యిచ్చింది. ఏ సంతతికి (2809) చెందినా, 

ఏ భాష మాట్లాడినా, ఏ మతం అవలంబించినా, యేరంగుకు చెందినా, 
పు | |. Cee 


వియటో యూనియనొలో స్తీ పురుషులు 18 సంవత్సరాల వయసుదాటితే 
వోటు చేయడానికి హక్కు ఉంటుంది. పరోకపు "టెన్నికలుండవు, 
(అనగా, వోటర్లచే ఎన్నుకోబడిన డెలిగేట్లు ప్రై సంస్థలకు తిరిగి వోటు 
చేయడం). వోటింగు రహస్యంగానే జరుగుతుంది, మళాధిపతులు కూడా 
వోటు చేయవచ్చును. పూర్వపు జార్‌చక్రవర్తుల కుటుంబానికి చెందిన 
రాజవంశీకులు సహితం నేడు వోటు చేయవచ్చును. ఇంత విశాలమైన 
వోటింగ్‌ హక్కు ప్రపంచంలో ఎక్కడాలేదు. 
కాని, సోవియట్‌ యూనియన్‌లో కమ్యూనిస్టు పార్టీ తప్ప మరొక 
రాజకీయపాక్టికి స్థానంలేవనీ, వ్యతిరేక పార్టీలులేని సన్నిక నట్టి బూటకపు 
ఎన్నిక అనీ నిజమైన (ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వ్యతిరేక పార్టీలుండడం 
ఒక (ప్రధాన లక్షణమనీ -- చాలామంది విమర్శిస్తూ ఉంటారు, 'అట్టివిమర్శ 
కులు కొన్ని ముఖ్య విషయాలను జ్ఞాపకం ఉంచుకోవాలి. 


మొవటిది : ఎన్నికల శేదీకి ముందుగానే ఏ యే ఆభ్యర్థుల్ని నిల 
బెట్టితే మంచిదో, గ బహిరంగసభల ద్వారా తమ అభిప్రాయాల్ని 
వెన్లిడించుకారు. ఏ అభ్యర్థికి యెక్కువ _ అర్హ రృతలున్నాయో ఆ అభ్యర్ది 
పట్ల ప్రజలు తమ ఆమోదాన్ని తెలియచేస్తారు, టే జరిగేటప్పుడు అనేక 
చర్చలు, జరుగుతాయి. అనేక (ప్రశ్నలు, సహాహనాతు వస్తాయి. ఈ సభ 
లతో ఒక అభ్యర్థి పనికిరాడని అభిప్రాయమిచ్చిన వోటర్లు | అంతిమ యెన్ని 
కలలో కూడా వ్యతిరేకంగానే వోటుచేయనచ్చును. 

రెండోవిషయం : కమ్యూనిస్టుపార్టీసభ్యులు కానివారినికూడా (ప్రజలు 
అభ్యర్థులుగా నిలబెట్టవచ్చు. అలా నిలబెకుతున్నారు కూడా. 1007 లో 
జరిగిన ఎన్నికలలో పార్టీనభ్యులు కొనివారు చాలమంది ఎన్నుకోబడ్డారు. 


మూడో విషయం : అన్నివృత్తులకు, అన్ని శాఖలకు ఎన్నికలలో 
(ప్రాతినిధ్యం ఉంటుంది, పశువుల్ని మేసపేవారు, పాలు పితీకేవారు; ఇంజ 
నీర్లు, మెకానిక్కు.లు ; రచయితలు, ఉపాధ్యాయులు ; కళాకోవిదులు, 
శాస్త్రపరిశోధపలు ; సైనికులు, నావికులు, వై మానికులు, మేధావంతులు. 
ఆంతా 19837 ఎన్నికలలో పితినిధులుగా ఎన్నుకోబడ్డారు, 


(12) Wes 


నాలుగో విషయం : ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పార్టీలు సోవియట్‌ 
యూనియన్‌లో లేకపోవడానికి ఒక కారణంవుంది, ఇతర దేశాలలో 
కార్మికవర్గాన్ని ఆణిచియుంచే పెట్టుబడిదారీవర్గం అధికొరంలోవుంది, 
వర్షభేదాలు, వర్గపోరాటాలు వున్నాయి. అందువల్ల వ్యతిరేక పార్టీలు 
కూడా ఉండడం ' సహాజరు సోవియట్‌ యూనియన్‌లో అలాకాదు. కార్మిక 
వర్గమే అక్కడ అధికారంలో వుండడంవల్ల వగ్గపోరాటాలు ఆంతరిం 
చాయి, దోపిడీచేసేవారు, దోపిడీ చేయబడేవారు అక్కడలేరు. అందరూ 
యేదో ఒక పనిజేస్తూవుంటారు. పనికి తగిన ప్రతిఫలం లభిస్తూవుంటుంది. 
మానవసమాజం అంతకంతకు అభ్యున్నతి వై పుకు నడుస్తూవుంది, ప 
పరిస్థితులలో వ్యతిరేక పార్టీలెందుకు ? 


ఐతే, సోవియట్‌ యూనియన్‌ లోకూడా పాలసీలనుగురించి అభి 
పాయ భేదాలుండితీరుతాయి. ఒక పాలసీవల్ల సోషలిస్టుసమాజం ఎక్కువ 
వేగంగా వృద్ధిపొందుతుందని కొందరు, మరొక పాలసీవల్ల అభివృద్ధి 
చెందుతుందని మరికొందరు, భావించవచ్చు కాని అంతమాత్రంచేత 
అనేక రాజకీయపార్టీలు వుండనవసరంలేదు. సోషలిస్టు సమాజం స్థం మైన 
పునాదులపై అభివృద్దిచెందుతూన్న కొద్దీ వేర్వేరు అభిప్రాయాలను వెల్ల 
డించడానికి వ్యక్తులకు స్వేచ్చ యెక్కువ తుంది, వ నమస్యనుగురించియెనా 
చర్చించేటప్పుడు అభిపాళియభేదాలు తప్పకుండా ఉంటాయి. ఉండడం 
అవసరంకూడా. అప్పుడే సరియైన నిర్ణయంజరుగుతుంది. ఉదాహరణకు: 
కోత్త రాజ్యాంగచట్టం ప్యాసుకాకమురిదు దాన్ని సతి ఫ్యాక్టరీకి, ప్రతి 
వ్యవసాయక్షే శ్రానికి, ప్రతి చిన్నసంస్థకూ పంపించి ప్రజల అభిప్రాయాలను 
తీసుకున్నారు. శాసనసభలో అది చర్చకు వచ్చినప్పుడు అనేక సవరణలు 
సూచించబడ్డాయి. వీటినన్నింటినీ సుప్రీమ్‌ సోవియట్‌ లో చర్చించి నిర్ణ 
యాలు తీసుకున్నారు. కొబట్టి సోవియట్‌ యూనియన్‌లో అభిపాంయ 
భేదాలు సహజమైన పద్ధతులలో తెలియజేయబడతాయి. న్యతిరేకతకో సమే 


వ్యతిరేకత అనేది mes ఇందుకు కారణం వర్గాలు, ee 
సోవియట్‌ యూనియన్‌లో లేకపోవడమే: 


అణా DO 


కొన్ని నిబంధనలు 


ఇంతేకాదు, సోవియట్‌ యూనియన్‌లో ప్రజాస్వామ్య సద్దతుల 
ప్రకార మే పరిపొలన జరుగుతూందనడానికి కొన్ని సదర్శనాలున్నాయి. 

“కమ్యూనిస్టు యువజన సమితి” కమ్యూనిస్టుపార్టీతో పోటీగా 
కొన్ని నందర్భాలలో పవి ర్రిస్తూవుండేది. రెండూ కమ్యూనిస్టు స్టు సంస్థలే; 
రెండూ సోషలిస్టు నిర్మాణాన్ని బలపరచేవే. 
. మరొక ఉదాహారణ : ఎన్నికలలో కమ్యూనిస్టుపార్టీ సభ్యుల్నే 
కాకుండా పార్టీలో లేనివారినికూడా నెగ్గించాలని సోవియట్‌" రాజ్యాంగ 
వేత్తలు పదేపదే చెబుతారు. వివిధ ప్రజా సంస్థలలో పార్టీసభ్యుల కెంత 
అధికారం ఉంటుందో వీరికికూడా అంతే అధికారం ఉంటుంది, 

మూడో విషయం : రాజ్యాంగయంతింలో కార్యనిర్వాహకళొఖ 
కంటె సుప్రీమ్‌ సోవియట్‌ (దానికి శాసన నిర్మాణ హక్కు ఉంటుంది) "క్ర 
యెక్కువ అధికారాలున్నాయి. కార్యనిర్వాహకళాఖచేసే ప్రతిపనీ సుప్రీమ్‌ 
సోవియటుచే ఆమోదించబడాలి. రాజ్యాంగచట్టంయొక్క 80 వ నిబంధన 
ప్రకారం “రాజ్యాంగ యంతింలో అన్నిటికంట యెక్కువ అధికారం 
సుప్రమ్‌ సోవియట్‌కి ఉంటుంది.” ఇతర దేశాలలో, ఉదాహరణకు 
బ్రిటన్‌లో, పార్లమెంటు అనుమతిలేకుండానే మంతవర్గం కొన్ని శాస 
నాలు చేస్తుంది. “కొన్ని సందర్భాలలో పార్లమెంటుయొక్క ఆమోదం 
తీసుకోడానికి చాలాకాలం పడుతుంది. ఇక మనదేశంవిషయం' చెప్పనవస 
రమే లేదు. యుద్ధం ఫారంభమయాక కేంద్ర శాసనసభలో ఆమోదించ 
బడ్డ శాసనాలకంశే వైస్రాయి నిరంకుశంగాచేసిన ఆర్షినెన్సులే యెక్కువ. 
శాసనసభలో ఏదైనా తీర్మానం వ్యాసైనప్పటికీ వైసాాయి దానికి 'వ్యతిరే 
కంగా తన వీటో" అధికారాన్ని చెలాయించవచ్చు. 

జార్‌ చకివర్తుల పరిపాలనలో పిజాస్వామ్య వద్ధతులం యేను, 
ప్రజాస్వామ్య హక్కులం'టేను యెవరికీ తెలియదు. ఆ పరిస్థితి యిప్పుడు 
పూర్తిగా మారిపోయింది. సామాన్య రైతు మొదలుకొని రెడ్‌ ఆర్మీ నిని 
కునివరకూ వోటింగ్‌ హక్కు_ ఉంది, స్థానిక కౌన్సిలు లగాయతు అఖిల 


అల Wl ఎ 


సోవియట్‌ మహాసభవరకు ప్రజలే ప్రతినిధుల్ని యెన్నుకుంటారు. ఇతర 
దేశాలలో వోటింగు హక్కుకూ, సోవియట్‌ యూనియన్‌లో వోటింగు 
హక్కు_కూ సహసిం తేడావుంది. ఇతర దేశాలలో ధనాన్నిబట్టి నోట్లు 
లభిస్తాయి. వీదవాడు ధనికునికి పోటీగా ఎన్నికకు నిలబడితే, సర్వసామా 
న్యంగా ఓటమి తప్పదు. కౌని సోవియట్‌ యూనియన్‌ లో డబ్బుకు ఆశపడి 
వోటుచేయవళసిన గతిపట్టదు. ఎందువల్లనం పే అందరికీ ఏదో ఒక వృత్తి 
వుంది. సంవత్సరం పొడుగునా పొట్టపోనుకో డానికి అవసరమైన జీవనో 
పాధి వుంది. | 
తక స్వాతంత్ర్యం 

కాబట్టి, యే దేశంలోనైనా ప్రతివ్య క్తికీ ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న. 
ప్పుడే రాజకీయ స్యాతంత్రకంకూడా ఉంటుంది. బ్రిటన్‌, అమెరికా మొద 
లైన దేశాలలో పిజలకు రాజకీయ స్వాతం౦|త్రకం ఉన్నప్పటికీ ఆర్థికంగా 
ధనికవర్గాల్నపె ఆధారపడవలసియుంటుంది. లఅక్షలాదిజనం నిరుద్యోగ 
రాక్షసికి బని అవుతున్నారు. 'పేదరికంవల్ల ఎవరెక్కున డబ్బిస్తే ఆ అభ్య 
రికి వోటుచేయవలసివస్తుంది. కనుక సోవియట్‌ యూనియన్‌లోనే నిజ 
మైన పృజాస్వామ్య ప్రభుత్వం ఉందనిచెప్పాలి. అది గట్టి పునాదులపై 
కట్టుదిట్టంగా నిర్మించబడింది. నిన్న మొన్నటివరకూ జమిందార్లకింద, 
పెట్టుబడిదార్లకింద కుమిలి కృశించిన పిజాసామాన్యం యీ రోజున ప్రతి 
యెన్నికలోను పాల్గొంటూ, స్వేచ్చగా తమకిష్టమైన అభ్యర్థులకు వోటు 
చేస్తున్నారు. 

పజల హక్కుల్ని కాపాడే పిశానాయకుడు స్టాలిన్‌, అతను 
తయారుచేసిన కొత్త రాజ్యాంగచట్ట మే యిందుకు తార్కాణం. ఏ దేశం 
లోనూ పజ లనుభవించనన్ని హక్కులు, స్టాలిన్‌ రాజ్యాంగచట్టంలో 
ఉన్నాయి. ప్రజల్ని స్టాలిన్‌ కొత్తకొ త్త మార్గాలలో ప్రజాస్వామ్య పరి 
పాలనవైపు నడుపుతున్నాడు. రాజ్యాంగచట్టంలో ఉన్న ప్రతి కాజూ 
స్పష్టంగా, అందరికీ అర్ధమయే భాషలో వాాయబడివుంది. సోషలిస్టు 
నఘౌజంలో హతిమానవుడు అనుభవించగల హక్కులు సునిశితంగా వివ 

wa DE 


రించబడ్డాయి. మానవజాతీపట్ట అపారమైన 'పేేమ, మానవుని బొన్నత్యం" 
పట్ల గాఢమైన గౌరవం, యీ డాక్యుమెంటుయొక్క పితి వాక్యంలోను 
కనపడతాయి, మానవసమాజ చరిక9లో యెప్పుడూ యింత ఉత్కృష్ట 
మైన డాక్యుమెంటు పిచురించబడలేదు. దీన్ని చదువుతూంటే పతి 
పజాస్వామ్యవాది ఉల్లాసంతో ఉప్పొంగుతాడు. హృదయంలో కొరి త్త 
ఆశలు మొలకలెత్తుతాయి. ఇలాంటి పిజా పిభుత్వాన్ని స్థాపించడంలో 
యెన్ని ఆటంకాలువచ్చినా యెదురో_వాలని ఉవ్విజ్శారుతాడు. ఎంత 
నిర్బంధ విధానానై్నైనా పటాపంచలు చేయగలళ క్తి ఆవిర్భవిస్తుంది. 


ఎందువల్లనం కే ప్రపంచంలో మహాపురుషు లందరూ కోరిన 
కోర్కెలు యీ “డాక్యుమెంటులో స సఫలీకృతమవుతున్నాయి. 


మానవసమాజంయొక్క అభివృద్ధితోవాటు పతి వ్యక్తీ సొంతంగా 
అభివృద్ధిచెందడానికి సోవియటు రాజ్యాంగంలో అవకౌాశళశంవుంది. పపం 
చంలో న్యాయపరిపాలన, ధర్మ సంస్థాపన తప్పకుండా సాధ్యమని సోవి 
యటు నాయకులు రుజువుచేశారు. 


ఇతర రాజ్యాంగవే త్తలు మరుగుజ్జులు 


“మన కొత్త సోవియట్‌ రాజ్యాంగచట్టంలో ఉన్నంత స్రజా 
స్వామ్యపద్దతి ప్రపంచంలో యెక్కడా ఉండదని నా దృఢనిశ్వాసం” అని 
స్టాలిన్‌ చెప్పాడు. ఈవాక్యంలో ఆడంబరంగాని, అతిశయోక్తిగాని లేదు. 
100 క 100 పాళ్ళు యిది నిజం. యుద్ధం ఆఖరయి, చరితం౦కారులు 
ప్రపంచ ఘటనలనుగూర్చి వ్రాసేటప్పుడు న సాలినొ ముందు ఇతర రాజ్యాంగ 
వేత్తలు చిన్న చిన్న 'మరుగుజ్జులుగా కనపడకమాసరు. చిల్లర నాయకు 
లంతా యెక్కడ అధికారం దొరుక తుందా, ఎప్పుడు దాన్ని  కాజేద్దామా 1 
అవీ తహతపహాలాడతారు, స్టాలిన్‌ అలాకాదు. తన ప్రజలకు అధికొరో 
మంతా వస్పజెప్పి, ఉన్నతమార్గాలలో వారిని నడుపుతున్నాడు. పిజల 
కధికారంయి స్తే పాడుచేస్తారన దొంగనీతులుచెప్పే రాజ్యాంగవే త్తల్ని 
స్టాలిన్‌ భాలెంజి చేస్తున్నాడు. 


ఖే 
— 08 — 


1944 లో కొత్త సంస్కరణలు 


మొన్న ఫిబ్రవరి 1వ శేదీని (1844) సుప్రీమ్‌ సోవియటు సమా 
వేళంలో సోవియట్‌ విదేశాంగమంతి. మాలటోవ్‌ రెండు కొత్త శాసనా 
లను పవేళపెట్టాడు. ఆవి యేకగీఎవంగా ఆమోదించబడ్డాయి. వాటి 
(ప్రకారం సోవియట్‌ యూనియన్‌ లోవున్న 'ప్రతిరివన్లిక్కుకు (ఇవి మొ త్తం 
16 విదేశాలతో స్వతంతిగా సంబంధాలు యేర్పరచుకునే అధికారం, 
పి త్యేకంగా సైన్యం నిర్మించుకునే అధికారం యివ్వబడింది, 

ఈ మార్చునుగురించి మాలటోవ్‌ యిలా ఉపన్యసించాడు. “మిత్ర 
రాజ్య ప్రజలందరికీ శతువైన హీ ట్లరిజాన్ని నాశనంచేయుటకు సమిష్టిగా 
'దెబ్బతీసేరోజు సమీపిస్తోంది. ఇప్పుడు జరిగే పోరాటంలో ఫాసిజాన్నీ 
వ్యతిరేకించే దేశాలన్నింటిమధ్య స్నేహం, ఏకీభావం యెక్కు.వౌతున్నా 
యని మనకు తెలుసు. వివిధ జాతులతో కూడుకొనియున్న మనదేశం 
యెంత గట్టి పునాదులపై నిర్మించబడిందో, మన పాలసీ ఎంత సరియైనదో 
యితర దేశాలుచూచి ఆశ్చర్యపోతున్నాయి,. వివిధ జాతుల కూటమిగా 
వృద్ధిచెందిన వివిధడేశాలకు హిట్రరు దుర్మాకమణవల్ల పెద్ద సరీక్షొసమయం 
వచ్చింది. ఈ పరీక్షలో మనం పూర్తిగా ఉ త్రీర్షలమయాం. సోవియట్‌ 
యూనియన్‌లో నివశించే వివిధశాతులమధ్య చిలికలు వస్తాయని హిబ్లరు 
ఆశించాడు. కాని పాసం అతవి ఆశలు అడియాసలయాయి * 

“ పవదా” పత్రిక యీ మార్చుల్ని గురించి క్రింది సిధంగా 
వ్యాఖ్యానించింది : 

“ యుద్ధంవల్ల యేర్పడిన కష్టపరిస్థితులలో సోవియట్‌ యూని 
యన్‌కీ, ఇతర దేశాలకూ, మధ్య అన్యోన్య సంబంధాలు బలీయమై, స్నేహ 
భాపం అంతకంతకు వృద్ధిచెందింది. హిట్లరుతో పోరాడే దేళాలన్నింటి 
మధ్య ఐక్యత చాలా హెచ్చింది. కాని, యంతకంట ముఖ్యమైన విష 
యం ఏమంటే, యుద్ధానంతరం కూడా వివిధ మిత్రరాజ్యాలమధ్య చిర 
కాలం వరత ఐక్యత "పెంపొంది, ఆనేక మంచి ఫలితాలట దారితీయడానికి 
అసకొాళా లేర్పడ్డాయి. ఇతర దేశాలతో సోవియట్‌ యూలియన్‌ యొక్క 


సంబంధాలు వీ _స్పతమెై, బలీయంగా వృద్ధిచెందుతూన్న పరిస్థితులలో 
యిస్పుడున్న సోవియట్‌ విదేశాంగ కౌర్యాలయం ఒక్కటి తన పనిని 
నిర్వహింపజాలదు. అంతకంటె విశాలమై, సర్వతోముఖంగా వృద్ధిచెందే 
మరొక సంస్థ యీనాడు అవసరమయింది. (పతి యూనియన్‌ రిపబ్లి క్కు 
రాజకీయంగాను, ఆర్థికంగాను, వైజ్ఞానికంగాను అభివృద్ధి చెందాలంటే, 
(నేటి కొత్త పరిస్థితులలో) 16 ధిసబ్లి క్కుల తరఫున సోవియట్‌ ప్రభు 
త్వం ఒక్కాటీ విదేశాలతో సంబ. ధ బాంధవ్యా లుంచుకోవడం, సంధులు. 
ఒడంబడికలు గావించుకోవడం ఉచితం కాదు.” 


కొత్త సంస్కరణల [ప్రాధాన్యత 


యుద్ధం జరుగుతుండగా రాజ్యాంగ మార్పులు సాధ్యంకౌవని 
సాకులు చెబుతూ, భారత దేశం వంటి వలసరాజ్యాలకు స్వాతంత్ర్యం యివ్వ 
నిరాకరించుతూన్న సామాజ్యవాదులకు యీ కొత్త సోవియట్‌ కొససాలు 
దిగ్భ్రమ కలిగించాయి. కాంతి సమాలోచనలలో సోవియటు ఎక్కువ 
వోట్లు సంపాదించడాని కిదొక ఎత్తు అన్నారు కొందమ. బ్రిటిష్‌ సామా 
జ్యంలోని రాజ్యాలు యిదివరశే అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొంటు 
న్నాయి కాబట్టి యీ సంస్కరణలలో గొప్ప విశేషం యేమలేదని కొందరు 
చప్పరించివేశారు. బ్రిటిషు సామ్రాజ్యవాదులు సోవియటు యూనియన్‌ని 
గురించి యిలా అపార్ధాలు చెప్పడంలో ఆశ్చర్యంలేదు. ఏమంటే, వివిధ 
రివ బ్లిక్కు లకు సోవియట్‌ ప్రభుత్వం సంపూర్ణ స్వాతంత్ర్య మిచ్చిందని 
వారు అంగీకరిస్తే, తమసా మాజ్య పాలసీకి చేటువస్తుంది. వలసదేశాల 
ప్రజల్ని దోచుకొనే సామ్రాజ్యవాద పద్ధతి కే స్వస్తి చెప్పవల వస్తుంది, 

ఇంతేకొదు. సోవియట్‌ యూనియన్‌ కూడా ఒక సామాజ్యవాద 
దేశమేననీ, పోలెండ్‌, ఫిన్లండ్‌, లాట్వియా, లిథూనియా, ఎస్టోనియా 
మొదలైన దేశాలన్నింటినీ బలవంతంగా సోవియట్‌ యూనియన్‌ లో 
కలుపుకొన జూస్తూందనీ, కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అట్టీవారికి 
యీ సంస్కరణలు గట్టిగా దెబ్బకొట్టాయి, తాజీకిస్థాన్‌, కజాక్‌ స్థాన్‌ 

పాము కీన్‌ చం 


వంటీ ప్రాచ్యజాతుల ప్రజల్ని పాశ్చాత్య ప్రభుత్యం సోవియట్‌ యూనియన్‌ 
నిర్పంధపరచి తన సరిహద్దులలో ఉంచుకొంటూందని కూడా కొందరు 
చేసే అబద్దపు ప్రచారానికి యీ నంస్కదణలు తగిన జవాబిస్తున్నాయి. 

ఈ విధంగా సోవియట్‌ ప్రజలు కొత్తకొత్త దశలలో కొత్త 
స్వాతం త్యమార్గాల ననుసరిస్తున్నారు. మన దేశంలో 40 కోట్లమంది 
(ప్రజలు ఉత్సాహంగా యుద్దంలో పాల్గొని ఫాసిజాన్ని నిర్మూలించుటకకె. 
సామ్రాజ్యవాదులు ఎట్టి అవకాశం లేకుండా చేస్తున్నారు. స్వాతంత్ర్యం 
కోసం ఉప్విళ్ళూరే (ప్రతి భారతీయుడు సోవియట్‌ యూనియన్‌ (ప్రవేశ 
పెట్టిన యా కొత్త సంస్కరణలను అభినందించకమానడు. 


సోవియట్‌ పరిపోలనాయం[త్ర ౦ 

సోవియట్‌ యూనియన్‌లో అధికారం ఆంతా సుప్రీమ్‌ సోవియట్‌ ది. 
ఆది 2 సభలుగా విభజించిదిడి యుంటుంది. ఒక సభకు 569 గురు 
మెంబర్లు, రెండోదానికి 574 గురు, ఉంటారు. మొదటి సభను “ స్లోవి 
యట్‌ ఆఫ్‌ డి యూనియన్‌ ”, రెండో సభను “ సోవియట్‌ ఆఫ్‌ నేష 
నాలిటీస్‌ ” ఆంటారు. “సోవియట్‌ ఆఫ్‌ ది యూనియన్‌” మెందిర్లు 
ళీ లకలనుంది కొకరు చొప్పున ఎన్నుకోబడతారు. వోటర్లు రహస్యపు 
వోటింగ్‌ పద్దతి (ప్రకారం అభ్యర్థుల్ని ఎన్నుకుంటారు. 1989 లెక్కల 
ప్రకొరం యి సభలో 100కి 48 రు కార్మికులు, 24 గురు రైళులు, 
81 మంది ఆఫీసు గుమాస్తాలు, లేక మానసికపరిశ్రమ చేసేవారు. మిగతా 
యిద్దదా ఇతరులు, . 

“* సోవియట్‌ ఆఫ్‌ నేషనాలిటీస్‌ ” సభలో 16 యూనియన్‌ రవ 
వ్రీష్కులకు ప్రాతినిధ్యం. ఉంటుంది. ఆవి రష్యా, బై లోరష్యా, జార్జియా, 
టరోమాన్‌, తాజీకిస్థాన్‌ , ఉక్రెయిన్‌, అజర్‌బైజాన్‌, ఆర్మీనియా, 
ఉచ్బేకిస్టాన్‌, కాజాక్రస్థాన్‌, కిర్టీజ్‌, లాట్వియా, లిధుఏనియా, ఎస్టోనియా, 
మాళ్టేవియా, కెరిలియన్‌, ఫిన్నిష్‌. ఒక్కొక్క రిపఖ్లిక్కు 25 గురు చొ॥ 
ప్రశినిధుల్ని పంపవచ్చును, అనగా, యూనియన్‌ రిపన్దీ క్కులు మొత్తం 
2/0 గురు. ప్రతివిధుల్ని సంపుతాయ, వీరు గాక, 22 స్వతంత్ర రివబ్లీ 

ఆ BO 


కులు ఒక్కొక్కటి 11 గురు ప్రతినిధుల చొన్పున ' మొత్తం 242 రిని 
పంపుతాయి. శీ స్వతంత్ర రీజియన్లు ఒక్కొాక్కదావికి 5 గురు చొప్పున 
మొత్తం 45 గురు ప్రతినిధుల్ని పంపుతాయి. (2 జాతీయ (ప్రాంతాలు 12 
గురు ప్రతినిధుల్ని పంపుతాయి. 
ఈ సభలో 1008 $9 గురు కార్మికులు, కిర్‌ గురు రైతులు, 
26 గురు ఆఫీసు గుమాస్తాలు లేక మానసిక పరిశ్రమ చేసేవారు ఉన్నారు. 
పె 2 సభలు కలిసి కనీసం 2 సంవత్సరాల కొకసారి సమావేళ 
మవుతాయి. దాదాపు !0 రోజులు సమావేశం జరుగుతుంది. సమావేశం 
పూరి రి కాగానే మెంబర్లు తిరిగి యెవరి వృత్తులలో వారు (ప్రవేశించి యెవరి 
పనులు వారు చేసుకుంటారు. మెంబర్లు తమలో కొందరిని * (ప్రెసీడియం” 
అను చిన్న కమిటీని ఎన్నుకుంటారు. సుప్రీమ్‌ సోవియట్‌ సమావేశం 
కాని రోజులలో రాజ్యాంగసమస్య అన్నింటినీ యీ కమిటీ పరిష్కరించు 
పండ కాని యిది సుప్రీమ్‌ సోవియట్‌కి బాధ్యత వహించుతుంది. 
“(పెసీడియం” మెంబర్లు తమలో కొందరిని ఒక్కొక్క శాఖకు. 
ఒక్కొ-క్క- మంత్రివర్గం చొవ్చున ఎన్నుకుంటారు. 


ఇలాగే పతి యూనియన్‌ రీపబ్దిక్కుకూ, పతి స్వతంత్ర రీజి 
యనుకూ కూడా ఒక సుప్రీమ్‌ సోవియట్‌ చొప్పున ఉంటుంది. పతి 
సుప్రీమ్‌ సోవియట్‌ ఒక “పెసీడియం”ను ఎన్నుకొంటుంది. పతి 
“ షెసీడియం” వేర్వేరు మంత్రవర్షాల్ని ఎన్నుకుంటుంది. ' సోవియట్‌ 
యూనియన్‌ లో ఉత్స త్తి సాధనాలన్నీ సంఘపసరం చేయబడ్డాయి కొబట్టి 
అనేక పీభుత్వశాఖలు, వాటికి సంబంధించి అనేక మేంత్రివర్గాలు, 
వుంటాయి. ఉదాహరణకు : బట్టల పరిళ)మకొక మంతి9వర్షం, గనుల 


కొక మంత్రివర్గం, భారీ యంత్రాల పరిశంమకొక న యిలా 
ఆనేక మంతివర్లాలుంటాయి., 


సుప్రీమ్‌ సోవియట్‌ తోబాటు కిల్లాబోర్డులు, మ్యునిసిపాలిటీలు, పంచా 
యతశీబోర్టులు పజల స్థానిక సమన్యల్ని పరిష్కరిస్తూ ఉంటాయి. ఇవన్నీ 
పిజలచేతనే యెన్నుకోబడుతాయి, 


(18) క 






Er 
VM 


Ros [1 


WU ఫ్‌ మర [| 
1 న స NM న" సో 
న భ్‌ గ 
ప షే స స్‌ నస 


att Ltt 
/| శ (గస ఛై SN 
SU TERS 
పార sg నాక eg 














నా రగ GICs కి ఇని apy 


4 YORROROL NEL 6 PGR SH 


CORREO 


ayy 


థ్‌ 


అరిచరాయతి రధం 206 
‘aqogoaasee pyogl csgeOs ya 


Gan ఉఇ్లం 02 కక్‌ 0112 p® 
mts ౧8 380000 
ఉళిథి 


అలం కి 9989౧900202 
mm 25060 అభం 29 G92 


ఖర 
Comm అక్‌ 008? 


(age ‘రది go.slc ‘2g తి అథ 
బూ? ఇయ $20 09,09 306) లరిరి9ి99 999 8 
CRY “రింగ క్‌ కరత ఆ క ౦౧౦౮౦౦ రిలఆఅంఅ 


Comp 5 9981 


3 6600609 
రిర్వంబాల్లకిల 
రంణమ్లా రికి 2869 
(a}g అయిందని OF గీరి 9999399 
“ఇంట నిరం ogy ‘mq Fa) 8909290099 
ంజింగ కన అంలలంల0లఅల 


hag ఉళ్లాద 03 క్క 90ఫ17 వ రుల 


ato కేకలు £08 
aqogoderon prog cAlsmeeg మనో 


Con దళం (11 | ట్ట 458 
కా 0112 కంటిని న 8308686006 
గంజి ఉళ్లం 07 955 1801 శిలింర౦ం 

tee Toes Tene 
Cen 8,5 0001 came 6600 
Cann fs 0001 geeg Sams 890009 
Camm కక 0010 Rr స. 00008 


oete qe ‘games కం రక2తసఆ౦ ౦06660000 


(na 108839003 


అయిత 09v'cl(gegonaete దట్లీంజ 895989959 
sions omelets 59800050 
ogo ages) tatog 66600009800౦ 


సం కేక 189 12 : 02 


ఇల్లీ gరంgం IA 9 WoT 





“ హింసాపద్ధతులపై ఏ నిర్మాణాన్ని 
శాశ్వతంగా నిలపలేమని నా విశ్వాసం, 
దాని సంగతి అటుంచి, బోల్షివిక్‌ ఆద 
రాలు అసంఖ్యాక స్త్రీ పురుషుల స్వచ్చ 
మైన (పేమదీకై ఆధారపడి యున్నా 
యనే విషయం యెవ్వరూ కాదనలేరు. 


లెనిన్‌వంటి మహాపురుషులు చేసిన త్యాగా గో 


లతో పునీక మైన ఆదర్శం వ్యర్థం కాజా గో 
అదు. వారి త్యాగం, ఆత్మార్పణ, ఆచం J 
దాిర్క-ం౦గా వెలుగొందుతూ ఉంటుంది.” 


మహాత్మా గాంధి : 15.11.1928. 








1. శిశువులు - బాల బాలికలు 


జార్‌ పరిపాలనలో రోజుకి 20 వేలమంది పసి పిల్లలు మరణించే 
వారట. బతికిన కొద్దిమందికీ సరియైన ఆహారంగాని, గుడ్డకాని ఉండేది 
గాదు, దాదులు, నర్సులు వుండేవారుకారు. 1008 $95 గురు తోల్డులు 
వెద్యసహాయం లేకుండానే పసవించేవారు. 

బిడ్డ పుట్టిందంటే తల్లికి సహజంగా యెంతో ఆనందం కలుగు 
తుంది, కొని ఆబిడ్డను పోషించి, పెంచడం ఒక పెద్ద సమస్య. భర్త 
రోజల్లా కష్టపడి సంపాదించిన కూలిడబ్బులు కుటుంబాసీకి సరిపోయేవి 
కావు అందువల్ల తానుకూడా యే ఫ్యాక్టరీకోవెళ్ళి పనిచేయాలసివుండేది. 
కాని, పనిచేసే సమయలో బిడ్డను కనిపెట్టుకొని వుండేవారేరీ ? కాబట్టి 
తల్లి తన శిశువును నడుముకు 'కట్టుకొని 'పనిచేయవలసివచ్చేది. కొన్ని 
సందర్భాలలో పిల్లలు యేడవకుండా యింట్లో పడుకో సె ట్టి. నల్లమందు 
వంటి మత్తుపదార్థం వేసేవారట. 

కొంచెం “మెదిగిన పిల్లలై_ తే వాళ్ళని యింటివగ్గర విడిచిపెట్టి, 
తల్లితండ్రులు పనికి వెళ్ళేవారు. కాని యింటిదగ్గర పిల్లల్నిగురించి జాగ శ 
వహించేవారులేక, వారు యిటూ . అటూ తిరుగుతూడఉం డేవారు. అల్లరి 
చేపేవారు. ఏ బండికిందో. కారుకిందోపడేవారు. నిప్పుతోను, కత్తులతోను, 
మందులతోను ఆడి, పొభాదాలకు గురి ఆయేవారు. సరియైన తిండిలేక 
కొందరు, జబ్బుచేసినప్పుడు మందులులేక మరికొందరు చనిపోయేవారు. 
తల్లితండు9లు వీటికూ-డా డబ్బెక్కణ్బుంచి తీసుకొస్తారు పాపం: 


“బిడ్డకోసం తల్లి, తల్లి కోసం బిడ్డ” 


సోవియట్‌ ప౦భుత్వం పంతం నే “విద్ధకోనం తల్లి, తల్లి 
కోసం బిడ్డ అనే త. De దేశంలో వున్న “కల్లుర్నీ 
గురించి, 'వీడ్డల్నిగురించి పూ _ర్హి బాధ్యత తీసుకుంది. 
me HS 


పడ్డ యింకా తల్లి గర్భంలో ఉంటూండగానే సోవియట్‌ ప్రభుత్వం 
చాలా శంద్ధ తీసుకుంటుంది. గర్భవతులం టే రాల ఇంతౌ = అంతా 
గౌరవంకాదు, టా9౦కార్ల లో వారికీ ప్రత్యేకమైన సీ సట్టుఉంటాయి. పురిటి 
రోజులు సమీపిస్తూం సే ప్రభుత్వం అట్టివారికి ఉచిత చేతనం యిస్తుంది. 
ఫ్యాక్టరీలలోగాని, పొలాలలోగాని సనిశేయనివ్వరు. ఈ ఉచిత వేతనం 
బిడ్డపుట్టిన కొన్ని వారాలవరకూ ఉంటుంది. తరువాత తల్లి మామూలుగా 
పనిలో పి వేళిస్తుంది. 


పురిటిరోజులు సమీపించే ప్రతి గర్భవతిని ఏదో ఒక “పిసూతి 
వె వై ద్యశాల”లో చేర్చుకుంటారు. అక్కడ అనుభవజ్ఞాలెన డాక్టర్లు, నర్సులు 
ఉంటారు, తల్లి ఆరోగ్యాన్ని గురించి, పుట్టబోయే" బిడ్డనుగురించి వారు 
సకల జాగ క్త వజ తీనుకుంటారు. 

కొన్నాళ్ళకు ఆమె సుఖంగా ప్రసవిస్తుంది. 


అక్కణ్నుంచీ తల్లిని, శిశువుని' “పిసూతి నిలయానికి పంపి 
స్తారు, ఈ “ప్రసూతి నిలయం”ల్‌ నో మాతా, శిశువుల ఆరోగ్యాన్ని కాపా 
డడ మేగాకుండా బిడ్డవిషయంలో తల్లి యెలాలటి శ్రద్ధ తీసుకోవాలో నిపు 
ణులు కొందరు చక్కగా అర్థమయేటట్లు బోధిస్తారు. ఇక్కడ యిలా 
కొన్నాళ్లున్నాక పనిలో సబ శ)చగల గ్‌ క్రీ తల్లికివస్తుంది. అస్సుడా మెను 
పంసిస్తారు. 

పతి జిల్లాకు, పతి ప్యాక్టరీకి ఒక “*పిసూతి వైద్యశాల” 
ఉంటుంది. పల్లెటూళ్ళలో ఉన్న గర్భవతులసంగతేమిటని, (ప్రశ్నరావచ్చు. 
అలాంటివారికి యెప్పటికప్పుడు “ప్రసూతి వె చెద్యశాలొలవారు ఒక డాక్ట 
రుని, ఒక నర్పుని పరికరాలతోను, మందులతోను, ఎప్పటికప్పుడు పంపి 
స్తుంటారు. సోవియట్‌ యూనియన్‌లో ఏ డనిడ పుట్టినానరే = పట్టణం 
కానీయండి, పల్లెటూరుకానీయండి = పురిటివేళకు ఒక డాక్టరు, ఒక న్స 
సిద్ధంగా ఉండవలసిందే 1 ఇది ప్రభుత్వప్ప ఆజ్ఞ | 


ఈ' సౌకర్యాలకు, ఏర్పాట్లకు తల్లిగాని = తండి9గాని, ఒక్క చీల్లి 
గవ్వకూడా యివ్వనవసరంలేదు. పైగా "వతి గర్భవతికి ప్రనవావికిముందు 


జా కే0కీ 


$ఫీ రోజులు, తరువాత 28 రోజులు సెలవులిస్తారు. సెలవురో జుల్లో 
నూమూలుజీత మే యిస్తూవుంటారు. ఇదిగాక, పిశవసమయంలో 45 
రూబుల్పు, ఆ తరువాత 9 నెలలవరకు పదేసి రూబుల్సు, ఉచితంగా 
యిస్తారు. 


తల్లికి సలహాలు 


బిడ్డ పుట్టిన 10 నెలలవరకు తల్లి ప్రతివారం బిడ్డను డాక్టరువద్దకు 
తీసు కెళ్ళి, "తూకం తూయిస్తుంది. బిడ్డ ఆరోగ్యాన్ని, కన ఆరోగ్యాన్ని 
కాపాడుకోడానికవసర మైన ! సలహాలుపొందుతుంది. “సలహోాకార్యాలయా” 
లలో తల్లి చూచే ప్రతి 1 వస్తువు, వినే పితిమాట, చాల విలువగలిగినవై 
పంతు. బిడ్డను పెంచే సరియెన పద్ధతులేవో, చెడు పద్ధతులేవో, పెద్ద 
పెద్ద పో వ్టర్లలోను, బొమ్మలద్వారాను, చూప్పతారు. మంచం మెలా 
వుండాలో, “దానిమీద పక్క యెలా వేయాలో, ఎలాంటి తొట్టిలో స్నానం 
చేయించాలో,-అన్నీ బొమ్మలద్వారా బోధిస్తారు. బిడ్డకు ఆహారం ఎలాంటిది, 
ఎప్పుడెప్పుడు పెట్టాలో చెబుతారు, ఎలాంటి ఆటవస్తువులిన్వాలోకూడ కన 
పరుస్తారు. బిడ్డకు మందు అవసరమైతే యిస్తారు. ప్రతివారం ఆ మందు 
eo యిస్తూన్న దోలేదో పరీక్షచేస్తారు. రష్యన్‌ పిల్లలు దిలంగాను, 
ఆరోగ్యంగాను వుండటానికి చక్కని ఆహారమే కారణం. అవసరమైన 
ప్పుడు అదనంగాకూడా బిడ్డలకు ఆహారంయిస్తారు. ఈ అదనపుఖర్చులో 
మాతం సగం ప్రభుత్వం, సగం తల్లి = తండుంలు భరించుకోవాలి,. 

ఈ విధంగా బిడ్డ తల్లి గర్భంలో ఉ న్నప్పటినుంచీ (పభుత్వం అమి 
తంగా శ్రద్ధతీసుకోవడంవల్ల , శిశు మరణాలసంఖ్య చాలా తగ్గింది, 


స్ట శిశు రక్షణాలయాలు / కచిలు) 


ఒకరోజున లెనిన్‌ కొంతమంది పిల్లల్ని ముద్దులాడుతూ, గోర్కీతో 
యిలా అన్నాడట : “వీరు మనకంజె సౌఖ్యంగా జీవిస్తారు. మనం పడిన 
బాధలన్నీ వీరనుభవించరు. వీరి జీవితాలలో యింత క్రౌర్యం ఉండదు.” 
(10) alles 


ఈ ఆశయాన్ని సఫలంచేయడానికి లేనిన్‌ * శశు రక్షణాలఅయాల ” 
ఉద్యమం (కచ) (పాగంభించాడు., తల్లి ఫ్యాక్టరీలో”. “ని, పొంంమీవగాని, 
పనిచేసేటప్పుడు (శైచీఎలో బిడ్డల్ని కనిపెట్టుకొని ఉంటూ వారికి మంచి 
అలవాట్లు నేర్పడానికి కొందరు నిపుణులు “నియమించబడతారు. ఇక్కడ 
బిడ్డలు ఓ బలంగా సెరగడాని కవసరమైన పనులు చేయిస్తారు. విడ్డల బుద్ధి 
కుశలతను పెంపొందింపజేస్తారు, 'వెడ్డలకు సక్రమమైన ఈ అలవాట్లను నేర్చు 
తారు. చక్కని శికణనిస్తారు. వచికు భ్రత్ర నేర్పుతారు, ఆడుకోడానికి 
అందమైన ఆటవస్తువు లిస్తారు. 


| ఇంతేకాదు. (శెచీలలో బిడ్డలకు ఆరోగ్యసూత్రాల (ప్రకారం ఆహారం 
యిన్వబడుతుంది. ఎప్పుడుపడితే అప్పుడు చివతిండి పెట్టరు ఏడ్చి 
నప్పుడు ఊరుకో వె పెట్టదానికి లంచం మేమి ఇన్వరు. ఉదయం పూట ఒక 
చిన్న కోడిగుడ్డు అట్టు, కోకో 65 రొ, వెన్న యిస్తారు. మధ్యాహ్నం 
భోజనంలోకి పృలును, మీగడ కలిపిన ఒక రష్యన్‌ పదార్ధం, మాంనం, 
కూర యిస్తారు. సాయంత్రం టీ, విస్కటత్తు, మజ్జిగ. రోత్రిపూట రొ కై, 
పాలు, పచ్ళ. ఇదీ విడ్డలకిచ్చే ఆహారం. దీనికయ్యే ఖర్చు నెలకు "2 
మొదలు 65 రూబుల్బు వరకు ఉంటుంది. తల్లి సంపాదించే జీతాన్నిదిట్టి 
యీ ఖర్చు. నిర్ణయించబడుతుంది. మొత్తం ఖర్చులో ఎష్కువ భాగం 
ప్రభుత్వానిదే. 
బిడ్డ పగలల్లా (శైచీలో ఉండి, రాత్రి తన తల్లితో బాటు యింటి 
కొచ్చేస్తుంది, ఇతర దేశాలలో మాదిరిగా పనిచేసే సమయంలో తల్లికి 
యాతన ఉండదు. పని పూర్తిచేసుకొని హాయిగా తన బిడ్డను ముద్దు 
లాడుతూ యింటికొచ్చి, భర్తతో కలిసి నుఖంగా కాలం గడపవచ్చు. 


బిడ్డకు జబ్బుచే స్తే, రోజంతా తల్లి ఆసుపత్రిలోనే ఉండి, అక్కడే భోజనం 
చేయవచ్చు. 


డైచీలో, ప్రతి ఆటవస్తువు మీద బిడ్డలు ప్రేమించే ఒకటొమ్మ, బిడ్డ 
పేరు, ఉంటాయి. ఆలాంటి ప్రతి వస్తువుకీ ఒక స్థలం ప్రత్యేకించబడి 
వుంటుంది. రోజులో కొన్నిగంటలు నడవడానికి, “కాన్ని ఆడుకోడానికీ, 


ఆ 108 లం 


ఆ 
బాసు ఫో కో 
ము ARSE 


గి 


టీ పం గ గ్గ 
Sent te ' 
ళ్‌ ‘ 


[ర WRN 


vie 





శి 
Vv! 


' 
ga gm! శ 


॥ 
(| ఛీ 
Mh sn We 


ఒక 4కు రక్షణాలయంలో 





టిక్సీచేనది ఒడ్డున ఎవెంక్‌ సమిష్టి వ్యవసాయకేత్రంలోని ఒక స్కూలులో 


కొన్ని పాటలు నేర్చుకోడానికి, కొన్ని కథలు వినడానికి... ప్రత్యేకించుతారు. 

బీపితొంలభో మనం అనుసరించవలసిన గొప్ప సూత్రాలన్నీ డైచీలో 
నేర్చుతాణ. అంసే, ఉగ్గుపాలతో మంచి గుతాలు, గొప్ప గొప్ప 
ఆదర్శాలు, నూరి పోస్తారన్నమాట. 


“ఈ బిడ్డ చేయగలిగిన పనిని మరొక రెవరూ చేసి పెట్టకూడదు.” 
అని ప్రతి స కలుపమీచ (వాసివుంటుంది. ఉదాహరణకు, “జక "పేనీలు 
మీద ఆటవస్తువు ఉన్నదనుకుందాం. “పీబులు ఎక్తుగావుండడంవల్ల బిడ్డకు 
బొమ్మ అందదు. అప్పుడు మనం ఒక పీటవంటి వస్తువును చూపించి, 
దానిమీదెక్కి తే బొమ్మ అందుతుందని చెప్పి, అలా చేయించాలి. 

ఇ రాగే, డర డ్రైబీలో సమిష్టిజీవితం నేగ్చుశారు. ఏ బిడ్డను 

“* ఒంటిపిల్లి రాకాసి” గా తయారు చెయ్యరు. ఉదాహరణకు, ఆట 
సమయంలో కొంచేం ౦ బరువై న వస్తువు లిస్తారు, ఒశే బిడ్డ దాన్నీ ఎత్త 
లేమ. అస్పుడు యిద్దరు లేక ముగ్గురు బిడ్డలు కలిసి యె త్తుతారు, చిన్న 
చిన్న యిళ్ళు, మేడలు, రైళ్ల, వ౦తెనలు, "3 శై ల్వేస్రేషను. అన్నీ బిడ్డల 
చేత స్వయంగా, అన్యోన్యస సహకారంతో, చేయిస్తారు. 

(3 

శిశు శిక్షణాలయాలు ” (నర్సరీ స్కూళ్లు) 

ఈ విధంగా, బిడ్డకు 8 ఏళ్లు దాకేవరకు (కెచీలో శిక్షణాపొందు 
తుంది. ఆతరువాత 6 ఎబ్బ వచ్చేవరకు “4శు శిక్షణాలయం"” లో 
(నర్సరీ) శిక్షణ పొందుతుంది. ఇక్కడ శికువులకు సరికుభ్రత, క్రమశిక్షణ, 
వంటచేయడం, పదార్థాలు వడ్డించడం, నేర్పుతారు. 6వ యేట అక్షరా 

భ్యాసం చేస్తారు, పరుల గుణింతాలు, లెక్కలు శాస్త్రీయ పద్ధతులతో 
నేర్పుతారు. కొత్త అటలు అలవాటు చేస్తారు. సంగీతం, డాన్సు మొద 
లైన లలితకళలల్‌ వ్ర మాడా శికువుల్ని తరిఫీదు చేస్తారు. 

ఏనిమి దేళ్ళు వచ్చేవరకు బిడ్డల శరీరారోగ్యం ప్రభుత్వంయొక్క. 
ప్రధాన బాధ్యత... ఎనిన దేళ్లు గడిచాక, ఒక ప్రత్యేక మైన ప్రభుత్వశాఖ దీన్ని 
అబఘాయిష్‌ీ చేస్తుంది. సిల్లలు ఎనిమిదోయేట స్కూల్లో ప్రవేశించాలి. 
స్కూల్లో విద్యతోవాటు, ఆరోగ్యసూ శ్రాలు, (క్రమశిక్షణ, అలవాటు చేస్తారు. 

లే టిల్‌ 


ఈరోజున సోవియట్‌ యూనియన్‌లో 18 లక్షలమంది పిల్లలు 
కచీలలోనూ, నర్సరీ స్కూళ్ళలోను శిక్షణ పొందుతున్నారు. 


స్కూళ్ళలో బాల, బాలికలు 


ఎనిమిదోయేట స్కూళ్ళలో పివేశించిన బాల,బాలికలకు ఎలాంటి 
విద్యగరుపుతారు ? కొందరికి యెక్కువ సౌకర్యాలు, కొందరికి తక్కువ 
సౌకర్యాలు ఉంటాయా ? భాగ్యవంతుల పిల్లల్ని పతి సంవత్సరం ప్యాసు 
చేసి, బీదవారిపిల్లల్ని ఫెయిల్‌ చేసే “ఆచారం” రష్యాలో ఉందా ? వ్యక్తుల 
అభిరుచుల్నిబట్టి విద్యార్థుల్ని పోంత్సపాస్తారా ? అసలు సోవియట్‌ యూని 
యన్‌ యొక్క విద్యావిధానానికి మూలసూర90 ఏమిటి ? 

బలమైన శరీరం, చురుకైన బుద్ది, ఉన్నతమైన ఆశయం, విశాల 
మెన హృదయం- ఇవీ సోవియట్‌ విద్యావిధానంయొక్క_ మూలసూతాలు, 

సోవియట్‌ సిభుత్వ్యం అధికారానికి రాగానే చేసిన మొట్టమొదటి 
శాసనాలలో ప్రతి బాల, బాలికకు వుచితంగా, నిర్బంధించి చదువుచెవ్పడం. 
గత 25 నంవత్నరాలలో యీ శాసనంవల్ల పిజలు పొందిన 
విద్యాభివృద్ధి ఇంతా = ఆంతాకాదు, నిష్ట వానికి పూర్వం రష్యాను విద్య విష 
యంలో యితర దేశాలతో పోలిస్తే, శ్‌ వ స్థానం ఉండేది. ఇప్పుడో ? 
మొట్టమొదటి స్థానం! 1914లో 80 అతత అషంట్‌ పిల్లలకు బడులలో 
చదువు చెసే ప్పీవారట. ఇప్పుడు 8 కోట్ల 60 లక్షలమందికి చెబుతున్నారు, 
ఈవిధంగా 15 వ యేడు వచ్చేవరకు బాల,చాలికలకు నిర్బంధోచిత 
విద్య యివ్వబడుతుంది, ధనికులు = బీదలు = రైతులు = కార్మికులు, మొద 
లైన వివక్షతలు చదువులో వుండవు. a 


ఉన్నత విద్య 
16 న యేడొచ్చాక విద్యార్థులు తమ తమ అభిరుచుల్ని బట్టి వివిధ 
శాఖలలో విద్య నేర్చుకుంటారు, పారిశారిమిక్ర విద్యాలయాలలో చదువు 


నేర్చకున్న వారికి హోస్టలులో ఉచితంగా బసయిచ్చి, భోజనం పెడతారు. 
దుస్తులుకూడా ఉచితంగానే యిస్తారు. అలాకాకుండా ఉన్నతవిద్య నేర్చుకో 


— 108 — 


దలచినవారు 11 వ యేడొచ్చేవరహా పై తరగతులలో -చదువుతారు. వారు 
తీసుకున్న “సబ్దక్టు"లో మూడింట రెండువంతులు “నద్దక్ట్సు ఉచ్చా ల్రాబ్లాగు 
న్నా"యని మార్కు వచ్చినట్లయితే, అలాంటివారికి ఉచితంగా చదువు 
చెబుతారు. విశ్వ విద్యాలయంలో పి వేశించినప్పుడు సొంళ ఖర్చులకు 
కూడా సొమ్ము యిస్తారు, ఈలాంటి ఉచిక వేకనాలకు యెంతనుంది 
ఆర్హులో, అంతమందికీ యిస్తారు. (యుద్ధకాలం లో మాతం యీ పద్ధతిని 
తాత్కాలికంగా ఆపుచేశారు.) 
సమిష్టి జీవితం 

రష్యాలో అతివేగంగా వ్యాపించుతూన్న యీ విద్యావ్యాప్తి బాల 
బాలికల సమిష్టి జీవితానికీ, నైతిక పవ ర్హనకూ యెంకో తోడ్చడుతూంది. 
బెత్తం ఉపయోగించకూడదని మనచేశంలో ఉపాధ్యాయుల పై నిషేధం 
ఉన్నప్పటికీ, దాన్ని యెంతమంది పాటిస్తున్నారో చూస్తూనేవున్నాం. 
రష్యాలో అలాకాదు. ఉపాధ్యాయులెవరూ పిల్లల్ని కొట్టకుండానే కిము 
శిక్షణ నేర్చేటట్లు విద్యాలయాధికా ర్లు చూస్తారు. మరోవిషయ_ : సాధార 
ణంగా బాగా చదివిన విద్యార్థికి ఎక్కువమార్కులు, అంతకంటె తక్కువ 
దాగా చదివినవానికి తక్కువమార్కులు యిచ్చే సాంప్రదాయం (ప్రతి దేశం 
లోనూ వుంది. ఈ పద్ధతివల్ల విద్యార్థల్ని పోత్సహించుతున్నామని అధి 
కార్హవాదన కొని జరిగే దేమిటి ? ఎవడిమట్టుకువాడు మంచి మార్కుల 
కోపం, ఒంచెత్తుగా, పీయత్ని స్తాడు. తక్కువ మార్కుులువచ్చిన తోడి 
విద్యార్థుల్ని చూచి విచొరించడు. తనకుమాత9ం మంచి మార్కులు వచ్చి 
నందుకు గర్విసాడు. ఈ ఒం'టెత్తులక్షకాన్ని సోవియట్‌ విద్యావేత్తలు 
నిర్మూలించడానికి పూనుకున్నారు. పదిమందిలో తానొకడననేభావం పితి 
విద్యార్థికీ కలగాలి. మరోవైపు పితి విద్యార్థిలోను కుశాగబుద్దిని (ప్రోత్స 
హించాలి, 

ఇందకు వారొక కొ త్తపద్ధతి కనిపెట్టారు ఒకే క్లాసు డివిజన్‌లో 
ఒక విద్యార్థికీ, యితర విద్యార్థులకూ మధ్య 'పోటీకాకుండా, ఒకక్షాను డివి 
జనుకూ, మరొక క్లాసు డివిజను భా మధ్య పోటీలు పెడతారు, రెండు 


= 108 —— 


డివిజన్లలోను వు వున్న తెలివైన పిల్లలు మిగతావారికి సహాయంచేసి, తమ 
డివిజను గెలవడానికి పనిచేస్తారు. ఈవిధంగా పతి క్లాసులొను సోదర 
భావం, సమిష్టిపద్దతి ఆలవడ. ఈంది, ఇతర దేశాలలో మంగబుద్ధిగలవారి 
ఆధారంతో పెకొచ్చినవాడు గర్వంతో విరవీగుతాడు. 


ఫ్యాక్ట రీలలో పాళాలు 


సోవియట్‌ విద్యావిధానం పతి బాల, బాలికను చక్కని ఫౌరునిగ 
చేయాలని చూస్తుంది. అయితే యిందుకొకటి అవసరం. శరీర పరిశ్ర 
మకూ, మానసిక పరిశ్రమకూ మధ్య యితరదేశాలలో యిప్పుడున్న భేదం 
పోవాలి. సాధారణంగా పత్రి దేశంలోనూ శరీర పరిశమచేసే కార్మికులణ్ణి 
చూస్తే చాలా నీచభావం కలుగుతుంది. అతనెంక ఉపయోగకరమైన పని 
చేసినాసరే 1 ఆఫీసులో పనిచేసే 15 రూపాయల గుమాస్తా; పాకీపనిచేస్తూ 
మన ఆరోగ్యాన్ని కాపాడేకార్మికుడు- ఈ ఇద్దరిలోనూ గుమాస్తాశే ఎక్కువ 
గౌరవం ఉంటుంది అన్ని దేశాలలోను. కాని రష్యాలో అలాకాదు. ఎవడే 

పనిచేసినా, సంఘం మేలుకోసమే. కొబట్టి ప్రతివా జ్ఞ సోదరభావంతోచూడాలి. 

ఈ సూతాన్ని ప్రతీ విద్యార్థికీ బోధిస్తారు రష్యాలో, 

ఎలాగు ? 

వివ్యార్థులు పాఠశా అలలో చచువుకొనేకాలంలో ఉపాధ్యాయులు 
వారిని అప్పుడప్పుడు ఏదో ఒక ఫ్యాక్టరీకి తీసు కెళ్ళి. ఆందులోవున్న పగితి 
భాగాన్ని చూపిస్తారు. ఫ్యాక్షరీ జ్రప్ర యేమిటో; అదెందుకు నడుస్తూందో; 
సమాజ జీవిళంలో ఆ ఫాక్టిరీ యెట్టి స్థానాన్ని అలంఎరిస్తూందోః అందులో 
తయారయే సరుకు పిజలకేనిధంగా ఉపయోగకర మో; పనిచేయడంలో 
కార్మికులెంత శరిమపడుతున్నారో = యివన్నీ విద్యార్థి స స్వయంగా చూస్తాడు, 
చూచి సమాజజీవితంలో ఈఫ్యాక్టరీయొక్క న్థె సానా! న్ని అర్జంచేసుకుంటాడు. 

ఒక్‌ ఉదాహరణ తీసుకుందాం. 


ఒక పిల్లవాణ్ని ఒక కమ్మని కొలిమిపెచ్దకు తీసుకెళ్లా ౮. లర్కూడ 
కమ్మరిచే"ే పనిని సొంతంగా చూపించుదాం. చూడ్డం న యొక వొనివద్ద 
అము! | goes 


ఉన్న సాధనాలన్నింటిపై పెత్తనం వానికుంటేనే న్యాయమని పిల్లవా 
చెబుతాడు. ఇత న్నే లిక పెద్ద ఉకుళర్మాగారం లోకి తీసుకెళ్లా. లిక్‌ క్ర 
కార్మికుడు యెంతెంతి కఠిసిమైన పనిచేస్తున్నాడో, ఒక్కొక్క యంత9ం 
యెంతేంత బరువైన వస్తుపును యెత్తుతూందో ఆ పిల్లవాడు చూస్తాడు. 
ఇప్పుడతడు కర్మాగారం పై పెత్తనం ఒక వ్యరికి ఉన్నట్లయితే యెంత 
పిమాదకర'మో గుదర్తిసాడు. ఎవరి కష్టంవల్ల కర్మాగారం అంతా నడు 
స్తూందో, వారే ఆకర్మాగారానికి యజమానులై వుండడం న్యాయమని పిల్ల 
వాడు చటుక్కున ఆర్థంచేనునంటాడు. ఈవిధంగా బాల, బాలికలు చిన్న 
ప్పటినుంచీ ఒక్కొక్క వ్యక్తి చేసేపని సంఘానికి యెంత లాభమో, 
యెంత నష్టమో విచక్షణతో ఆలోచించగల్లుతారు, ఒంటెత్తుతనం పోయి, 
సామాజిక జీవనం అలవడుతుంది. 


జాతివివక్షత, రంగు వివక్షత లేదు 

ప్రతి రష్యన్‌ బాల, బాలిక తనతోటివారిని సోదరభావంతో చూచే 
టట్లు ప్రభుత్వం తరిఫిదు యిస్తుంది. జాతి వివక్షత, రంగు వివక్షత, 
మత వివక్షత, (ప్రపంచంలో యింతవరకు ర_కపివాహాలకు కారణ 
మయింది. కాని రష్యాలో యీ మహామారిని నిర్మూలించడానికి చిన్నప్పటి 
నుంచీ పిల్లలకు తరిఫీదుయిసారు. 

కాంటర్‌ బరీ మతగురువు (బ్రిటన్‌) ఒకరోజున మస్కోో నగరంలో 
సినిమాకు వెళ్ళాడు. అది పిల్లల సినిమా. అందులో పి ల్లలకోసం తయారు 
చేసిన ఫిల్ములు మాత్రమే చూపుతూంటారు, 

ఆ సినిమా చూడ్డానికి ఆ రోజున కనీసం 1,500 మంది పిల్లలైనా 
వచ్చి వుంటారు. గడ్డంనెరిసిన ఆ మతగురువు కూడా, ఆ భావిపొర 
(ప్రపంచంలో, ఆకోలాహలంలో, ఆనందసాగరంలో తేలిపోతూ మధ్యన 
కూర్చున్నాడు. 

ఆనాటి ఫిలిం, “ నీగ్రో కుర్రాడు . కోత” అనేది, 


మొదటి దృశ్యం, ఆఫ్రికాలో ఒక అడవి. అందులో కొందరు 
నల్ల పిల్లలు (నీగ్లోలు) ఒకచోట జేరి పోట్లాడుకుంటున్నారు. పోట్లాటలో 
Oe YY జాం 


mm E& 


అలిసిపోయి, చివరకి ఒక కుర్రాడు అంటాడు ; ఖై అబ్బ ! మనకీ ఒక 
నాయకుడుంకే బాగుండును” అని. ఇంతలోకే ఒక కుర్రాడు వచ్చి 
“అయితే మనమంతా కలసి, మనలో బాగా ఆడేవాడు, పాచేవాడు, పరు 
గె త్తేవాడు ఆయిన ఒకడ్ని ఎందుకు ఎన్నుకోకూడదు ౩” అంటాడు. 


పోటీ జరుగుతుంది. ఆ కుర్రాడే నాయకుడుగా ఎన్నుకోబడతాడు. 


ఒకనాడు ఆ కుర్రాడు వేటకి వెడతాడు. ఒక పెద్దపాము వాడ్ని 
కరవబోతుంది. ఇంతలోకే ఒకకోతి ఎక్కడినుంచో గభీమని వురికి, వాడ్ని 
రక్షిస్తుంది. అప్పటినుంచీ ఆ కోతికి, ఈ కుర్రాడికి ప్రాణ స్నేహం. 


కొన్నాళ్ళకి ఓనాడు ఆ పిల్లలూ, కోతీ కలసి ఆటలాడు కుంటూ 
.వుండగా. ఆ అడవిలోకి వేటకోనం సూట్లు, బూట్లు, హోట్లు వేసుకుని, 
తుపాకులు చేతబుచ్చుకుని కొందరు తెల్లదొరలు వస్తారు. వాళ్ళని చూచి 
పిల్లలంతా బెదిరి పారిపోతారు. వాళ్ళు తటి నేర్చిన . ఈకోతిని సట్టుకుని, 
ఓడమీద ఎక్కి0చి తీసుకుపోతారు. 


కుర్రాడు ఈ సుహృద్వియోగాన్ని సహించలేక పోతాడు. మస్‌ 
సరే తన కోతిని తిరిగి తెచ్చుకుంటానని బయలుదేరాడు. ఇంకో “పడ 
ఎక్కి. చివరకి మాస్కో చేరుకుంటాడు. కోతి కనబడదు. గాని 
అతడొక చాక్‌ లెట్‌ ఫ్యాక్టరీలో (పవేశించుతాడు. కొంచెంసేపటికి 
భోజనం గంట మోగుతుంది. వర్కర్లంతా ఎవరిదారిని వారు భోజనానికి 
పోతారు. ఈ కుర్రాడు గోడమీద ఒక (పపంచపటం చూస్తాడు. 
దగ్గరకు వెళ్ళి, ఆందులో ఆఫ్రికా మీద చేతులు వేసి, ఉస్సురని నిట్టూర్పులు 
విడుస్తూంటాడు. 


ఇంతలో ఇద్దరు కొంసొమాల్స్‌ (యువక కమ్యూవిస్టులు._) ఒక 
కుర్రాడు, ఒకషిల్ల “అక్కడికి వస్తారు, వాళ్ళిద్దరు ఆకుర్రాడి దగ్గరకు 
వెళ్ళి చెరో బుజంమీద చేతులువేసి పలకరించుతారు. ఆ సంభాషణలో, 
“రాతి సర్క-సు చూద్దాం వస్తావా ” అని అడుగుతారు, 
తరువాత ఇంటర్‌ వల్‌ .... 
క HY 


006‘26} 





L638 


005'£01 


46౬6 


శె త 
ఎ 





00౬] అాగర్ణార్నక 


a 00060608 aos gee 08 ఎం091 
a mene El mem m aus మయము 4 


08౯ EE గై 






జుక్షం రక టైర్ల 


ఇంటర్‌ వల్‌ అయిన తరువాత, సర్కస్‌ దృశ్యం, నీగ్రో కుర్రాడు, 
ఆ యిద్దరు కాంసొమాల్స్‌ కలసి సర్కూసు చూడడానిక వస్తారు. 

_ సర్కస్‌ మేనేజరు టప్‌-టవ్‌= మని కొరడాతో శబ్దం చేసుకుంటూ 
ఒక కోతిని వెంటబెట్టుకుని రంగంమీదికి వసాడు. ఆకోతీ మన నీగ్రో 
కుర్రాడి మితృడే : దాన్ని చూచేసరికి వాడికి “ఒళ్ళంతా కేళ్లు. జెరులు పాకి 
నట్టయింది. కోతిని పేరుపెట్టి బిగ్గరగా -- హోలులోని నివాళ్ళు చెవులు చిల్లులు 
పడేలా పిలుస్తాడు. ఆ గొంతు 'గుర్తుప పడుతుంది కోతి: చంగుమని ఒక 
గంతు వేసి సర్కూసురింగు దాటి, పేతకుల గ్యాలరీలోకి దూ తన మితృడి 
ఒడిలో వచ్చి కూర్చుంటుంది. ఇక ఆయిద్దరి ఆనందం వర్తించలేఎ. సినిమా 
చూడ్డానికి వచ్చిన 1500 మంది పిల్లల ఆనందం ఆంతకంజటు కూడా 
వర్ణనాతీతం. 

తరువాత దృశ్యం. ఓడమీద, నీగ్రోకుర్రాడు తన మిత్రుడితో 
(కోతితో) ఆఫ్రికాకు ప్రయాణ 'మవుతాడు. 

మళ్ళీ ఆ(ఫికౌ ఆడవుల్లో తన మితక్రబృందాన్ని కలుసుకుంటాడు. 

ఏమి కోలాహలం! ఏమి సంతోషం! ఆ పిల్లలు తమ మిత్రు 
లిద్దరినీ తిరిగి కలుసుకున్న ంచుకేకౌొదు ఆ ఆనందమంతా. “తమకు మాస్కో. 
పిల్లలు పంపిన రంగురంగుల అందమైన బహుమతులను చూచి, ఆ నరో 
పిల్లలు పొంగిపోయారు. గంతులు వేశారు. కేరింతాలు కొట్టారు. ఆకో 
హలంతో అడవి అంతా మారుమోగిపోయింది. 


అక్కడ ఆ నీగ్రో కుర్రాడు ఒక ఉద్రేక పూరితమైన ఉపన్యాసం 
యిస్తాడు. 

ఆ ఉపన్యాసం జీవితంలో మరచి పోలేం” ఆన్నాడు కాంటిర్‌ బరీ 
మతగురువు. మాస్కో. పిల్లలని, వాళ్ళ సుహృద్భావాన్ని, వళ్ళ సర్వ 
మానవ నమశాభావాన్ని ఆయన ఉగ్గడించుకాడు. 

ఇదీ సినిమాకథ, 
ఆ మతగురువు ఇంకొ ఇలా అన్నాడు: 
meet 114 చప 


అలా Fe ఆ 


“ఇదొక్క.కే కాదు. సోవియట్‌ యూనియన్‌లో ఇలాంటివి లక్ష 
ఉదాహరణ లివ్వవచ్చు” 


1948 లో పాల్‌ రాబ్బిన్‌ అనే (ప్రఖ్యాత స్రీగో గాయకుడు నూస్మో. 
వెళ్ళినప్పుడు ఆయనకూడా ఇదే ఫిల్ము చూడడం తటస్థించింది. సినిమా 
ఇంటరవల్‌ లో పిల్లలంతా వచ్చి, రాబ్బన్‌ చుట్టూ మూగారు. ఆయనను 
కౌగలించు కున్నారు. అందులో ఒక ఎనిమిదేళ్ళ కుర్రాడు సినిమా ఆయే 
దాకా ఆయన చేయి పట్టుకుని (పక్కనే కూర్చున్నాడు. సినిమా అయాక, 
రాబ్బన్‌తో ఆ కుర్రాడిలా అన్నాడు: “నీవు మాదేశంలోనే ఉండు. నీకు 
హాయిగా ఉంటుంది. వెళ్ళిపో కేం” అని, రాబ్బన్‌ తన రష్యా యాత్రను 
గురించి ఇలా అన్నాడు, 


“నేను ఎక్కడికి వెళ్ళినా, ఆ దేశంలో నాకు అపరిమిత గౌరవం 
జరిగింది. అప్పుడు నాకు నల్లవాళ్ళకు తదితర దేళాలలో జరిగే అన్యా 
యాలు, అక్రమాలు ఒక్కసారి స్ఫురణకు వచ్చాయి. తెల్ల వాళ్ళ ముఖం 
చూడ్డానికే భయపడే నా చిన్ని “పాలీ” (రాబ్బన్‌ కొడుకు) ఈ దేశంలో 
వుంచే ఎంత దాగుండేది : అనుకున్నా. 


“ఒళ్కపట్టణాలలో నే కాదు, (గామాల్లోని సిల్లలుకూడా సీగ్లో సమ 
స్యను ఎంతో చక్కగా తెలుసుకున్నారు. ఒకచోట పిల్లి లలో నన్ను కూర్చో 
బెట్టి పాటలుపాడి వినిపించారు, నేనుకూడా వారికీ కొన్ని సీగ్రోపాటలు 
పొడి వినిపించాను. వారు సంకోషం పట్టలేక, రాగం ఆందుకుని నాతో 
లయకలిపి పాడడానికి పయత్నించారు. 


“నేనిదివరకు, ఈ జాతిభేదాన్ని, రంగుభేదాన్ని తొలగించ గల 
మనుకోడం వట్టి కల అనుకునేవ వాడ్ని. కౌని సోవియట్‌ యూనియన్‌ 
నా కళ్ళు తెరిచింది. అది సాధ్యమని రుజువు చేసింది. సోవియట్‌ 
పౌరులు అఖండ త్యాగాలుచేసి, తమ రకాన్ని ధారవోసి నిర్మించిన ఈ 
స్వర్గభూమిలో సా సా “పాలీకి, “పాలీ” లాంటి కోటాన కోట్లు అణచిపెట్టి 
బడిన వారికి, ఉజ్వల భ భవిష్యత్తు వుంది.” 

su PIO 


బాల, బాలికలకు సమిష్టి పాఠశాలలు 


సోవియట్‌ యూనియన్‌లో బాల, బాలికలు కలిసి చదువుకుంటారు. 
కలిసి ఆడుకుంటారు, కలిసి అభివృద్ది చెందుతారు. తామంతా ఒకపేననీ, 
బాలికలకంటె అతీతమైన (ప్రత్యేక లక్షణాలు బాలురకు లేవనీ, ఆందరూ 
సమానంగా సుఖజీవనం గడపడానికి అర్హు లనీ, వారు తెలుసుకున్నారు, 
సమాజం అభివృద్ధి చెందడానికి ఉభయులూ “ముఖ్య'మేనను విషయం అర్ధం 
చేసుకున్నారు. 

పాతిక నంవత్సరాలు యిలా గడిచాయి. సమాజొనికి పురుషులెంత 
అవసరమో శ్ర్రీలుకూడా అంతే అవసరమనీ, ప్రతి సోవియట్‌ పౌరుడు 
గుర్తించాడు. తమ అధభిరుచుల్నిబట్టి వికాసం పొందడానికి ఉభయులకు 
సమానమైన హ కు ఉన్నదని వారు గ్రహించారు. 
దేశం క్రమంగా అభివృద్ధిచెంది, బలీయమైన శక్తిగా పరిణమిం 
చింది. (ప్రజలందరికీ కడుపునిండా తిండీ, చేసుకోడానికి సంవత్సరం పొడు 
గునా పని, ఒంటినిండా బట్ట, నివసించడానికి యిల్లు, అధించౌయి. 

ఇలా ఆర్థిక సమన్యలన్నీ పరిష్కరించ బడ్డాక, సోవియట్‌ నాయ 
కులు కుటుంబ జీవనానికెక్కువ ప్రాధాన్యత యివ్వసాగారు. ఇది సహజం. 

సోషలిస్టు నమాజం అభివృద్ధి చెందుతూన్న కొద్దీ, కుటుంబం 
అంత కంతకు 'మెక్కువ ప్రాధాన్యత వహించుతుంది, కుటుంబ జీవనం 
హాయిగా, విజ్ఞాగవంతంగా, వికసించాలంతే దానంతట ఆది జరగదు. 
అందుకు కొంత' తరిఫీదు, శిక్షణ, ఉండాలి. 

సోవియట్‌ విద్యాధికారులు యిట్టి " ఫక్పధంతోనే స్కూళ్ళలో యింత 
వరకూ బాల, బాలికలు కలిసి చదువుకుంటూన్నందువల్ల ఎంత ఉపయోగం 
కలిగిందో, యెట్టి అనుభవం సంపాదించ గలిగారో పరిశీలించారు, 


ప్రత్యేక పాఠశాలల అవసరం 


విద్యా విధానంలో కొన్ని మార్పులు చేయడం అవసరమని వారు 
అభిప్రాయ పడ్డారు, దేశంయొక్క అభివృద్ధిలో ఒక కొ త్రదశ వచ్చిందనీ, 


వజ '$ |: నను! 


యీ దశకు అనుగుణ్యంగా విద్యావిధానంలో కొన్ని మార్పులు చేయాలనీ, 
(గ్రహించారు. బాల, బాలికలు కలిసి చదువుకోవడం వల్ల కొన్ని లాభా 
లున్నాయి. పాత పద్ధతివ ల్ల, అనగా కలిసి చదువుకోవడంవల్ల ఎంత ఉప 
యోగం కలగాలో వ్‌ “కలిగింది. ఇప్పుడు కొ శ్ర పరిస్థితు "శేర్పడ్డాయి. 
వీటి కనుగుణ్యంగా వ్య క్రి జీవనం, సంఘజీవనం ర అభివృద్ధి చెందా 
లంచే, 12.18 సంవత్సరాలమధ్య వయసుగల బాల బాలికలకు “వేర్వేరు 
విద్యాలయాలలో చదువుచెప్పడం అవసరం. కాబట్టి సోవియట్‌ నాయకులు 
1948 చీవర అట్టినిశ్చయానికి వచ్చారు. 


'ఇందుకు కౌరణాలు 

ఇందుకు కారణొలు యివి: శ్రీ, పురుషులలో (ప్రక్కతి సిద్దంగా 
ఉండే లక్షణాలు వేర్వేరు పాఠశాలలద్వారానే అభివృద్ధి చెందుతాయి.” 

బాలికలు ముందు ముందు తల్లులు కావలసినవారు. శొస్త్రీయ ప 
తుల (ప్రకారం బిడ్డల్ని తరిఫీదుచేసి ఆడర్శ వంత మైన పౌరులుగా వారిని 
తయారు చేయవలసినవారు, అందువల్ల, (పకి చ “భార్యగాను, తల్లిగాను 
నెరవేర్చవలసిన బాధ్యత లెన్నో ఉంటాయి. వాటిని నెరవేరుస్తూ స్రీ 
సమాజ జీవనంలో పృకషషసితోబాటు సమానంగా భాగస్వామిని కొవలసి 
వుంటుంది. (పత్యేక పాఠశాలలుంచేనే, యిది సాధ్యం, 

ప్రీ తన శరీర ప్రకృతిని గురించి, గర్భం దాల్భినప్పుడూ = బిడ్డ 
పుట్టినప్పుడూ తాను తీసుకోవలసిన జాగ త్తల్ని గురించి. తెలుసుకోవాలం పే, 
(ప్రత్యేక శిక్షణ అవసరం, తన ఆరోగ్యాన్ని జాగత్తగొ కాపాడు కుంటూ, 
కుటుంబంలోని వారందరి ఆరోగ్యాన్ని కాపాడాలంకే స్త్రీకి వివాహం 
కాకముందే, అనగా కౌమారావస్థలో నే, ఈ విషయాలను గురి చి జ్ఞానం 
సంపాదించాలి, 

12 సంవత్సరాలు దాటిన తరువాత బాల, బాలికలు కలిసి వ్యాయామం 
చేయడం, కలిసి ఆటలాడడం, కంటె పేర్వేరుగా వ్యాయామం చేయడం 
వల్ల, వేర్వేరుగా ఆటలాదడం వల్ల, ఉభయుల శరీరావయవాలు ఆదర్శ 
వంతంగా వృద్ది చెందుతాయి. అనుభసంపీద తెలుసుకున్న విషయంయిది, 


won LIT 


యుద్ధం ఈ విషయాన్నీ యింకా బాగా రుజువుచేసింది. యుద్ధ 
రంగలో బరువై న ఆయుధసాము గ్రిని ఉపయోగించడానికి బలిష్టమైన శరీరా 
లుందాలి. సొసనూన్యమైన వ్రీకి అంత బలం ఉండదు. కాని, శత్రువును 
ఓడించి తీరాలనే దీక్షతో తమ శక్తికి మించిన దేహపరిశ్రమ చేయడం 
'వల్ల స్త్రీకి బోని కలుగుతూంది. 

వత్యేక పాఠశాలలకు మరో కారణం ఉంది. సోవియట్‌ ఆర్థిక 
శిర్మాణం సుస్థిరంగా, కట్టుదిట్టమైన పునాదులపై, అభివృద్ది చెందుతూంది. 
అందువల్ల శాస్త్రీయ పద్ధతులపై స్రీలకు గృహకృత్యాలు నేర్పడం అవసర 
మైంది. ఇందుకవసరమైన తరిఫీదు ప్రత్యేక పాఠశాలలోనే సాధ్యం. 

ఇలాంటి విద్యలు యెవరి ఇండ్లలో వారు నేర్చుకుంటామని యిది 
వరలో యువతులు చెప్పేవారు, కొందరు ఆలా నేర్చకున్న వారున్నారు. 
కాని, చాలా సందర్భాలలో నేర్చుకోలేదు. పాఠశాలలలో నేర్చుకుందా 
మంటే, తగినంత వ్యవధి, వసతులు లేవు. మెకొనిక్కులుగాను, ఇంజ 
సీర్లుగాను, డాక్టర్లుగాను, “ఉపాధ్యాయినులుగాను మాత్రమే తయారు కౌవ 
డాని కేక్కు.వ ఆవకాశం ఉండేది. పంచవర్షప్రణాళి. లు జయప్రదం కావా 
లంపే, యిలాంటి వృ త్తివిద్యలకు యెక్కువ (ప్రాధాన్యత అప్పటిటో 
యన్వడం అవసరమయింది. కొని, యీ రోజున సోషలిస్టు నిర్మాణానికి 
కావలసినంత బలం చేకూరడంవల్ల, గృహకృత్యాలు కూడా నేర్పడానికి 
యెక్కువ వ్యవధి, అవకొశం, ఉంది. ఇంజనీద్లుగాను, మెకానిక్కులు 
గాను, డాక్టర్లుగాను తిరిఫిదు పొందుతూ, శాస్త్రీయ పద్ధతులపై గృహ 
కృత్యాలు కూడా నిర్వహించడానికి శ్రీలు ముందుకొస్తున్నారు. గృహవిద్య 
కూడా యితర విద్యల మాదిరిగానే నై పుణ్యంతో కూడుకొనియున్న 
విద్య, "టెక్నికల్‌ పరిజ్ఞానం ఇందులో కూడా చాలా అవసరం. 

మకోకారణం యేమంటే, శ్రీ, పురుషులు శారీరకంగాను, మానసికం 
గాను, సమాన వేగంతో అభివృద్ధి చెందరు. సర్వసామాన్యంగా బాలుడు 
10.18 సంవత్సరాల- మధ్య బహునెమ్మదిగా అభివృద్ధి చెందుతాడు, వొలిక 
యీ వయస్సులో బహు వేగంగా అభివృద్ధి చెందుతుంది. 14.17 సంవత్స 

we lS 


ల మధ్య మళ్ళీ బాలుడు అతివేగంగా అభివృద్ధి చెందుతాడు ; బాలిక 
నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది, ఆమెకు యిది “ విశ్రాంతి కౌలం” 
అని చెప్పవచ్చు. 


రజన్వలానంతరం బాలికలో అనేక మానసిక మాక్పు లొసాయి. 
పాఠశాలలలో యీ మార్పుల క్రసుగుణ్యమైన విద్యావిధానం ఉండడ మవ 
సరం. సమిష్టి పాఠశాలలలో యిందుకై ప్రత్యేక శద్ధ వహించడం 
అసంభవం. 

ఈ కారణాలవల్ల _ సోవియట్‌ విద్యాధికొరులు బాల బాలికలకు 
కౌమారావస్థలో వేర్వేరుగా చదువుచెప్పడమే మంచిదని నిశ్చయించారు. 

దీని అర్ధం, ప్రీపురుషుల్ని స్పూర్తిగా వేరుపరచేస్తున్నారని కాదు, 
శ్రబ్బులలోను, విశ్రాంతి భవనాలలోను, "సెలవు క్యాంపులలోను, యువక 
కమ్యూనిస్టు ఉద్యమంలోను, బాలబాలికలు కలిసే కాలం గడుపుతారు, 


సోవియట్‌ యూనియన్‌ లోని యితర సంస్కరణం వలె ఈ సంస్క 
రణ కూడా పరిస్థితుల్ని బట్టి అవసరమయింది. సమిష్టి పాఠశాలలు అవసర 
మైనప్పుడు బాలబాలికలకు చదువు వాటిల్లోనే చెప్పారు. (ప్రత్యేకపాఠళాలలు 
అవసరమైనప్పుడు ప్రత్యేక పాఠశాలలలో నే చెబుతారు, సోవియట్‌ నాయ 
కులు యేవిధానాన్నీ మూఢభ క్తికో విశ్వసించరు. శాశ్వతంగా ఒ'కే పిద్ధాం 
తం సట్టుకొ ని వేళ్ళాడరు. క్రొ  త్రసంస్కరణ ఆవసనర మైనప్పుడు ధైర్యంగా 
అవలంబిస్తారు. ఇంకో పాతిక సంవత్సరాలు గడిచాక ఇంకా కొత్త 
సంస్కరణలు అవసర మైతే, వాటిని ఆనలంబిస్తారు. 

ఏ సంస్కరణ చేసినా, సోవియట్‌ రాజ్యాంగ వేత్తలు ఒక (ప్రధాన 
విషయాన్ని మనస్సులో పెట్టుకొని చేస్తారు. బాలబాలికలు సర్వితో ముఖం గా 
అభివృద్ధిచెంది, కొ త్రసమాజంలో వారు ఉత్తమ పౌరులుగా తయారయ్యే 
లాగు చూస్తారు. 


ఆజా HID ఎ 


౭. సోవియట్‌ స్తీ 


ఏ దేశంలోనై. నా న్రీకి వుండే స్థానాన్నిబట్టీ ఆ దేశంయొక్క- 
కొన్నత్యం చాలావరకు ఆధారపడియుంటుంది. ఈదృష్టితో చూచినట్లయితే, 
రష్యాతో సాటి మరేదేళంలేదు. ఎందువల్లనంటే, పురుషుల్నిగురించి పరత 
వరకూ చెప్పిన విషయాలు శ్ర్రీలకుకూడా వర్తిస్తాయి. ఇతర దేశాలలో 
ఇలాకాదు. 

ఒకనాడు బానిసత్వంలో కృంగి కృశించిన స్త్రీకి ఒక్కసారిగా 
స్వాతంత్ర్యం లభించింది. సర్వ విషయాలలోను పురుషునితో సమాన 
హక్కులు, సమాన బాధ్యతలు, లభించాయి చట్టరీత్యా చూచినట్లయితే, 
పురుషులతోబాటు స్త్రీకి సమానహక్కు_లున్నాయి. విద్యాసంస్థలలో స్తీ పురు 
షుల మధ్య విచక్షణలేదు. వోటుచేయడానికి పురుషుని కెంతహక్కు 
ఉందో, ద్రీకీ అంతే హక్కు. ఉంది. (ప్రతి పురుషుడు పనిచేసుకొని స్వతం 
తంగా జీవించడాని 'కెలాంటి అవకాశం ఉందో, స్త్రీకి కూడా అలాంటి 
అవకాశమే ఉంది. పురుషుడు సంపాదించిన జీతంమీద స్త్రీ ఆధారపడ 
నవసరంలేదు. స్త్రీకి ఆర్థిక, రాజకీయ, పౌర, హక్కులన్నీ పురుషునితో 
సమానంగా యివ్వబడ్థాయి. 


జార్‌ పరిపాలనలో 


జార్‌ చక్రవలర్ష్హి పరిపాలనలో స్తీలనుభవించే కష్టాలు ప్రపంచంలో 
ఎక్కడా ఉండేవికాదు. కావి, సోవియట్‌ [ప్రభుత్వం అధికారానికి వచ్చాక, 
ప్రీయొక్క_ బొన్నత్యం, గౌరవం, ప్రపంచంలో మరెక్కడా లేవు. 
జార్‌ పరిపాలనకింద ఫ్యాక్టరీలలోకల్లా బట్టల ఫ్యాక్టరీలే యెక్కు 
వగా ఉండేవి. ఇతర పరిశ్రమలలో కంజె బట్టల పరిశ్రమలో ఎక్కవ 
మంది రం వీరిలో యెక్కువమంది స్త్రీలే. మొత్తం 
alll 


6 లక్షలమంది కార్మికులు బట్టల మీల్లులలో వనిచేస్తూం పే, వారిలో వ్రీ ప్రైలు 
4 లకలనముంది. ఇంముకు “కారణం లేకపోలేదు, "స్రీలు పురుషులకం పె 
చొక. స్త్రీలు పురుషులకంె రెగ్యులర్‌ గా హాజరౌతారు, స్త్రీలు పురుషుల 
కం అడకువతో పనిచేస్తారు, యజమానుల అక్రమాన్ని స్త్రీలు గట్టిగా 
యెదుర్కో_లేరు. 

1905 లో జరిగిన మొదటి విప్లవం పంల యూ క సరిస్థితులింకా 
అధ్యాన్నమయాయి. పురుషుల సంఖ్యకం కె శ్రీల సంఖ్య ఇంకా " యెక్కు 
వెంది; కార్మిక సంఘాల్ని పురుషులే యెక్కువగా నడిపించడంనల్ల యజ 
మానులు పురుషుల్ని పనిలోనుండి తొలగించి వారిస్థానే స్త్రీలను పెమేహరు. 
1006 లో స్త్రీ కార్మికుల సంఖ్య అంతకు పూర్వంకఠల ౭ 22,808 పెరి 
గింది. పురుషుల సంఖ్య 1425 తగ్గింది ! 

ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్లు తనిథీని యజమానులు వ్యతిరేకించసాగారు, 
1914 లో ఒక్కొ-క్కనిచే వారానికి 80 గంటల వరకూ పనిచేయించేవారు, 
ఫ్యాక్టరీ బిల్లింగులు బహుచిన్నవిగా ఉండేవి, కస్ప్సులు చాలా కిందుగా 
ఉండేవి. కిటికీలు బహుచిన్నవి. అవైనా యెక్కువగా ఉండేవికావు. ఒక 
యం త్రానికీ, మరో యంత్రానిక్తీ మధ్య ఖాళీస్థలం ఉండేదేకాదు, యంత్రా 
లనువరుసగా అమ ర్చేవారు, కార్మికులు కూర్చొని పనిచేయడానికి సరియైన 
సీట్లు ఉండేవికావు. గాలిగాని, వెలుతురుగాని ప్రవేశించడమే కష్టమ మేది. 


ఇక కార్మికులు నివశించే స్థలాలు ఎట్టి స్థితిలో ఉండేవి ? జంతువు 
లైనా అంత పాడుకొంపలలో నిదేశించవు |“ పిల్లలు ఒక మూలగా, చిరిగి 
పోయిన గుడ్డలు పరుచుకొని, పడుకునేవారు, “పెద్దవాళ్ల వంతుల్మప్రకౌరం 
పక్కలు పరుచుకొని నిద్రించేవారు. లేదా, వట్టి నేలమీదే తరుచు పడుకునే 
వారు. రష్యా మనదీశంవలె వేడి దేశంకౌదు, అట్టి పరిస్థితిలో ఆలా పడు 
కోవడం ఎంతకష్ట మో ఊహించుకోవలసిందే. 

కార్మికులకిచ్చే జీతాలు నమ్మకశక్యంకానంత తక్కువగా ఉండేవి, 


1,000 క 40 మంది చొప్పున కార్మికులు ప్రతియేటా చనిపోయేవా 
రంపే, వారెంత హీనస్థితిలో ఉండేవారో బోధపడుతుంది. 


(1) న 


1914లో మొదటి సామ్రాజ్యవాద యుద్ధం వచ్చింది, పరిస్థితు 
లింకా అధ్యాన్నమయాయి. యజమానులు పురుషులందరినీ యుద్ధభూమికి 
పంపించి వారిస్థానే త్రీలను, పిల్లల్ని నియమించారు. జీతాలు కొద్దిగా 
పెరిగినప్పటికీ, “జీనితావసరాల ధరలు అంతకం'ె యెన్నోరెట్లు పెరిగాయి. 
పొట్టనిండా తిండే దొరికేదికాదు. 

ఇట్టి పరిస్థితుల్లో తిరుగుబాట్లు రాక ఏంచేస్తాయి ? స్రీలు = సహించ 
లేని యమయాత నలు "పడ్డ స్త్రీలు అనేక సందర్భాలలో తిరుగుబాట్లకు 
నాయకత్యం వహించారు ఆసంఖ్యాకులై న పురుష విప్పవకారుల్ని గల్‌ 
(ప్రభుత్వం సై సెవీరియా ఆడ ఫలతో నిర్బంధించుతూ ఉండేది. అప్పుడు వారి 
భార్యలు దారిని సంతోషంగా వెంబడించేవారు. కొన్ని సందర్భాలలో 
పిల్లల్నిసహితం యిళ్ళవద్ద విడిచిపెట్టి (ప్రయాణ మయేవారు, 

కాలేజీ విద్య నభ్యసించిన యువతులు సహితం విప్లవ ప్రచారం 
కొరకు మారుమూల (గ్రామాలకు వెళ్ళి, అక్కడ ఎన్ని నిర్బంధాలున్నా, 
ఓపికతో పనిచేసేవారు. 1877లో ప్రభుత్వ న్యాయశాఖ మంత్రి విష్ణ 
వోద్యమాన్ని గురించి చెబుతూ, “* కుటదారుల ” లో యెక్కువమంది 
న్రీలే కావడంవల్ల విప్ణ్పవప్రచారం యెక్కువ జయప్రదంగా కొనసాగు 
తూన్నదని విలపించాడు. 


ఉన్నత విద్య నభ్యసించిన విదుషీమణులు, లలితకళలలో (ప్రావీ 
అత సంపాదించిన నేర్పరులు, ఆనాటి విప్లవోద్యమంలో ఎడతెగకుండా 
పనిచేశారు. యౌవన ప్రాయంలో వీరు తమ సకలసౌఖ్యాల్ని, విలాసాల్ని, 
త్యజించి, దేశంకోసం అనేక కష్టాలు పడ్డారు. వ్యక్తిగత (పేమకం"టె 
ప్రజాసేనలోనే ఎక్కువ ఆనందాన్ని అనుభవించారు. ఈ ఉద్యమంలో 
పనిచేసే యువతీయువకులు నిష్కళంక మైన నైతిక జీవితం గడిపేవారు. 

1870 వ సంవత్సరంనుండి జార్‌ ప్రభుత్వం విష్ణవోద్యమాన్ని 
అణచడానికి దేశం అంతటా దారుణమైన నిర్భంధవిధానాన్ని (ప్రవేళపె టింది. 
జైళ్ళలో స సహితం రాజకీయభఖై. దీ లెలాంటి అమానుష కృత్యాలకు గురిచేయ 
బడ్డారో, ఎలాంటి చిత్రవధలకు బలిఅఆయారో, తెలుపడానికి వారి వారి 

a | 


చిత్రాలు, ఫొటోలు, ఉత్తర|పత్యు త్తరాలు, కొన్నీ పరికరాలు, ఇప్పటికీ 
సోవియట్‌ మ్యూజియంలలో ప్రదర్శించబడుతున్నాయి. 

గాఢమైన స్నేహం, ఆదర్శప్రాయమైన సహచర్యం, ఎన్నికష్టా 
లొచ్చినా సరే కలిసి పోరాడేశ క్‌ — యివి రష్యన్‌ విప్రవకౌరుల (పధానలక్ష 
ణాలు. జైళ్ళ బయట ఉంటే, ప్రతి దమ్మిడీని అందరూ సంచుకునేవారు. 
జైళ్ళలో ఉంటే, కలిసి వంటచేసుకోవడం, కలిసి భోజనాలు చేయడం, 
కలిసీ ధనం ఖర్చుపెట్టడం చేసేవారు. స్రీ. పురుషులలో యెట్టి ఎక్కు 
తక్కువలు ఉండేవి కావు. అందరూ నమాన హోదాతో కాలం గడిపే 
వారు. అందరూ కలిసి ఒకే ఆదర్శం కొరకు పాటుపడేటప్పుడు భేదభావా 
నికి స్థానం ఉండదు. 

రాజకీయ శ్రైదీలు జైళ్ళనుండి తప్పించుకోవడానికికూదా స్త్రీలు 
చాలావరకు సహాయం చేళారు.' 

ఈ విధంగా రష్యన్‌ స్వాతంత్ర్య పోరాటంలో స్త్రీలు పురుషులతో 
బాటు సమాన త్యాగాలు చేశారు 1907-1912 సంవత్సరాలలో మాళ్సేవ్‌ 
జైలులో ఉన్న 67 గుకు స్రీ ఖైదీఅలో 18 గురు యుక్తనయస్సు రాని 
బాలికలట్ల, 21 మొనలు 80 సంవత రాణ వయస్సుగలవారు 87 గురు; 
80 సంవత్సరాకం టె యెక్కువ వయసు ఉన్నవారు 12 గురు మాత్ర మె | 


జైళ్ళలో స్త్రీ విప్పకారులు మానసికంగా అనేకరీతుల అభివృద్ధి 
చెందేవారు. చదుపురాని ప్రీలు “అ, ఆ” లతో చదువు ప్రారంభించేవారు. 
చదువుకున్నవారు వివిధశాస్త్రాలలో [ప్రాఎణ్యత స-పాదించేవారు. జైళ్ళ 
లోనే చిన్నచిన్న (గ్రంథా అకా బయల్లేరే వి, తత్వశాస్త్రానికి సంబంధించిన 
పుస్తకాలతో రాజకీయ విషయాలేమీ ఉండవనే భావంకో అధికార్లు వాటిని 
విచ్చలవిడిగా లోపలికి పంపించేవారు. అందువల్ల పిప్ల ప్పకారుబు వివిధ 
తశ్వళాస్త్రాలలో జ్ఞ జాను సంపాదించేవారు. ఆ జ్ఞానాన్ని అప్పటి సామాజిక 
సమస్యల కన్వయించుతూ చర్చలు సాగించేవారు. 


1887 లో జార్‌ (పభుత్వం నిర్చ.ధవిధానాన్ని యింకా అతల 
చేసింది, రాజకీయ ఖై దీలను దూరంగా సథాలిన్‌ ద్వీపానికి ప్రవాసం పంప 
బతు | మ్మా 


సాగింది. ఆక్కడ జీవితం బహుదుర్లభం. సంవత్సరంలో కొద్దివారాలు 
మాత్రమే సూర్యుడక్కడ ఉదయిస్తాడు. మిగతా సంవత్సరం అంతా 
మంచు కురుస్తూ ఉంటుంది. 

. దేశంలో విద్యాసౌకర్యాలు కిమకిమంగా నిర్మూలించబడ్డాయి. 
“ఇక యెవరికీ విద్య యివ్వకూడదు ”, అంటూ జార్‌ అలెగ్జాండర్‌ 111 
ఉత్తరువులు జారీచేయసాగాడు. స్త్రీల కళాశాలలు పూర్తిగా ఎ త్తివేయ 
దిడ్డాయి, 


ఈ కారణాలవల్ల రష్యన్‌ యువతులు విద్యకోసం యితరదేశాలకు 
ప్రయాణమయారు. ముఖ్యంగా జర్మనీకి ఎక్కువమంది వెళ్ళి, కార్డ్‌లీబ్‌ 
నెక్‌ వంటి సోషలిస్టునాయకులతో పరిచయం యేర్చరచుకున్నారు. వారు 
(వ్రాసిన (గ్రంథాలు చదవసాగారు. తత్వశాస్త్ర మేకాకుండా, రాజనీతిశాస్త్రం 
అంటే వారిలో పట్టునల బయల్దేరింది. స్విడ్డ ర్లెండ్‌లో వీరా ససూలిచ్‌ అనే 
ఆమె మార్కు, ఎంగిల్చు వ్రాసిన (గ్రంథాలు చదివి, కొన్నిపు స్తకాలను, 
“రష్యన్‌ భాషలో, స్వయంగా (వ్రాసింది. ఒక స్నేహితురాలికి ఆమె జాబు 
(వ్రాస్తూ, తాను నెలలతరబడి ఎవరితోనూ మాట్లాడకుండా యెలా కాలం 
గడిపిందో తెలియజేసింది. ఎల్లప్పుడూ చచువు, చదువు. తెల్లవారకట్ల 
2 గంటలయేవరకూ ఆమె వాయడమో, చవవడమో చేస్తూనే ఉండేదట! 

1895లో “ కార్మిక విముకిసంఘం” అనే పేరుతో ఒక సంస్థ 
స్థాపించబడింది. అందులో లెనిన్‌ ఒక సభ్యుడు. [కూప్‌స్కయా అనే 
యువతి కూడా అందులో చేరింది (కూప్‌స్క,యా 1890 ప్రాంతంతో 
చదువు విడిచిపెట్టి, తీ వవాదులతో సంబంధం ఏక్పంచుకొంది, మార్కు 
వ్రాసిన పుస్తకాలు చదివింది. తరువాత ఏీటర్స్‌బర్ల్‌ నగరంళో (ఇప్పుడు 
లెనిన్‌(గ్రాడ్‌) కార్మిక విద్యాలయంలో ఒక ఉపాధ్యాయినిగా పనిచేసింది. 
అమెనద్ద చదువుకున్న చాలమంది విద్యార్థులు రష్యన్‌విప్లవోద్యమంలో 
ఉ_త్తమన్థానా లలంకరించారు. కాంతకౌలా ఒకి (ప్రభుత్వం (హవ్‌స్కయాను 
అరెస్టుచేసి, & సంవత్సరాల (ప్రవాసశిక్ష విధించింది. ఆ రోజుల్లో. లెనిన్‌ 
వైవీరియాలో ప్రవాసం అనుభవిస్తూ ఉండేవాడు. ఈమె కూడా _వైబీరియా 


— | పైకీ లా 


వెళ్ళినప్పుడు లెనిన్‌ తో పరిచయంఏర్పడింది. తరువాత ఇద్దరూ (పేమించు 
కొని సెండ్రిచేసుకున్నారు. లెనిన్‌ విడుదలకాగా నే, జకోస్లావేకియాకు 

ఇళ కక 99 ఈ తో అగ 
ముఖ్యపట్టణ మైన మ్యూనిక్‌ వెళ్ళి, స్పార్క్‌ (నిప్పురవ్వ) అనే పత్రి 
కను స్టాపించినప్పుడు (కూప్‌స్కంయా కూడా పృటకౌ కార్యాలయం 
ప్రవేశించి, సంపాదకవర్గానికి కార్యదర్శిగా పనిచేసింది. 


రష్యన్‌ కార్మికోద్యమం ఎక్కువ తూన్నకొద్దీ స్త్రీలు సమ్మెలు 
మొదలై న కార్యక్రమంలో విరివిగా పాల్గొని, అనేక హక్కులు సంపా 
దించుకున్నారు. ఉదాహరణకు, స్రీలు=పిల్లలు రాతికాలంలో పనిచేయ 
రాదనే చట్టం ప్యాసయింది. బట్టల పరిశ్రమయందల స్త్రి కార్మికలు యా 
పోరాటాలకు నాయకత్వం వహించారు. 

1905 లో ఒకరోజున వేలకొద్దీ సమ్మెదారులు (బ్రహ్మాండ మైన 
ఊరేగింపుతో జార్‌ చక్రవర్తి వద్దకు రాయబారం వెళ్ళారు. వారొక అర్జీని 
అందజేయాలని ప్రయత్నించారు. కానీ, సైనికులు వారిపై తుపాకులు 
కాల్చారు దానితో, ప్రభుత్వంమీద ప్రజలకుగల కొద్దివిశ్వాసం మాయమైంది. 
వీధి పోరాటాలు ప్రారంభమయాయి. కెరెలినో ఆనే ఒక కార్మిక ప్రీ తనతోడి 
ప్రీలను యీ విధంగా హెచ్చరించింది : “తల్లులారా 1 అక్కులారా! 
మీ భ.ర్తలుగాని, అన్నదమ్ములుగాని, యీ ధర్మ యుద్ధంలో పాల్గొనటో 
తూం'టే, వారిని మీరు ఆపవద్దు. మీగుకూడా వారితోకలిసి రండి "ప్రభుత్వం 
మనల్ని తుపాకులతో కాలిస్తే విచారపడకండి. ధర్మం జయించితీరుతుంది." 
అక్కడ సమావేశమై యున్నవారంతా ఒక్కగొంతుకతో “ మేమందరం 
మీతో నస్తున్నాం 1” అని జవాబు చెప్పారు. షుమారు వేయిమంది ప్రాణాలు 
తుపాకి గుండ్లకు బలి అయాయి. వారిలో అనేకచు.ది స్త్రీలు, పసిపొపళు 
ఉన్నారు. 

స్మిడోవిచ్‌ అనే ఆమె లెనిన్‌ పత్రికా కార్యాలయంతో కార్యదర్శిగా 
ఉండేది. ఆమె ఒడెస్సా తిరుగుబాట్లకు నాయకత్వం వహించింది. కీవ్‌లో 
ఆమెను పోలీసులు “ ఇస్కా” పత్రిక కాపీలతో అరెస్టుచేసి, స్టేషన్‌లో 
విర్పంధించారు. బయటికి ఎశ్నొస్తానిని పోలీసుల అనుమతి తీసుకొని, 

me 25 ఆలా 


లోప పలి కెళ్ళింది చటుక్కున దుస్తులు మార్చుకొంది. పూర్తిగా మారిపో 
యిన వేషంతో బయటికొచ్చింది. ఈమెను యెవరూ అనుమానించలేదు, 
చకచక బయటికి విసురుగా నడిచి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఆమె 
నిర్బంధంనుంచి తప్పించుకొని పారిపోయింది. 

లెనిన్‌ ఒక సందర్భంలో యిలా చెప్పాడు : 

“ షెట్రోగ్రాడ్‌లోను, మాస్కోలోను, కార్మికులుండే ప్రతిపట్టణం 
లోను, పల్లెలోను, శ్రీలు కఠిన పరీక్షలకు నిలబడి, విష్ణ్షవంతో 
అద్భుతంగా పనిచేశారు. వారి సహాయంలేనిదే మనం గెలిచేవారం కాము. 
గెలిచినా, పేరుకు మాత్రం గెలిచియుండేవారం. ఎంత ధైర్యంతో వారు 
పోరాడారు ! ఇప్పటికీ యెంత ధైర్యం ఉంది వారిలో! వారు భరించిన 
బాధలు యిన్నీ అన్నీనా ? ఎందుకు వారన్ని త్యాగాలు చేశారంటే, వారి 
ఆశయం సోవియట్‌ ప్రభుత్వ స్థాపన | వారిలక్యం కమ్యూనిజం, ” 


ఈ విధంగా రష్యన్‌ శ్రీలు తమ రక్తాన్ని ధారపోసి, పురుషులతో 
బాటు సమానంగా త్యాగాలుచేసి, విప్టవాని తోడ్పడ్డారు. చివరకు గెలు 
పొందారు. స్త్రీలు ఆత్మార్చణద్వారా పురుషులతో సమానమైన గొంన ప్రతి 
పత్తిని సుపాదించుకున్నారు 

ప్రీలను గురించి కారల్‌ మార్కు యిలా చెప్పాడు : “రాజకీయా 
లలో గాని, (ప్రజలకు సంబంధించిన ఏ విషయంలోగాని, స్రీలు పరువు 
లతో సమానంగా తమ బాధ్యతలను నిర్వర్తి. చకపోతే, సోషలిజంమాట 
అటుంచి, సామాన్యమైన ప్రజాస్వామ్యం కూడా యేర్పడదు.” 

ఈ సూత్రాన్నే 1086 తో సోవియట్‌ రాజ్యాంగ చట్టం అంగీక 
రించిండి.' 22వ నిబంధనలో యిలా ఉందిః: “ ఆర్థిక, జీవనంలోను, 
రాజ్యాంగ విర్మాణంలోను, చై జ్ఞానిక విషయాలలోను, సామాజిక హక్కు 
లలోను, రాజకీయాభివృద్ధిలోను సోవియట్‌ యూనియన్‌ స్రలకి పురును 
లతో సమానమైన స్థానాన్ని స్తోంది పు ఈ హక్కులు నిత్యజీవితంలో 
కొనసొగించుకొనుటీ కవసరమైన అవకాశాల్ని కల్పించింది. పనిచేసి 
స్వతంత్ర జీవనం గడపడానికి స్రీలకు నమానహక్కు. లుంటాయి. చేసిన 


కేలరీ లా 


క 


నీకి ఫ్టీపురు షులకు సమానంగా జీతాలిసారు. విశ్రాంతికీ, ఉచిత భీమా 
ద్ధతికీ వులు ea పురుషులతో సమానమైన హక్కుదారులు. విద్య 
విషయంలో కూడా వారికి సమాసహోదా ఉంటుంది. మాతాశిశువుల రక్ష 
ణకై (ప్రభుత్వం అన్నియేర్చాట్లు చేసింది. గర్భవతికి జీతంతో సెలవు 
లిస్తారు. అంక *పనూతి నిలయాలు, ' సర్పరీస్కూ-ళ్ళు, కిండర్‌ గా రైన్లూ 
ఉంటాయి” 

సోవియట్‌ స్రీలు కొత్తగా సంపాదించుకున్న యీ హక్కుల్ని, 
స్వాతంత్రాన్ని, వినియోగించుకోవడానికి సోషలిస్టు నిర్మాణాన్ని బలపరు 
స్తున్నారు. ఫ్యాక్టరీలలోను, ఆఫీసులలోను పనిచేయడానికి లక్షలాది స్త్రీలు 
గుమిగూడుతున్నారు. ప్రతి సోవియట్‌ పరిశమలోను, ప్రతి సమిష్టి వ్యవ 
సాయ కేతంలోను, స్రీలు చాకచక్యంగా పనులు చేస్తున్నారు. (పతి 
వృత్తిలోను, (ప్రతి ప్రభుత్వ శాఖలోను, స్త్రీలు బాధ్యతతో వనిచేస్తున్నారు. 


లెనిన్‌ కృషి 


స్రీలకు యీ విధంగా రాజ్యాంగ చట్టంలోను, నిత్యజీవితంలోను,' 
లభించిన స్వాతంత్రానికి లెనినే చాలావరకు కారణమని చెప్పాలి. తన 
కుటుంబ జీవితంలో అతడు శ్రీకి గౌరవమైన స్థానం యిచ్చాడు. 

క్రూవ్స్‌కయా ఆదర్శవంతమైన భార్య. భర్త రోజల్లా పనిచేసి 
యింటికొచ్చినప్పుడు, అతని కామె ఉపచర్యలుచేసి విశ్రాంతి నిచ్చేది. 
భర్త ఆనేక రాజకీయ సమర్యలమై దృష్టిని కేంద్రీకరించి పనిచేయడానికి, 
యింటిపనులన్నీ తనే స్వయంగా చూచుకునేది, 

లెనిన్‌ కూడా (క్రూప్స్‌కయా విషయంలో చాలా శ్రద్ధ తీసుకొనే 
వాడు. తను ఒక చిన్నలై బరీగదిలో కూచుని రాసుకొంటూంప, (కూప్స్‌ 
కయా (ప్రక్కనే ఉన్న వంటయింట్లో పనిచేసుకుంటూ ఉండేది. ఒక్కా 
క్కటసస్పుడామె యింట్లో ఏదో సరుకయిపోయి ఎదని తనలో తాను గొణు 
క్క్కుంటూం పే, లెనిన్‌ ఆ మాటలు వినేవాడు వెంటనే వంటయింటి కెళ్ళి 
భార్యతో యిలా అనేవాడట : “ ఇదుగో, ఇప్పుడే వెళ్తున్నాను బజారుకి ; 
సరుకు అయిపోయిన విషయం నాతో ముందే ఎందుకు చెస్నావుకొవు ణి 

ణా Brea 


ట్‌ 


(కూవ్‌స్కయా తల్లి కొకసారి జబ్బుచేసింది. లెనిన్‌ ఆమె వీష 
యంలో చాలా శ్రద్ధతీసుకుని చికశ్స చేయించాడు. గాక్టర్న పిలవడం, 
మందులు తీసుకురావడం, _ యివన్నీ స్వయంగా చేసేవాడు. ఆమెను 
ఓదారుస్తూ, ధైర్యంగా ఉండమని హెచ్చరించేవాడు. * జబ్బు చేసినప్పుడు 
మొట్టమొదట జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం గుం డినిబ్బరాన్ని కాపాడు 
కోవడం” అని తరచు ఆమెకు చెబుతూ ఉండేవాడు. తాను కూడా 
అప్పుడప్పుడు ఆనారోగ్యంతో వాధపడినప్పుడు యీ సూత్రాన్నే తనకు 
వ ర్తింపజేసుకు నేవాడు. 

క్రూప్‌స్కృయా పట్ల లెనిన్‌, లెనిన్‌పట్ల క్రూప్‌స్కయా, ఎంతో 
అనురాగంతో మెలగేవారు. సోషలిస్టు సమాజంలో కుటుంబిజీవితం ఎంత 
ఆదర్శప్రాయంగా ఉంటుందో తెలుసుకోవాలం సే, ఈ దంపతుల అన్యోన్య 
(పేమ తార్కాణం, లెనిన్‌ ఏ ఆదర్శాలక్షై ఎడతెగకుండా పాటుపడ్డాడో, 
ఆ ఆదర్శాలలో (క్రూప్‌స్కృయాకు కూడా భాగం ఉండేది. అతని జీవిత 
మందలి ప్రతిముఖ్యమైన ఘటనతో ఆమెకు సంబంధముంది. లెనిన్‌ తన 
భార్యతో కలసి షికారు వెళ్ళేవాడు; ఆమెతో అనేక సమస్యలు చర్చించే 
వాడు; ఆమెతో కలిసి ప్రశాంతమైన గాామసీమలకు వెళ్ళి వస్తూ 
ఉండేవాడు. 

క్రూపిస్కంయా Thyroid తో భాధపడిన రోజులలో లెనిన్‌ ఆమెకు 
చేసిన ఉపచర్యలు ఇన్నీ అన్నీకావు. ఇంటిపనులన్నీ తనే చేసేవాడు. 
నిపుణులైన డాక్టర్లచే చికిత్స చేయించేవాడు. జబ్బుకు సంబంధించిన ప్రతి 
లక్షణాన్ని పరిశీలించేవాడు. చికిత్సచేసే పద్ధతు లాలోచించేవాడు. 

భార్యాభర్తల (ప్రేమకు లెనిన్‌ దంపతులోక ఆదర్శం అనిచెప్పాలి- 

చిన్నతంంలో లెనిన్‌ తన తల్లిపట్ట చూపిన్మపేమ ఎన్నదగిన 

విషయం, తానెన్ని పనులలో మునిగియున్నప్పటికీ, తల్లికి జాబులు 

వ్రాయడంలో అశ్రద్ధ చేసేవాడుకాదు. తరుచు పెద్దపెద్ద జాబులు వ్రాసే 
వాడు. నిద్రమానుకొని కూడ వ్రాసేవాడు. 
won 128 ౫ 


ఒకేసారి లెనిన్‌ తల్లి లెనిన్‌ స్నేహితులవద్ద కొంతడబ్బు వసూలు 
చేసి, అతనికొక సైకిలు, క్రూప్‌స్కయా కొక సైకిలు, కొని పంపించిందటి, 
ఇవి చూచుకొని, "లెనిన్‌ సంతోషంతో ఉప్పొంగి పోయాడట. “ఆయనకు 
తల్లి అంటే విపరీతమైన (పేమ. సైకిళ్ళు రెండూ చూడగానే ఆయన అశ్చ 
ర్యోనికి హద్దులేదు. గా ఆని క్రూప్‌స్కయా వ్రాసింది. 


ఆధునిక యుగంలో లెనిన్‌ కున్నంతటి కుళాగ్రబుద్ధి యే రాజ్యాంగ 
వేత్తకూ లేదని చెప్పాలి. కాని, దీనితోబాటు లెనిన్‌ది కోమలహృదయం. 
ఇందువల్లనే లెనిన్‌ శ్రీల (ప్రత్యేక యిబ్బందుల్ని గురించి, వారి సమస్యల్ని 
గురించి, యితరులకం'టే శ్రద్దగా ఆలోచించేవాడు. 


“నిత్యమూ రెక్కలు విరుచుకొని పనిచేసే కార్మికులు సహితం 
తమతోటి స్త్రీల కెలాంటిసౌకర్యాలు కల్పించి, వారి శ్రమను తగ్గించవచ్చునో 
ఆలోచించరు” అని లెనిన్‌ క్లౌరాజెట్కి_న్‌కి వ్రాసిన ఒకవుత్తరంలో విచా 
రించాడు. వంటయింట్లోను, బయటి ప్రపంచంలోను శ్రీని "విము క్రి చేయ 
డానీకతడు మొదటినుంచీ సాయపడ్డాడు, 


స్త్రీల ప్రత్యేక యిబ్బందులు 

త్తీల శరీర స్రకృతికీ, పురుషుల శరీర పికృతికీ వున్న భేదంన ల్ల ల. 
త్తీల ప్రత్యేక యిబ్బందులేవో లెనిన్‌కి తెలుసు, బిడ్డల్ని కని పెంచనలి 
సింది స్త్రీలు. నెలకొకసారి వారి శరీరారోగ్యం, మానసిక బలం నంద 
గిస్తాయి. గర్భందాల్చినప్పుడు వారి ఆరోగ్యం మరింత సన్న గిలుతుంది, 
ఇంటిసనులు నిర్వహించడంలో ఎన్ని యిబ్బందులుంటాయో, పిల్లల్ని 
"పెంచడంలో ఎన్ని చిక్కు.లుంటాయో చెప్పనవసరంలేదు. కుటుంబాన్నీ 
పోషించే భర్త అకస్మాత్తుగాగాని, ఆనారోగ్యం వల్లగాని చనిపోతే ఆరి 
కంగా భార్య, పిల్లలు ఎన్నీ యమయాతనలు పడాలో లెనిన్‌ అనేక కార్మిక 
కుటుంబాలలో స్వయంగా చూచాడు, ' 


కొబట్టి, లెనిన్‌ మొదటినుంచీ స్తీ స్వాతంత్ర్యంకొరకు పట్టుదలతో 
' పనిచేశాడు. ప్రతి శ్రీ నయంగా పనిచేసి స్వతంత్రంగా జీవించడానికి 
(7) ము నేకు 


అవకొశ మీచ్చోడు. బిడ్డల్ని కనే కాలంలో జీతంమీద సెలవు, ప్రసూతీ 
సహాయం యిప్పించాడు. తీ పనిచేసే కాలంలో బిడ్డల శిక్షణకు (కెచీలు, 
నర్సరీ స్కూళ్ళు, పెట్టించాడు. ఆడుకునే పిల్లలకు ఆటస్థలా లేర్పాటు 
చేశాడు. 


వీటికోబాటు యితర నిషయాలలోకూడా శ్రీకి ss రం లభిం 
చింది. పెళ్ళిచేసుకోడానికిగాని, చేసుకోక సోడానికిగాని, త్రీ మ కలిగి , 
యుంది. పెళ్ళి చేసుకున్నాక విడాకులివ్వడానికి కూడా త్రీకి స్వేచ్చవుంది. 
కాని, రష్యాలో విడాకుల పద్ధతిని (ప్రజలు (ప్రోత్సహించరు. నిరశిస్తారు. 
ఎక్కువ పా రధాన్యత కుటుంది జీపతానికిస్తారు. ఉదాహారణకు : భార్యా 
భర్తలు వేర్తైనస్పుడు బిడ్డను విడిచిపెట్టిన తల్లి గాని, తండి)గాని ఆ బిడ్డ 
పోషణకై తన జీతంలో నాలుగోవంతు సొమ్ము యిచ్చి వేయాలి ఇద్దరు 
పిల్లలున్న ట్లయిశే మూడోవంతు స సొమ్ము పంపించాలి. ముగ్గురుగాని, 
ముగ్గురికంటె ఎక్కునమందిగాని పిల్లలున్నట్లయి కే సగంజీతానికి సీళ్ల 
ఒదులుకోవాలి. ఇది సోవియట్‌ పభుత్వం విధించిన చిబంధన.. అందు 
'వల్ల సాధారణంగా భార్యగాని, భర్తగాని చీటికీమాటికీ విడాకులిచ్చుకోరు, 
ఎక్కువ పిల్లలుండే కుటుంబాల్ని (పభుక్వం (పోత్సహాసన్తుంది. క గురు 
కం ఎకువ పిల్లలున్న ప్రీకి ప్రభుత్వం ఏడాదికి 2,000 రూబుల్సు 
చొప్పున కొత్తగా పే (ప్రతిబిడ్డకు యిస్తుంది, ఇలాగే, 10 మందికంటె 
ఎక్కువ పిల్లలు ఉన్న స్రీక్‌ (పభుత్వం ర్‌, 000 రూబుల్సు చొప్పున కొత్తగా 
పుళ్లు (ప్రతిబిడ్డకు యిస్తుంది, 


"స్వేచ్చావ్రవ_ర్తనను లెనిన్‌ అసహ్యించుకునేవాడు. కొందరు దీన్ని 
సమర్థిస్తూ, మనిషి తన ఉ (ద్రేకొల్ని సంతృప్తి పిసరచుకోవడంలో తప్పేమీ 
లేదనీ, "గ్లాసుతో మంచినీళ్ళు తాగి దాహం తీర్చకోవడంవంటిదేననీ, 
వాదించేవారు. అట్టివారిని అతడు కఠినంగా మందలించేవాడు. “ మనిషి 
సర్వఫామాన్యంగా, మామూలు పరిస్థితుల్లో, మురికి గుంటల్లో పడుకొని, 
ఆ మురికినీరే తాగుతాడా ? అనేక ఎంగిలి నోళ్ళతో మలినమైన అంచును 
నోట్లో పెట్టుకుంటాడా ? ” అని అతడు ప్రశ్నించేవాడు. 

a BU 


స్వేచ్చా ప్రవర్తనకు స్థానం లేదు 


లెనిన్‌ అభిప్రాయాలే దేశంలో క 'స్వేచ్చాప్రవర్త రగకు 
రష్యాలో నేడు స్థానంలేదు నిజం చెప్పాలంటే, రష్యాలో కామవాంఛను 
పురిగొల్సే ఘటనలుగాని, చిత్రాలుగాని, సినీమాలుగాని లేవు. బజార్లలో 
రహస్యంగా గాని, బహిరంగంగా గాని బూతుబొమ్మలు అమ్మి, డబ్బు 
సంపొదించేవాణ్ణి చూస్తే అఎదరూ ,మొహంమీద ఉమ్మి వేస్తారు. ప్రభుత్వం 
భిక్ష విధిస్తుంది" దిగంబర నృత్యాలతో యువకుల్ని, యువతుల్ని ఆకర్షించే 
సినిమాలకు (ప్రభుత్వం లై సెన్సు యివ్వదు. ఆడపిల్లలకు మంచి శరీర 
దారుఢ్యం ఉంటుంది. రోడ్డుమీద నడిచివెళూన్న ప్పుడు ఎవడైనా తుంటరి 
వెటకారంచేస్తే, మళ్ళీ యెప్పుడూ మరచిపోకుండా ఆమె లాగి కొడుతుంది. 


చిన్నప్పటినుంచీ క్రమశిక్షణతో పెరగడంవల్ల, రోజంతా ఆరోగ్య 
కరమైన వాతావరణంలో కాలం గడుపుతూండడంవల్ల , (పతివ్య క్రీ ఏదో 
ఓర ఉన్న తాదర్శం కొరకు పనిచేస్తూండడంవల్ల, మనస్సు వక్రమార్గాలలో 
పరుగెత్తదు. కామవాంఛకు సాధారణమైన పరిస్థితుల్లో ఎంతస్థానం 
ఉండాలో, అంత స్థానం మాత్రమే ఉంటుంది. నిగనీగలాడే మొగంచూచి 
పెళ్ళిచేసుకొని, కొన్నా శ్ళనుభవిందాక విర క్రీచెంది, ఒకరి అభిప్రాయా 
లకూ = మరొకరి అభిప్రాయాలకూ పడక, వెంటనే విడాకులిద్చుకొనే పద్ధతి 
రష్యాలో అరుదు. స్రీ పురుషులు తమ ఆశయాలు, అభిప్రాయాలు, కోరికలూ 
కలిసినప్పుడే పెళ్లి చేసుకుంటారు. 'పెళ్ళిచేసుకున్నాక కుటుంబజీవనంలో 
ఎంత హాయి అనుభవించగలరో అంతా అనుభవిస్తారు. ముఖ్యంగా బిడ్డ 
కుటుంబంయొక్క ఐక్యతను కాపాడుతుంది. ఎందువల్లనంటే, బిడ్డ పోన్ష 
ణకు భార్యాభర్త ర లిద్దరూ బాధ్యత వహించాలి. 


రాజ్యాంగ విషయాలలో! కూడా స్తీ పురుషునితో సమాన హోదాను 
కలిగి యుంటు.ది. సోవియట్‌ యూనియన్‌ యొక్క సుప్రీమ్‌ సోవియట్‌ 
తో 189 గురు సభ్యులు స్త్రీలే. (ప్రపంచంలో ప శాసనసభ 
లోను స్త్రీల నిష్పత్తి యింత ఎక్కువగాలేదు. చాలామంది ప్రీలు సమిష్టి 
వ్యవసాయ కే శాలలో ట్రాక్టర్‌ డై 9వర్లుగాను, స్కూలు మాష్టర్లుగాను, 


~~ 18h ఎ 


పనిచేస్తున్నారు. న్యాయస్థానాలలో వ జడ్డీలు పురుషులతో బాటు తీర్చు 
లిసారు. తమ తమ స్థానాలలో ఉండి వజాపేవ చేస్తున్నామనే విశ్వాసంతో 
స్త్రీలు పభుత్వశాఖలలో ఉద్యోగాలు చేస్తారు. నిజాయితీగాను, నిష్ఫక్ష 
పాత బుద్ధితోను, వారు తను పనులను నిర్వహిస్తారు, 


త్రీల వై జ్ఞానికాభివృద్ది 


మానసికంగాను, వై జ్ఞానికంగాను, కూడా న్త్రీఅభివృద్ధి కావడానికన్ని 
అవకొళొలు కల్పించబడ్డాయి. సూ, ట్రాళ్ళలోను, కాలేజీలలోను, పురుషులతో 
సమాన మైనఅవ క ళౌలు స్రీలకు యెలా ఇవ్వబడుతున్నాయో పెన చూచాం, 
ఇంతేగాక, పనిచేసే గంటలసంఖ్య బాగా తగ్గి:ది. ఆధునిక యంత్రాల 
సహాయంతో పనిచేయడంవల్ల పని తేలిక అయింది. జీతాలు కూడా 
“యెక్కువ. ఇంట్లో న పడుతూ బానిసజీవితం గడపవలసిన 
అవసరంలేదు. పనిచేసే సేటప్పుడు నిపుణులు బిడ్డల్ని డైచీలలో చక్కగా 
పెంచుతారు. ఈ కారణాలన్నింటివల్ల సోవియట్‌ స్రీలు మానసికంగాను, 
నై; జ్ఞానికంగాను, అభివృద్ది సొందడానీ' కవకాళాలున్నాయి. ఈ న. 
వారు వినియోగించుకొంటున్నారు కూడా. చదువు నేర్చుకోవడంలో స్త్రీలు 
అందరికంచి ముందుకు రావడంవల్ల నే, (ప్రపంచంలో ఏ డేశంలోనూ 
లేనంతటి విద్యావ్యాప్తి యీరోజున రష్యాలో చూడగలుగుతున్నాం. 
వయస్సుజెల్లిన స్త్రీలు సహితం పలక, బలపం తీసుకొని, అక్షరాలు నేర్చు 
కోడాని కెంతో ఆతృత చూపిస్తారు. 
స్త్రీలకు ప్రత్యేకంగా పథత్రికలున్నాయి. వాటికి కౌర్మిక స్త్రీలు, రైతు 
స్రీలు, విద్యార్థినులు, అన్ని వయసులనారు, అన్ని జాతులవారు వ్యాసాలు 
రాస్తారు. ఈ పత్రికలు చదివితే, సోవియట్‌ స్తీ యెంత స్వతంత్రంగా 
ఆలోచించగలదో, తన రచనలలో ఎంత నైపుణ్యం కనపరచగలదో, 
తెలుస్తుంది. పాటలు, పద్యాలు కథలు, నాటికలు. అన్నీ కుస్పకుప్పలుగొ 
కార్యాలయాలకు వస్తూ ఉంటాయి. ఉత్తరధృవ ప్రాంతంలో ఆర్కే౦జల్‌ 
ప్రాంతాన మేరియా ( డివొపోల్యనోవా అనే వృద్ధ శ్రీ తన జాతీయభాషలో 
_ఢ్రావ్యంగా, జడొనపదాలు పాడుకుంటూ (గామ(గ్రామానికి తిరిగేదట. ఆమెను 
పు |. + Apes 


GF 9) Bt: 


eee 


oqsf ose 061 











భర 9" 09001. వ 909 gp or 48 3001 రురు 0166 gygy =e — 
9¢81) కధలు కక ఫర otter) పంల కీల 
weg gogo gasps 09ఉనించాడ gap 


జా 


BG 9 ర్తిరంంయుం PE 


సోవియట్‌ ప్రభుత్వం పైకి తీసుకొచ్చి, (ప్రోత్సహించుతోంది. పెద్దపెద్ద 
పట్టణాలలో లక్షలాదిజనం మేరియా పాటలువిని, ఉప్పొంగుతారట. 


ఇలాగే యితర లలితకళలలో కూడా శ్రీలు (ప్రావీణ్యత సంపాదిస్తు 
న్నారు, శిల్పకళ విషయం చెప్పాలంటే, శ్రీలు చెక్కిన విగ్రహాలు పురు 
సులు చెక్కినవాటికంపె యెక్కువ ఉ_శ్రేజకరంగా ఉంటాయని ప్రతీతి, 


కుటుంబ జీవనం అనేకరెట్లు సంతోషకరం 


ప్రీకి సర్వతోముఖంగా లభించిన యీ స్వాతంత్ర్యం కుటుంబ జీవ 
నాన్ని అనేకరెట్లు సౌఖ్యవంతంగా చేసింది. భార్య తన భర్తతోను. బిడ్డల 
తోను, కులాసాగా కాలక్షేపం చెయ్యడానికి తగినంత వ్యవధి చిక్కింది. 
సాంఘిక = రాజకీయ పుదర్శనాలలో ప్రీ పాల్గొంటుంది. బుద్ధి కుశలతతో 
కూడిన పనులన్నో చేస్తుంది. భర్తయొక్క మానసిక జీవితంలో సహ 
ధర్మచారిణిగా వుంటుంది. అతనుచేసే పనుల్నిగురించి తెలుసుకొంటూ 
ఆతనికి సహాయంచేస్తుంది. బిడ్డల్ని నై తికంగాను, సాంఘికంగాను, అభి 
నృద్ధిచేయడానికి పాటుపడుతుంది. పితిబిడ్డను ఉత్తమమైన పౌరునిగా 
తయారుచెయ్యాలని ఆమె సహజంగాకోరుతుంది. ఈవిధంగా సోవియట్‌ స్త్రీ 
ఏదో ఒక ఆశయంతో, ఏదో ఒక ఉన్నతలక్ష్యుంతో జీవించుతుంది. 
నంట వండడానికి, అంట్లు తోమడానికి, భర్తచెప్పిన పితిపనినీ గుడ్డిగా 
ఆచరించడానికి స్రీ పుట్టలేదని ఆమె తెలుసుకుంది. ఇంతేకాదు; సిపంచ ' 
మానవులందరూ సుఖపడ్డానికి ఆవకాశంయిచ్చే సోషలిజాన్ని నిర్మించడంలో 
తసకర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. రష్యాలో పడుప్పవృ త్రి నిషేధించబడింది. 
వేశ్యాగ్భృహాలు నడి సేవారిని అక్రడతుపాకితో కాల్చి చ పుతారు. ఇంతకంటే 
ముఖ్యం ఏమం'పే ఈవృ త్తిని అందరూ సీచంగాచూస్తాకు, ప్రతి స్రీ కి ఆర్థిక 
స్వాతంత్ర్యం లభించినప్పుడు పడుపువృ త్తియొక్క అవసరం ఏమిటి? 

— 1M యా 


+2 


3 


Sha <f 


ME 


న ns 


తగ్‌ 


i 
TEN 


ప్రముక t 
గ్‌ న 


బక్‌ అ కా 
తు 


అ 
ఇ 
~ 


Or) 


git 





స్తున్న ద్భశ §ం 


డ్లలతో గర్వి 


సోవియట్‌యూనియన్‌లో తల్లులు ఆరోగ్యవంతమైన తమబి 


సోవియట్‌ ప్రీ ఆదర్శవంతమైన పతివీత 

కేవలం వంటక త్రెగా ఉన్నంతమాతాిన సోవియట్‌ రష్యాలో స్తీ 
గౌరవించబడదు, పౌరజీవితంలో ఎంత యెక్కువ బాధ్యతల్ని నిర్వహిస్తే 
శ్రీకి అంతయెక్కువ గౌరవం యిస్తారు. ఇలా పెరిగిన స్త్రీ కీమేణా 
ఆదర్శవంతమైన పతివితగాను, పూజించదగ్గ తల్లిగాను గౌరవించబడు 
తుంది. ఇట్టి ప్రీ భార్యగావుండడం తన అదృష్టమని భర్త ఉప్పొంగు 
తాడు, తనకంశ యెక్కువ నైపుణ్యంగల భార్యతో కాపురంచేయడానికి 
భర్త గర్విస్తాడు. ఒక్కొక్కప్పుడు భర్త లోపాలు భార్యకుతెలిసినప్పుడు 
ఆమె సానుభూతితో ఓదార్చి, భర్తను సరియైన మార్గంలో నడపడం 
దాంసత్య సౌఖ్యానికి యెంతో దోహదమిస్తుంది. 

రష్యాలో పురుషుడు నిజంగా గొప్పవాడై తేగాని, తన భార్యయెదుట 
కూడా గొప్పగా పివర్హించలేడు. భర్త ఆదర్శవంతంగా వుండటానికి 
భార్య ఒక ములుకర్ళవంటిది, 


న ఎఎ [రర 


కి, వివిధ జాతుల స్ర్రలు 


సోవియట్‌ యూనియన్‌లో రష్యన్‌ జాతి పిజలేగాక, షుమారు 
150 శాతులవారున్నారు. ఒక్కక్క జాతికి ఒక్కౌాక్క సాంపిదాయం, 
ఒకొక భాష, జక రర ఆదారంవుంది. తూర్పున, ఉత్తరాన, దక్ష 
జాన నివసించే జాతుల స్త్రీలు విప్లవానికి పూర్వం రష్యన్‌ శ్రీలకంతె 
అధ్వాన్న మైన స్ట సితిలోవుండేవారు, కూర్పు పాింతాల లో త్రీ పకువుకంటె 
హీనంగా చూడబిడేది. ఆమె యింట్లోనే కొదు; సంఘంలోకూడ ఒక బానిస 
అనిచెప్పాలి. ఆమెపై భర్తకు సర్వాధికారాలు ఉండేవి. ముస్లిం శ్రీలస్టితి 
మరీ ఘోరం! పురుషుని కామవాంఛను తీర్చడానికే శ్రీపుట్టిందని అక్కడి 
(పజల విశ్వాసం. అందువలన శ్రీని పరమనీచంగా చూచేవారు. ఇంట్లో 
ఆమెనుఒక మూలగదిలో నిర్బంధించియుంచేవారు. ముసుగులేకుండా 
ఆమెసురుషునికి కనపడకూడదు. 

కాకేసస్‌ పాొొంతంలో నివసించే ముసల్మానులు శ్రీని అపవితు9రా 
లుగా పరిగణించేవారు. వివాహసమయంలో పురుషుడు తన చేతిచుట్టూ 
ఒక గుడ్డచుట్టుకొ ని, తరువాత పెండ్లకూతురు చేతిని స్పృశిస్తాడు. పలా 
గుడ్డ కట్టుకోక పోతే, తన చెయ్యి మలినమౌతుందిట | ఇంట్లో ఏన్రీ అయినా 
చనిపోశే ఆమెకొరకు పురుషుడు దిగులుపడినట్లు కనపడకూడదు. గర్భిణీ 
శ్రీ రెండు వారాలలో ప్రసవిస్తుందనగానే ఆమెను దూరంగా ఒక చిన్న 
గుడిసెలో పడుకోబెక్త్టువారట. అందులోకి గాలిగాని, వెలుతురుగాని రాదు. 
చుట్టూ ప్రదేశం మంచుతో నిండియుంటుంది. అయినా, ఆ ఇంట్లో ఎవరూ 
కుంపటిగాని, పొయ్యిగాని వెలిగించకూడదు, ఇంతేకాదు; ఆమెతో ఎవరూ 
మాట్లాడరు. ఆహారంమాతం ఒక చిన్న రంధంలోనుంచి పంపుతారు. 

పకువులుసహితం నిస్ససెగలో యీనుతాయి. కాని ప్రీ అందుకు 
నోచుకోలేదు. 

— 186 — 


ఉ త్తరపాొొంతంలో యాకూషియాజాతి ప్రజలున్నారు. అక్కడ 
శ్రీ మరీ దారుణపరిస్థితుల్లో నివసించేది, ఒక కుటుంవీకుని యింటికి ఒక 
నాడు కొందరు అతిధులొచ్చారట. ఆ కుటుంబానికి పెద్ద అయిన ఆసామి 
అతిధుల్ని సత్కరించడానికి తన కూతుర్ని ఒకచోట నిలబెట్టి, ముక్కలు 
ముక్కలుగా మాంసంకోసి, ఒండిపెట్టాడట, ఆ స్ర్రీయొక్క త్యాగాన్ని 
యాకూషియన్‌ పిజలెంతో పిశంసించేవారట ! ఈ ఒక్క గాధనుబిట్టి 
తెలుసుకోవచ్చు, యాకూసియన్‌ స్త్రీయొక్క జీవితం ఎలావుండేదోః 


అజర్‌ బైజాన్‌ లో మగబిడ్డపుట్టికే, ఉయ్యాలదగ్గర ఎప్పుడూ ఎవరో 
ఒకరుండి కనిపెట్టిచూచేవారు. ఆడబిడ్డ పుట్టికే, అటువైపు పోయేవారే 
ఉండరట. వెక్కివెక్కి యేడుస్తున్నప్పటికీ ఆబిడ్డగతి అంతే : 


మధ్య ఆసియాలో 


మధ్య ఆసియాలో శ్రీకి తొమ్మిదోయేట పెళ్ళిచేసేవారు. అంత 
వరకూ ఆమె ఆడుకొనే బొమ్మలు, ఆటవస్తువులు అన్నీ ఒక్కసారి 
లాక్కు_నేవారు, 


“ఆడపిల్ల విదేశీ సరుకువంటిది.” 

“భర్తకు భార్య బానిస” 

“ఆవుకు ఏ సీళ్ళకుండీలో నీళ్లుకాగాలో నిర్ణయించుకొనే హక్కు 
లేదు. అలాగే శ్రీకి ఏ పురుషుణ్ణి వివాహమాడాలో నిర్ణయించుకొనే 
హక్కు. లేదు.” 

ఇలాంటి సామెతలు అజర్‌ బైజాన్‌ పిజలచే గొరవించబడేవి,. 
సంతలు జరిగేచోట మామూలు సరుకులవలె ఆడపిల్లల్నికూడా మూడేసి, 
నాలుగేసి రూబుల్పుయిచ్చి కొనుక్కునేవారు. లేదా, 85 పొనుల గోధుమ 
పిండికి ఒక ఆడపిల్ల వచ్చేది. అమ్మినప్పుడు గుడ్డలేకుండానే అమ్మేవారు, 
లేదా, చుటూ గడ్డిచుట్లి యిచ్చేవారు.: 

బు a అ 

(18) we [| | 


ఎదిగినపిల్ల ఆయితే ఆమె విలువయింకా యెక్కువయేది. ఎందు 
వల్లనం టే యింట్లోను, పొలంలోను అన్నిపనులూ చెయ్యవలసింది స్రీ, 
ఉత్తర కాకేసస్‌, ' ట్రొన్స్‌కా కేషియా, అజర్‌ బై జాన్‌, కజాక్‌ స్థాన్‌ , టర్దొ 
మాన్‌, బురియత్‌ మంగోలియా మొదలైన ప్రాంతాలలో "ఫి చేసే 
మీదనే (పజల ఆర్ధికజీవనం అంతా ఆధోరపడియు౦డేది. so 
పిండి షు “గొరబొచ్చు కత్తిరించడం; చర్మాన్ని కుభంచేయడం; 
వంట వండడం; బట్టలునేయడం - - ఇవన్నీ స్రీచేయవలసిన నిళ్యకృత్యాలు, 
ఇంత పనిచేసినా, ఆ శమఫలితాన్ని తం పురుషుడు ! టర్కొా 
మాన్‌లో పెండ్లీకొడుక్కి. పెళ్ళిలో పొడవైన కొరడా ఒకటి కానుకగా 
యిచ్చేవారట, ఉజ్‌ బెక్‌ స్థాన్‌లో పెశ్రయిన న మొదటిరోజు రాత్రినుండే భర్త 
మంచంమీద, భార్య క్రింద పడుకుంటారు. ఉదయం టీకి భార్యను లేపడా 
నికి కాలో తన్ని లేపేవాడట | 


ఈ |ప్రొంతాలలో శ్రీ యెప్పుడూ తన మొగం యితరులకు కనపడ 
కుండా, పొడుగైన ముసుగు ఒకటి ధరించాలి. దానికి * పరంజా ” అని 
పేరు. గుజ్జిపు ) వెండ్రుకలతో చేస్తారు డాన్ని. అంత పాడుకంపు మరే 
వస్తువుకీ ఉండదు, లోపలికి పీళ్చేగాలి చెడుగాలి. అందువల్ల అనేకరోగా 
లొచ్చేవి. 


కాబట్టి, యీ (ప్రాంతాలలో స్రీలు రెండు విధాలుగా బానిసలు. జార్‌ 
పరిపాలనలో వీరు అణచదిడ్డ జాతులకు చెందినవారు. రెండోది: తమ 
పురుషుల నిరంకుశత్వానికి గురి అయ్యేవారు, రష్యన్‌. విప్లవాన్ని 
గురించీ, తత్ఫలితంగా రష్యన్‌ శ్రీలు పొందిన స్వాతంత్రాన్ని గురించీ, 
వార్తలు ఏ్‌రికి చేరేటప్పటికి చాలకాలం పట్టింది. 
ఇక్కడి పురుషులు విప్లవోద్యమంలో తీవ్రంగానే పాల్గొని, అనేక 
పోరాటాలు సడిపినప్పటికీ, వారి శ్రీలు మాత్రం విప్లవానికి దూరంగా 
ఉన్నారు. అక్కడక్కడ కొద్దిమంది శ్రీలు ఉద్యమంలో పాల్గొన్నమాట 
నిజమేగాని, ఆట్టివారు బహు అట 
ష్‌ 188 - am 


విప్లవం వచ్చాక, స్త్రీలలో క్రమంగా విజ్ఞానం వ్యాపించింది. ప్రచా 
రంద్వారా ఆనేక దురాచారాలు పోయాయి. (ప్రభుత్వశాసనం కూడా చౌలా 
వరకు యిందుకు తోడ్పడింది. ఉదాహరణకు, ఆడపిల్లిల్ని అమ్మడం 
నిషేధించబడింది. బాల్యవివాహాలు చేసేవారిని శికించ నారంభించారు. 
మనదేశంలో శారదా వివాహాలవలె అక్కడకూడా చట్టాన్ని మొదట్లో 
ధిక్కరించేవారు. కాని, [క్రమేణ దురాచారాలన్నీ అంతరించాయి. అడ 
పిల్లకు పెండ్లియీడు 16 సంవత్సరాలని శాననం చేయబడింది. రష్యాలో 
మాత్రం 18 సంవత్సరాలు. ఎందువల్లనం పే, తూర్చు (పాణతాలలో శరీర 
తత్వం వేరు, పడమటి ప్రాంతాలలో శరీరతత్వం వేరు. 


ప్రీంలో మూఢవిశ్వాసాలను పోగొట్టి, విజ్ఞానం కలిగించడానికి 
(పభుత్వం ఆనేక కొ _త్రపద్ధతు లవలంబించింది. రష్యన్‌ శ్రీలు అనేక 
దూరప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళి, ఛైర్యంతోను, చాఠచక్యంతోను వని 
చేయ నారంభించారు. స్త్రీలకు ప్రత్యేకంగా క్లబ్బులు తెకవబడ్డాయి, 
మొదట, కొత్త న్యాయశాస్త్రం ప్రకారం శ్రీల కీయబడిన హిల్ని వివ 
రించేవారు, తరువాత విజ్ఞానాన్ని గురించి, కళలను గురించీ బోధించేవాడు. 
ఆఖరున దేశంయొక్క. ఉత్పత్తి విధానంలో శ్రీలుకూడా పాల్గొని, ఆర్టి 
కంగా స్వతంత్రజీవనం గడపాలని చెప్పేవారు. ఉదాహరణకు, బాకూ పట్ట 
ణంలో మొదట సూదులుచేసే ఒక కర్మాగారం తెరువబడింది. అది క్రమంగా 
బట్టలమిల్లుగా అభివృద్ధి అయింది, క్లబ్బులకు స్రీ డాక్టర్లు స్వయంగా 
వచ్చి, యితర శ్రీలతో ఆసుషతులలో మందులు శతీసుకోమనీ, జబ్బులు 
మాన్సుకుంటూ ఉండవలసిందని నచ్చజె పే బృ్పవారు. 


'ఘోషావద్దతికి స్వ స్తీ 


* పరంజా”" కూడా క్రమేణా మాయమైంది. మొదట అనేక 
గ్రామాలలో యీ సమస్య వై తిరుగుదొట్లు బయలు శ్రేరాయి. ఉజ్‌ బెక్‌ స్థాన్‌లో 
దీన్ని నిర్మూలించడంవల్ల 14 హత్యలు తదా. వము సములు (ప్రజ 


aa | కీల se 


అలో పాతుకుపోయిన ఏ ఆచారాన్నైనా తొలగి స్తే తీవమైన వ్యతిరేకత రాక 
మానదు. కాని, చివరన ఈమూఢాచారం పటాపంచలై పోయింది. 1928వ 
సంవత్సరం మార్చి 8 వ తేదీని ఉజ్‌ బెక్‌ స్టాన్‌ శ్రీలు “” పరంశాను " మంట 
కలిపారు. గడ్డిమేటవలె ఒకదానిపై మరొక సరండా కుస్పకుప్పలుగా 
వచ్చి పడ్డాయి. పారెఫిన్‌ అనే చమురు వాటిమీద పోసి. అగ్గిపృల్ల వెళి 
గించారు. నల్లనిపొగ ఆకాశం అంతా ఆవరించింది. షుమారు 1000 
సంవత్సరాలుగా అమలులో ఉన్న యీ దురాచారం సహించరానిదైంది. 
ఆందువ ర్ల ఆగ్ని కీలలకు ఆహుతి అయింది. ఈ దృశ్యాన్ని చూచి స్రీలు 
పొందిన ఆనందం యింతా, ఆంతా కాదు. 

ఈ విధంగా తూర్చుప్రాంత (పజలలో బూజుపట్టిన దురాచారాలను 
శ్రీలు కాలితో తన్ని పారవేళారు. 

"తాము కొత్తగా సంపాదించుకున్న హక్కుల్ని గూర్చి తెలుసుకో 
గానే, శ్రీఐ క్రియారంగంలో ప్రవేశించారు. ఉదాహరణకు, గుల్‌బీవీ 
యొక్క గాధ తీసుకుందాం. తల్లిదండ్రులు ఆమెకు పెండ్లి చేయాలని నిశ్చ 
యించారు. ఆమె ఎప్పుడూ చూడని ఒకవ్య్యక్టిని తీసుకొచ్చి, సపెళ్ళిపీటల 
మీద కూర విటారా. వెంటనే, అందరి యెదుట, గుళ్‌వీనీ లేచి యిలా 
అరచింది : “ ఇత నెవరో నాకు తెలియదు; ఆయినప్పటికీ నేను యిత న్నే 
పెళ్ళిచేసుకోవాలని నా తండ్రీ ఉగ్దేశం. కాని, ఆది నాకిష్టంలేదు. నొరస్‌ 
అనే ఉపాధ్యాయుల పెళ్ళిచేనుకోవాలని నాకుంది. కాబట్టి, మా యిద్దరికీ 
వివాహం రిజిస్టరు చేయండి. ” నారిస్‌ వెంటనే ప్రజల్లోనుండి ముందుకు 
వచ్చి, “ గుల్‌ వీవీని నేను పెళ్ళిచేసుకుంటాను " అని ప్రకటించాడు, 


“పరంజా” ఒక్కసారిగా పటాపంచలయింది. శ్రీలంతా “శ్రీల 
స్వాతంత్ర్యం చిరసాయి అగుగాక |” అని కేక వేళారు, 
0 
కొత సరిణామం 
Pen 4) 


ఈవిధంగా సోవియట్‌ యూనియన్‌లో శ్రీలు ఒక్కసారిగా 10వ 
శతాబ్దంనుండి 20 వ శతాబ్దంలోకి దుమికారు, పెండ్లికి పూర్వం భర్త 
యెవరో తెలియక బలవంతంగా పెళ్లి ఆయిన బాలిక, భ ర్రకుటుంబంలోని 


mm HO ఎ 















MET క Nt ThE: Wag Tg Tr 
iM fe ty WA జ్‌ గ్‌ రీ గ్‌ జ! jr ళ్‌. న్‌ న్‌ ॥ ॥ /.. - 
' tt, Er ie స్‌ో శ శ bad 
శి క్‌ లో 
Uy ' స్తే 1 లో! 
గ్‌, భరో బి 


0 
Hf, CTE ! 





బురియత్‌ మంగోలియోలో, లెనిన్‌ సమిష్టివ్యవసాయ కమ్యూనిస్టు యువతులు 


సతి పురుషువికీ కాళ్లకడుగుతూ చానిసవలె జీవితంగడిపిన యువతి, యీ 
రోజున మాస్కో విశ్వవిద్యాలయంలో తన భర్తప్రక్క_నే కూర్చొని విద్య 
నభ్యసించుతోంది | 

కేవలం పురుషుని కామవాంఛను తీర్చడానికే వినియోగపడిన స. 
యీ రోజున తన భర్తను “కామేిడ్‌” అని సంబోధిస్తూంది. త్రీ విడి 
పరిశంమలోను పనిచేసి స్వతంతఏ౦గా జీతం సంపాదించుకొంటూంది. 
డబ్బుకోసం పురుషునిమీద ఆధారపడనవసరం లేదు, రాజకీయాలలో కూడా 
ఆమె ఉచిత స్థానాన్ని అలంకరించుతోంది. ఇదివరకెన్నడూ తలయె తి 
మాటాడని త్‌ నేడు గంభీరోపన్యాసాలిస్తోంది. ఇదివరకు రోజల్లా తల 
వంచి పనిచేయడంలో కాలాన్నిగడిపిన మహిళ నేడు విమానొరిలో పై 
"కెగిరి గాలిగుమ్మటాలలో కిందికిదిగుతోంది. మధ్య ఆసియాలో తాష్టైంటు 
ఒక పెద్ద పట్టణం. ౪ పట్టణ సోవియట్‌కు ఒక త్రీ అధ్యక్షురాలు, ఆమ్‌ 
కొద్ది సంవత్సరాలకు పూర్వం చదువురాని ఒక దాసీపిల్ల (పనిమనిషి). 
ఈవిధంగా పూర్వ పిపంచం అతివేగంగా మారిపోయి, క్ర త్త పపంచం 
సృష్టించబడుతోంది. 


బుఖారాలో ఒక త్రీ అక్కడి టీచర్చు కాలేజీకి పిన్సిపాల్‌. ఆమె 
కూతురు 8 ఏండ్ల బాలిక ఒకరోజున తల్లిని యిలా పఏశ్నించుతోంది : 
“అమ్మా ! పరంజా అంటే ఏమిటే?” 


కొత్తతరం పిల్లలు ఘోషా అంటే యేమో యెరుగరు, 


mom నేనేలే 


4. సోవియట్‌ యువకులు 


సోవియట్‌ యూనియన్‌ యువకుల దేశం. ఫ్యాక్టరీలు, వర్కు 
షాపులు, పరిశోభనాలయాలు యువకులచే నడుపబడుతున్నాయి. మాస్కో 
డై నెమోవర్కును నిర్వహించే మేనేజర వయసు 80 సంవత్సరాలకు 
లోపు. ఉత్త: ధృవాన్ని పరిళోధించడానికి విమానాలలో పియాణంచేసిన 
వారిలో యెక్కు.వమండి 25 సంవత్సరాలలోపువారే | 

సోవియట్‌ సీభుత్వం యువకుల విషయంతో చేసిన, చేస్తూన్న 
పని యేమిటి ? 

బాల బాలికలు 15 వ యేట చదువు పూంర్తీచేయగానే విశ్వ విద్యా 
లయాలలోగాని, టెక్నికల్‌ కాలేజీలలోగాని విద్య నభ్యసించవచ్చు; లేదా 
తమకేవృ త్తిలో అభిరుచి వుందో అంచులో సరాసరి వవేశించవచ్చు. 

ఉదాహరణకు : ఇంజనీరింగ్‌ చదవాలవి ఓక విద్యార్థికోరి తే, అత 
నొక పెక్నికల్‌ కాలేజీలో ప్రవేశిస్తాడు, అక్కడ ఇంజనీరింగు శాస్త్రావ్ని 
గురించి 2 సంవత్సరాలు చదువుతాడు. జీతం ఏమీవుండదు. 17 వ యేడు 
వచ్చాక ఏదైనా ఒక ఇంజసీరింగ్‌ పరిశ్రమలో (ప్రవేశించుతాడు. వయస్సు 
తక్క్కువకాబట్టి, రోజుకి 8 గంటలకం'టె అతను పనిచేయకూడదు, పనికి 
తగిన జీతం యిస్తారు. 18వ యేట అతను ఆ పరిశం మము విడచి మరొక 
పెద్ద "టెక్నికల్‌ కాలేజీలో ప౦వేశించవలసియుంది, తరవాత 5 నంవత్స 
రాలవరకు “థియరీ”లోనూ, పా్రొక్షికల్‌ లోనూ పారివీణ్యత సంపాదిస్తాడు. 
24వ మేట ఇంజనీరింగ్‌ నిపుణుడొతాడు. 


"బక్నికల్‌ విద్యార్థులకు ప్రభుత్వ సహాయం 
ఇలా తరిఫీదుపొందే కాలంతో సిభుత్వం అతనికి ఉచితంగా 
భోజనవనతి, పుస్తకాలు, ప్రతినెల ఖర్చులకు కొంత సొమ్ము యిస్తుంది. 


విద్యార్థి డబ్బుకోసం యితరులమీద ఆధారపడనవసరం వుండదు. 
న్ను. కే క. ను 





99000టఇలోల్లూ 96 %ర్టిలి థల్లంద్లై 
ధ్మత్రంధ్యాగ్రంణణ 'యృకంళాతరీటి 


రణంగా “ఆంగ 


000౯11 
ఒ ఖ్‌ | 





we అట్తాంకింంికిం “ర్ల 


taal 


చ న న దార Ee: EU 


నయన న గ్‌ 





G06‘ 156 


కశ రారో 
అ 
ra Cn 


00౪9౯ 


టిం ప్రయిపై ౧996 థ్‌ Cs 


కండ్ల ఉదడ రైళ్ల 
S00R 
రం026 ‘geet 





teetne 


విద్యార్థికి కాలేజీలో వివిధజాతులకు చెందిన యితర విద్యార్ధులతో 
సంబంధం యేర్పడుతుంది. ఇష్టముంపే “యువక కమ్యూనిస్టు సమితిలో 
సభ్యుడుగా చేరుతాడు. రాజకీయ చర్చలలో పాల్గొంటాడు. అంతర్జాతీయ 
విషయాలు చర్చిస్తాడు. 18 వయేడు వచ్చేసరికి 'వోటింగుహక్కు. ఏన్నిక 
లతో అభ్యర్థిగా నిలబడేహక్కు. లభిస్తుంది. సోవియట్‌ యూనియన్‌ 
యొక్క... సుపీ9మ్‌ సోవియట్‌లో యీరోజున సభ్యులుగా ఉన్న 1,148 రు 
డెప్యూటీలలో 284గురి వయస్సు 18 __ 80 సంవత్సరాల మధ్యవుంటుంది, 


ఆటల పోటీలు 


చాలామంది సోవియట్‌ యువకులు ఆటల పోటీలలో ఉత్సాహంగా 
పాల్గొంటారు. ఈత కొట్టడం, గాలిగుమ్మటాలనుండి దూకడం, మంచు 
గడ్డలమీద జారడం, మొదలైన పందాలలో యువతీ, యువకులు విరివిగా 
పాల్గొంటారు. రష్యాతో {0 యేళ్ళ వయస్ప్సునుంచీ బొలబాలికలకు గాలి 
గుమ్మటాల తరిఫీదు యిస్తారట ! షుమారు 5 లక్షలమంది యువతీయున 
కులు గాలిగుమ్మటాలనుండి దూకడం నేర్చుకున్నారు. 


కీవ్‌ నగరంలో 1987వ సంవత్సరాన 1112 గురు యువతులు 
ఉన్నత విద్యను పూర్తిచేసి, 100కి 90 మంది యింకా ఉన్నతవిద్య నభ్య 
సించడానికి కళాశాలలలో చేరారు. ఇంగ్లండ్‌ వంటి పారిశాంమిక దేశంలో 
సహితం ఇట్టి యువతులసంఖ్య 100కి “గ లేక 6 కంటె హెచ్చులేదు. 


వీద్యావ్యా ప్తికి కారణాలు 
ఉన్నత విద్యసట్ల రష్యన్‌లు యెందుకింత ఉత్సాహం చూపుతున్నారు ? 
మొదటి కారణం : ఆర్థిక సమస్య విద్యార్థల్ని ఎదుర్కోఎదు. ఇతర 
దేశాలలో విద్యార్థికెంత కుతూహలం ఉన్నప్పటికీ విశ్వ విద్యాలయాలలో 
పి వేళిస్తే యిచ్చుకోవలసిన జీతం వగైరాలు చాలా ఎక్కువగావుంటాయి. 


రష్యాలో అలాకాదు. నెలకెంత ఖర్చు అవుతుందో అంతా ప్రభుత్వమే 
స్టయిపెండ్‌ గా యిస్తుంది. 


(12) er 


రెండో కారణం : మన దేశంలోవలె రష్యాలో తల్లిదండ్రులు 
పేదరికంతో బాధపడుతూ కుటుంబపోషణకు తాము సంపోదించుకునే 
డబ్బుచాలక, తమబిడ్డలచేత చదువు మానిపించవలసిన గతిపట్టదు. ఎందు 
వల్ల నంటే, (ప్రతి “వ్య కి కికీ తనకుటుంబ పోషణకు చాలినంత జీతం 
గ్యారంటీగా ఇవ్వబడుతుంది. తల్లిదండ్రులు ముసలివారై తే, వారికి 
ఫింఛన్లు ఉంటాయి. 

మూడవ కారణం : ఉన్నతవిద్య అంజే విద్యార్జులకుండే ఉతౌనై 
హం; శాస్ర్రవిద్యలు నేర్చుకోవాలనే అభిలాష. 

మూడవ పంచవర్ష ప్రణాళిక పూర్తి అయేసరికి (1942) సోవియట్‌ 
యూనియన్‌లో "జక్నికల్‌ కాలేజీలలో మొ త్తం 6కి లక్షలమంది విద్య 
నభ్యసించుతారని అంచనా వేయబడింది. 

ఇంతకంటె వేగంగా (ప్రాథమికఫిద్య వ్యాప్తి పిచెందుతోంది. ప్రాథ 
మిక పాఠశాలలలోచదివే విద్యార్థులసంఖ్య 7కి లక్షలనుండి 1,290,000 కు 
"పెరుగుతుందని అంచనావేశారు. 


సోవియట్‌ విద్యావిధానంలో ముఖ్యమైన ఆంశం కార్మికవర్గం 
యొక్క నైపుక్యాన్ని, విజ్ఞానాన్ని అనేకరెట్లు ఎక్కు.వచేయడం. ప్రతి 
కార్మికుడు ఇంజనీర్‌గా తయారుకొవాలి ; శరీరపరి శ్రమ చేసేవారికీ, మాన 
సిక పరిశ్రమ చేసేవారికి, మధ్యగల అంతరాన్ని నిర్మూలించాలి. ఈ ఆశ 
యాన్ని సాధించడం ఎంతో కష్టంకాదు. ఎందువల్లనంటే, దేశంయొక్క 
ఉత్పత్తి శక్తులన్నీ పెట్టుబడిదారుల సంకెళ్ళనుండి విముక్తి చేయబడ్డాయి. 
కార్మికుల్ని పీల్చి పిస్పిచేసే షాహుకార్లు లేరు. కార్మికవర్గమే అధికారంలో 
ఉండి, పరిపాలన కొనసాగిస్తోంది. యువక కార్మికులు ఇంజనీరింగ్‌ పరి 
శ్రమలో విరివిగా ప్రవేశించి నై పుణ్యం సంపొడించడానికి సకల అవకాశాలు 
ఉన్నాయి. 

దీని అర్థం ఏమిటి * 


దేశమంతటా పారిశ్రామిక నిపుణుల్ని తయారుచేయడమన్న మాట, 
ఆందరినీ "టెక్నికల్‌ విద్యలో ప్రవీణులుగా చేయడమన్నమాట : 


తు ||. పూ 


శ జను 
ఇ బలీ గ్‌ా జీ CRT rhe 





మాస్కోలో ఆబలపోటీలలో ఆరితేరిన యువకీయవకులు మాస్కో "స్కేర్‌ లో 
ప్రదర్శనం చేస్తున్నారు 


పరిమితిలేని అవకొళాలు 


ఈ విధంగా సోవియట్‌ యువకుడు ఉన్నతవిద్య వధ్యసించి, 
చక్కూని తరిఫీదు పొంది, బయటికి వచ్చునప్పటికి యెలాంటి జీవిళం ఆతని 
కొర కెదురుచూస్తూ ఉంటుంది ? 


ప్లానుప్రకారం ఉత్ప త్రిజరిగే దేశాలకూ, లాభాలకోసం మాత్రమే 
ఉత్పత్తి తిజరిగే దేశాలకూ, గలబేదం యిక్కడ చక్కగా చూడగలుగుతాం, 


స్లానుప్రకారం ఆర్థికజీవనం అంతా నడుపబడే రష్యాలోపతియువ 
కుడూ తన అభిరుచినిబట్లే ఏ శాఖలో పనిచేయాలని ఉంపే, ఆందులో పని 
చేయవచ్చు. సోవియట్‌ (పభుత్వం ప్రతి యువకుని సహాయం కోరుతు౦ది, 
శాస్త్రం, కళ, విజ్ఞానం, రాజకీయం, అఆర్థికం....మొవలై నశాఖలలో యున 
కునికి పరిమితిలేని అవకాశాలుంటాయి. నిరుద్యోగరాక్షసి శాశ్వశంగా 
నిర్మూలించబడింది. యువకుని భవిష్యత్తు నిరంతరం ఆశతో నిండియుం 
టుంది, (ప్రతివానికీ, ప్రతి శాఖలోను, స్థానం ఉంటుంది, ఉత్సాహంతో, 
ఆనందంతో, పనిచేయడానికి ఉన్నత తమైన ఆదర్శాలుంటాయి. ఏ పనికైనా 
గౌరవం, శ్రమనుబట్టి ఫలితం లభిస్తాయి. ఇక రష్యాలో యువకుల ఉత్సా 
హోనికి హద్దులేమి ఉంటాయి ? 


ఇతర దేశాలలోనో 1 అసలు ఉద్యోగం దొరకడమే దుర్లభం. 
ఒక్క. థాళీకి పదివేల కరకర దొరికినా, తగినంత జీతం ఉండదు. 
ఉన్నా, ఎప్పుదు పసికి స్వస్తి సి చెప్పతారో తెలియదు. ఏ నిమిషంలోనై నొ 
నిరుద్యోగి కావచ్చును. ఇలాంటి పరిస్థితుల్లో చాకచక్యంగా పనిచేయడానికి 
ఉత్సాహం ఉంటుందా ? చేసినప్పటికీ, తగినంత (ప్రతిఫలం లభిస్తుందా ? 
(ప్రజల కవసరమైన అనేకవస్తువులు తయారుచేయగల బుద్దిమంతులు 
ఏ కంపెనీ ఏజెంట్లుగానో బజార్ల పై బడి, కావలసినా, అక్కర లేకపోయినా 
తమకంపెసీ తయారుచేసిన వస్తువనే కొననుని ప్రాధేయపడ్డం ఎరుగమా? 
తను నేర్పరితనాన్ని చంపుకొని, ఎంతమంది విద్యాధికులు స్పరుగులసలె 
రోజల్లా ఒకే పనితో కొట్టుకోవడం లేదు 7 


అల BAT అలా 


కౌని సోవియట్‌ యూనియన్‌లో యిలాకాదు. ఏకొద్దిమంది “అదృష్ట 
వంతుల”కో కాదు, ఉద్యోగాలు. ప్రతి వ్యక్తికీ ఏదో న శాఖలో పని 
సిద్దంగా ఉంటుంది. ఉత్పత్తి విదానాన్ని నడిపేదీ (ప్రజలు ; ఉత్పత్తిపై 
యాజమాన్యమే (ప్రజట్టి. తమ కెందులో అభిరుచి ఉంటుందో, అందులో 
అందులో చేరి పనిచేయవచ్చు. అప్పుడే తన మాననికశక్రుల్ని పూ గా 
వినియోగించి ఉత్సాహంగా పనిచేస్తాడు. ఉద్య|ోగాలకో సం (పతి ఆఫీ 
గుమ్మం మెక్కనవసరం ఉండదు. ఆఫీసులే యువకులకోనం 
కుంటూ ఉంటాయి! నకిలీపని ఉండదు. యువకుడు ఏ వృత్తిలో 
ప్రవేశించినా తన దేశంకొరకు, ప్రజలకొరకు పనిచేస్తున్నాననే ఉల్లానం 
ఉంటుంది, తానేపనిచేసినా తను, తన కుటుంబం, తన పట్టణం లేక 
(గామం, తన మాతృభూమి సుఖపడుతున్నాయనే విశ్వాసం" అతనిలో 
మూర్షిభవించుతుంది. 


సోవియట్‌ రష్యాలో విద్యకొరకు, విజ్ఞానం కొరకు యీ విధంగా 
వెల్లివిరుస్తున్న ఉత్సాహం ఏయేరూపాలతో ప్రదర్శితమవుతూంది 2 తమకు 
లభించిన అవకాశాన్ని యువకు లేవిధంగా వినియాగించుకుంటున్నారు ? 
సంతృప్తికరమైన ఫలితాలు కనిపిస్తున్నాయా ? లేదా ? 


దేశాన్ని యెదుర్కొనే మొట్టమొదటి సమస్య ఉత్పత్తి త్తి సమస్య. 
ఈ ఉత్పత్తి నిపుణులైన సెకి,కల్‌ స్టార్‌ మీద చాలావరకు ఆధారపడి 
యుంటుంది. కాబట్టి, ఇంజసీరింణ్‌ పరిశ్రమలలో పనిచేసే యువకు 
లెలాంటివారు ? అనే (ప్రశ్నకు మొదట జవాబు చెప్పవలసియుంది. 


విదేశీ సామ్రాజ్యవాదుల ఏజంట్లు రష్యన్‌ సోషలిస్టు నిర్మాణాన్ని 
సాశనం చేయడానికి రష్యన్‌ దోహుల సహాయంతో కుట్రలు పన్నడం 
ఆరంభించారు. (ప్రభుత్వాని కిదితెలిసి, 1987లో యిలాంటి కుట్రదారు 
అందరినీ ఎరెస్టుచేసి, విచారణజరిపి, కఠినమైన శిక్షలకు గురిచేసింది. 
వీరందరూ పెద్ద పెద్ద ఇంజనీరింగ్‌ కర్మాగారాలలో మేనేజర్లుగాను, ఇంజ 
సీర్లుగాను, టేక్నీషియన్లుగాను, పనిచేసేవారు. అకస్మాత్తుగా వీరు తొల 
గించబడ్డంవల్ల, వీరిస్థానే యువకులు ప్రవేశించి పని (ప్రారంభించవలసీ 


rm కేకకి ~~ 


నచ్చింది. వీరికి అనుభవం తక్కువకావడంవల్ల 1986 వ సంవత్సరంలో 
కంచ 1087లో 1008 20 చొప్పున ఎక్కువకాలసిన ఉత్పత్తి 
' యేమాత్రం హెచ్చలేదు. 1986లో ఉన్న ఉత్పత్తే 1997లో కూడా 
ఉంది. కాని [క్రమేణా యువకులు తమ కొత్త బాధ్యతల్ని నిర్వహించ 
డంలో అనుభవం సంపాదించుకుంటూ వచ్చారు. 6 నెలలలో బాగా 
తరిఫీదు పొందారు, నెమ్మదిగా ఉత్ప త్తీని యెక్కువచేయడం ఆరంభిం 
చారు. 1888లో 100 8 15 చొప్పున మాత్రమే హెచ్చించ గల్లుతామని 
ప్రభుత్వానికి చెప్పారు. ప్రతినెలా ద్విగుణీకృతోత్సాహంతో “పనిచేయ 
సాగారు, మొదటి 6 నెలలు పూర్తి అయేసరికి తమ శ్రమ ఫలించుతూ 
న్నట్లు కనపడింది. 100కి 15 చొప్పున కాకుండా, 21 చొవ్పున ఉత్ప 
_క్తిని ఎక్కువ చేస్తామని వాగ్దానంచేశారు, సంవత్సరం పూర్తి అయేసరికి 
వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. 


స్టఖనోవ్‌ ఉద్యమంలో యువకులు 


ఇలాగే, సోవియట్‌ యువకులు స్టఖనోవ్‌ ఉద్యమంలో అనేక 
విజయాలు సాధించారు. స్టఖనోవ్‌ ఉద్యమం అంహపే, పతి కార్మికుడు 
తన చాఠచక్యాన్ని ఉపయోగించి, మామూలు పరిస్థితులలో తయారుచేయ 
నలసిన దానికంబ యెక్కువగా తయారుచేయడం. దుస్యావినోగడోవా, 
టాస్యాబడిన్‌ట్సొయా అనే యిద్దరు యునతులు బట్టల సరిశ్రమలో 
అత్యంత మైన నై పుణ్యాన్ని ప్రదర్శించారు. వ్యవసోయంలో మరో 
యిద్దరు యువతులు ఆదర్శవంత మైన పనులు చేశారు. 


మాస్కోలో క్యాగనోవిచ్‌ స్టేఫ్‌ బాల్‌బేరింగ్‌ స్టాంట్‌ ఆనే కర్మా 
గారంవుంది. దానికి మేనేజరు యూసిమ్‌ అనే యువకుడు. యూనివర్సిటీ 


చదువు పూర్తి కాగానే, యితడిక్కడ ప్రవేశించి, ఇంజనీరింగ్‌ పరిక 
మలో మొట్టమొదటి స్టఖనోవైట్‌గా పేరు సంపాదించాడు. ఒకటితరు 


వాత మరొక విజయం సంపాదించి, అరెస్టుచేయబడిన మేనేజరుస్థానంలో 
పివేశించి, ఉత్సత్తిని యెక్కువచేశాడు. 


అణ. కే నీకీ 


యంత) నిర్మాణకాఖకు ప్రభుత్వ కమిసార్‌ గా ఎన్నుకోబడ్డ విక్టర్‌ 
ల్యోన్‌ యొక్క చరిత) చాలా చితిమైనది. ఇతని వయస్సు 88. చిన్న 
తనంలో యీతని థల్లి తండు9లు చనిసోయారు. అందువల్ల నాల్లవయేట 
ఛదువుమానేసి, ఒక భూస్వావివద్ద పాలేకుగా పివేశించాడు. విప్లవం 
వచ్చాక 18 వయేట రెడ్‌ఆర్మీలోచేరి, అనేక రంగాలలో యుద్ధం చేశాడు. 
తరువాత ప్యూటిరోవ్‌ యింజనీరింగ్‌ కర్మాగారంలో ప్రవేశించాడు. పని 
చేస్తూనే ఒక "టెక్నికల్‌ కాలేజీలో ఉన్నతవిద్య నభ్యసించాడు. 19838 లో 
ఇంజనీరింగ్‌ డిగీ9 సంపాదించాడు. ఇనుమును కరిగించడంలో ఒక 
సుళువుమార్షాన్ని కనిపెట్టినందుకు ప్రభుత్వం యీతనికొక డిప్లామా 
యిచ్చింది. ఉక్కు. సరిశదులో తరిఫీదు పొందడానిక 1984 లో ఇతడు 
ఫా9న్పుకు పంసబడ్డొడు. 1936 లో తిరిగివచ్చాక తాను పనిచేసే కర్మా 
గారంలో ఉక్కు. ఫొండీశాఖకు నాయకుడయాడు. తరవాత కర్మాగారాని 
కంతకూ డైరెక్టరు అయాడు, చివరకు 19088 లో అతన్ని యంత 
పరిశ్శమ శాఖకంతకూ ప్రభుత్వ కమిసార్‌ గా తీసుకున్నారు. 


యువకులతోబాటు యువతులుకూడా సోవియట్‌ పరిశంమలలో 
వై పుణ్యాన్ని ప్రదర్శిస్తూ, ఉత్ప త్తిని యెక్కువ చేస్తున్నారు. ఉదాహర 
ణకు, టట్యానా మొరొజోవా 15 వయేట మాస్కోయందలి “న్యూ డాన్‌ 
సోప్‌ అండ్‌ సెర్‌ఫ్యూమరీ ఫ్యాక్టరీలో పి వేశించింది. కొన్నాళ్ళయాక 
ఆమెను ఒక సృత్యేక కళాశాలకు పంపి, ఆక్కడ ేడ్‌యూనియన్‌ 
నిర్మాణాన్నిగురించి తరిఫీదుపొంది రమ్మన్నారు. చదువు పూర్తి ఆయాక 
తిరిగి తన ఫ్యాక్టరీలో ప్రవేశించింది. కార్మికులామెను (జేడ్‌ యూనియన్‌ 
కమిటీ ఆధ్యక్షురాలినిగా యెన్నుకున్నారు. కొన్నాళ్ళయాక స్రభుత్వం 
ఆమెను ఫ్యాక్టరీకి అసిఫైంట్‌ డై రెక్టరుగాను, తరువాత డై రెక్టరుగాను 
నియమించింది. ఇప్పుడామె దేశం మొ _త్రంమీద ఉన్న పెర్‌ ప్యూమరీ పరి 
శ్రమకు ఆధ్యక్షురాలు. వయస్సు 81 మాతమే. 

అజా 150 ఎ 


ఇలాగే అనేక శాఖలలో సోవియట్‌ యువతీ, యువకులు ప్రవీణ్య 
తనుసంపాదించి, సోషలిస్టు నిర్మాణంలో ఉత్తమ స్టానా లలంకరిస్తున్నారు,. 
సు ప్రసిద్ధ సంచి రచయిత రొమెయిన్‌రోలెండ్‌ యీ కిందివిధంగా 
హారిసిగురించి ప్రశంసించాడు. 


“ పపంచం అంతా ఆశతో మీవైపుచూస్తోంది. ముందు రాబోయే 
వర్గరహిత మైన సమాజానికి మీరు వీజంవంటివారు. అప్పుడు మనిషిని 
మరోమవిషి దోచుకోవడం ఉండదు. ఒక రాజ్యానికీ, మరొక రాజ్యానికీ 
మధ్య సరిహద్దులుండవు. ఇక జాతికీ, మరొకజాతికీ మధ్య ద్వేషభావం 
మాయమాౌతుంది. * 


య [డ్ర్‌ కే ఎ 


ర > 
«C9౫9 వస స్త 


థి 
«ti 


OEE ogi 
SORE Goal 





00554! 


Seog og 
sels 


dita 


Seog 


శ్రింహ్యా '0మ్యైంణ 


క. సోవియట్‌ కార్మికులు 


సోవియట్‌ యూనియన్‌లో కార్మికుల శమశ క్రిని దోచుకుని తెగ 
బలిసే పెట్టుబడిదారీవర్గం లేనప్పటికీ కార్మికసంఘాల అవసరం యెంతో 
వుంది. దేశం అంతటా, ప్రతి పరిశగమలోను, ఉద శ్రి తిని అధికంచేస్తూ 
తద్వారా తమ జీవిత పరిమాణాన్ని మెక్కువ' చే సుకోవాలంటే, నిర్మాణ 
యుక్తమైన కార్మికసంఘాలు ఉండాలి అంతేకాక, ఒక్కొ-క్క- పరిశ్రమలో 
పనిచేసే కార్మికులకు ప్రత్యేకమైన సమస్యలెన్నో ఉంటాయి. వాటిని 
పరిష్కరించుకొని, కార్మికుల కష్టాల్ని తీర్చుకోడానికి కార్మిక సంఘాలు 
అవసరం. 

కాబట్టి మేడ్‌ ఈలా పంచవర్ష పొణా?కలు జయపహపదంగా 
కొనసాగేటట్లు చూస్తాయి. ఏ ఫ్యాక్టరీకి ఆ ఫ్యాక్టరీ తన కోటాను పూర్థి 
చేయడంలో ఆ ప్రడ్‌ యూనియన్‌ సహాయపడుతుంది. 


. ఇంతేకాదు, కార్మికుల్ని శాస్త్ర విద్యలలో తరిఫీదు చేయడానికికూడ 
జేడ్‌ యూనియనులు పూనుకుంటాయి. హాభుత్వ భీమా నిధిని క్రేడ్‌ 
యూనియనులే స్వయంగా పంచిపెడతాయి. ఫ్యాక్టరీల ఆజమాయిషీకూడా 
"పేడ యూనియన్ల దే. 


చే9డ్‌ యూనియన్‌ మెంబర్హకు వివిధ సౌశర్యా లేర్పాటుచేయడం, 
కొత్త కార్మికళాసనాలను సిఫార్సుచేయడం, ఆటలు, నాటకాలు, గానసభలు 
మొదలైన వైజ్ఞానిక కార్యక్రమాన్ని నిర్వహించడం -- కూడా సేండ్‌. 

జు రూక 

యూనియన్‌ల పనులే. 

హపిభుత్వం పతి ఫ్యాక్టరీలోను పనిచేసే కార్మీకుల సౌకర్యార్థం 
కొంత సొమ్మును భీనూనిధికి పితేకిస్తుంది. ఈ నిధికి కార్మికులు ఒక్క 
దమ్మిడీకూడా యిన్వ నవసరంలేదు. ప్రతి ఫ్యాక్టరీలోను మేనేజిమెంటు 

(20) meee |; న 


కార్మికుల జీతాలశై యెంత సొమ్మును పిత్యేకిస్తుందో, అందులో 100 కి 
4 లగాయతు 10 వంతులవరకు సమిష్టి ఖీమానిధికిగాను తీసి వుంచుతారు, 

1929 మొదలు 41 వరకు యీ నిధి కొమకిమంగా పెరుగుతూ 

వచ్చింది. 
1929 __ 188 కోట్ల రూబుల్సు 
1988 - 480 ,, ,, 
1086 — 888 ,, 9 
1941 — 1000 ,, ప 

ఈ నిధిని ఏయే ఖర్చులకు వినియోగిస్తారో చూద్దాం : 

మేడి యూనియన్లలో సభ్యులుగా చేరినా, చేరకపోయినా కార్మికు 
లకు ముసలితనంలోగాని, “జబ్బు చేసినసప్పుడుగాని, పెద్దపెద్ద దెబ్బలు తగిలి 
నప్పుడుగాని కొంత ప జ 26 సంవత్సరాల సర్వీసువుండి, 
60 సంవత్సరాల వయస్సువ స్తే, వారి సగటుజీతంలో నూటికి 50 లగాయతు 
60 వంతులవరకు పింఛను ఉంటుంది. స్త్రీలకు 55 వ సంవత్సరంనుండీ 
పింఛను యిస్తారు. అంతకుముందు వారికి 20 సంవత్సరాల సర్వీసు 
ఉంపేచాలు, ఆయితే ముసలితనంవచ్చాక తప్పనిసరిగా పింఛను పుచ్చు 
కోవాలనే నిర్బంధంలేదు. ఇష్టంవుం'టే పనిచేయవచ్చు. ఆలా పని చేసిన 
వారికి మామూలు జీతంతోబాటు పింఛనుకూడా యిస్తారు, 

ఏ కారణంచేత నై నా కార్మికుడు పనిచేయలేని స్థితికి వచ్చినప్పుడు 
మామూలు పింఛను రేటుతోబాటు అదనంగా ఆతనికి “కొంత సొమ్ము 
యిస్తారు. ఆ సొమ్ము పనిచేసిన కాలాన్నిబట్టి యెక్కువగాని, తక్కువ 
గాని ఉంటుంది. గనులలోను, పిమాదకరమైన పరిశ్రమలలోను పనిచేసే 
వారికి అందరికంటె యెక్కువ రేట్లువుంటాయి. 20 సంవత్సరాలలోపు 
వయస్సుగల కార్మికుడు పనిచేయలేని స్థితి యేర్చడితే అంతవరకూ అతను 
చేసిన సర్వీసుతో సంబంధంలేకుండా పింఛను యిసారు. 20 సంవత్సరా 
లకు మించిన వయస్పయినప్పటికీ కార్మికుడు తాను చేయవలసిన పనిని 
చేస్తున్నప్పుడుగాని _ తతృలితంగాగాని, పనిచేయలేకుండా అయిపోతే 
యెంత తక్కున సర్వీసు ఉన్నస్పటికీ పూర్తి పింఛను యిస్తారు. 

rr wr 15h ఆలా 


ఇం'ేకాదు, కార్మికుడు జబ్బుచేసినప్పుడు పనికి హాజరు కాలేక 
పోతాడు. అట్టివారికి ప్రభుత్వం రక్షణయిస్తు౯ ది. ఫీమా నిధిల్‌ య 
100 కి 100 చొప్పున జీతం యిచ్చి పోషిస్తుంది. ఈ సొమ్ము జబ్బుపడి 
రోజు లగాయతు పూర్తిగా బాగుపడేవరకూ యిస్తూవుంటుంది. 


"సేండ్‌ యూనియన్‌ సభ్యులందరికీ ఉచితంగా వైద్యసహాయం 
వుంటుంది. ఆవసరమైనప్పుడు యింటివద్దనే చికిత్సచేస్తారు. దీనికయే 
ఖర్చు ప్రభుత్వ భీమా నిధినుండి వస్తుంది. 

ఉచిత వైద్య సహాయంతోపాటు ఆరోగ్యాశళమాలు, విశ్రాంతి 
భవనాలు మొదలై నవి కట్టించి, వాటిని ప్రభుత్వం కార్మికుల ఉపయోగం 
కొరకు తెరచియుంచుతుంది. ఇట్టి సౌకర్యాలు యెంత జోరుగా వ్యాపించు 
తున్నాయంపే 1929 లో సోవియట్‌ యూనియన్‌లో నివసించే సతి 
కార్మికునికి 121 రూబుల్సు చొప్పున ఖర్చుపెట్టబడిశే 1988 లో యిది 
216 రూబుల్ఫ్బుకు, 18860 లో 846 రూబుల్పుకు "పెరిగింది. యుద్ధంవచ్చే 
వరకు ప్రతి సంవత్సరం యిలా పెరుగుతూనే వచ్చింది. 


ప్రతి పెద్ద ఫ్యాక్టరీకి ఆఅనుదింధళొాఖగా "టెక్నికల్‌ "ఇొయినింగ్‌ 
స్కూ పరద య: కార్మికులు వాటిల్లో విద్య నభ్యసించి, తమ నైపు 
కాన్ని" వృద్ధిచేసుకోవచ్చు. ఇందుకయే ఖర్చులు టెడ్‌ యూనియన్‌ నిధి 
లోనుండి, ఫీమా నిధిలోనుండి యిస్తారు. ఇందుకై పితియేటా ఎంతెంత 
ఖర్చు పెట్టాలో. ఫ్యాక్టరీకమిటీలే నిర్ణయిస్తాయి. కొర్మికులు యిట్టి "టెక్నికల్‌ 
న్హూళ్ళలో ' తర్చీదుపొందడానికి ఫ్యాక్టరీకమిటీలు ఉచితంగా వేతనాలిస్తాయి. 


ఆనేక (వేడ్‌ యూనియన్లు తమ సభ్యుల సౌకర్యార్థం అనేక 
క్లబ్బులు, లై బ్రరీలు నిర్మించుతాయి. 1928 లో దేశం మొ త్తంమీద 2000 
క్ర కొ బ్బులుంటే, “1937 నాటికి యీ సంఖ్య 6000 కు పెరిగింది. లె (బరీల 
సంఖ్య 2 వేలనుండి 18 వేలకు పెరిగింది. వాటిల్లో ఉండే పుస్తకాల 
సంఖ్య తీర్‌ లక్షలనుండి 4 కోట్లనరకు హెచ్చింది. 
కార్మికుల వినోదార్థం "పేడొయూనియనులే సినీమాలు, నాటకాలు, 
గానసభలు మొదలై నవాటిని నడుపుతాయి. 
వా [గ్‌ స్‌ an 


1086 తో దేశంమొ _త్తంమీద విద్యాసౌకర్యాలకు, వె వైజ్ఞానిక కళలకు 
పడ్‌ యూనియన్లు 100 "కోట్ల రూబుల్పు ఖర్చుపెట్టాయి. వాటి 
ఆదాయంతో ఈ మొ త్తం 100 "క్రి 57 నంతులు. ఇందునిమి త్తే (ప్రభు 
త్యం కూడా ఫీమానిధి నుండి 61 కోట్ల రూబుల్సు చెల్లించింది. అనగా 
మొత్తం 161 కోట్లరూబుల్సు అన్నమాట. 


సోవియట్‌ రష్యాలో నేడుమొ త్తం 182 పేడ్‌యూనియన్లుఉన్నాయి. 
వీటిలో సభ్యత్వం 2 కోట్ల 30 తీతు: 1989 లోని లెక్కలప్రకొరం 
కార్మికుల సంఖ్యలో 1008 85 గురు యూనియన్‌ సభ్యులు. యూని 
యన్‌లో చేరిన (వ్రతిసభ్యుడు తాను నెలకు సంపాదించే జీతంలో 100కి 
1 రూబుల్‌ వంతున ప్రవేశరుసుం చెల్లించాలి. తరువాత ప్రతినెల 100 కి 
1స్తే రూబుల్స్‌ వంతున చందా చెల్లించాలి. సభ్యశ్వరుసుం మాత్రమే 
కాణండా ప్రతి పేచ్‌యూనియన్‌కీ అదనంగా ప్రభుత్వం నుండి కొంత 
ఆదాయం లభిస్తుంది. ప్రభుత్వం ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు జీతాల 
నిమిత్తం ఎంతసొమ్మును ప్రత్యేకించుతుందో, అందులో 100కి 2 
రూబుల్సు చొప్పున (ప్రభుత్వం "టిడ్‌ యూనియన్‌ కమిటీకి యిస్తుంది. 
19086 లెక్కల (ప్రకారం, మొత్తం పే్రడ్‌యూనియన్ల నభ్యత్వరుసుం 
50 కో ట్లరూబుల్సు అయితే, టై విధంగా ఫ్యాక్టరీ మేనేజిమెంటు ద్వారా 
వచ్చిన సొమ్ము 100 కో ట్లరూబుల్సు., 


సోవియట్‌ యూనియన్‌లో సరకుల ఉత్స త్తి, పంపకం, మొదలై న 
వన్నీ ఎలాప్లాను పికారం నిర్ణయించబడతాయో, కార్మి కులకిచ్చే శకాలు 
కూడా ప్లాను ప్రకారం నిర్ణయించబడతాయి. ఉత్స త్తి ప్లానులో జీతాల 
మొత్తం కూడా ఒక భాగంగా ఉంటుంది. 


5 సంవక్సరాల కొకసారి సోవియటు ప్రభుత్వం (ప్రణాళికలను 
ప్రకటిస్తుందనీ, వాటి (ప్రకారం దేశంయొక్క. ఆర్థికజీవనం కొనసాగుతూ 
ఉంటుందనీ, “పెన చూచాం. ఈ పంచవర్ష క్ష ప్రణాళికలతోనాటు సంవత్సరాని 
కొకసారి, $8 నలలకొకసారి. చెకప్‌ “(ఆజమాయిష్నీ లు జరుగుతూ 
ఉంటాయి. ఆశీ నెలల కాలంలో ఆంచనాప్రకోరం ఉత్పత్తి జరిగిందో, 


— 116 — 


లేదో, అంతకంటె ఎక్కువ జరిగితే దానిప్రకారం కార్మికులకు జీతాలెంత 
ఎక్కు.చేయడానికవకాశం ఉంటుందో మొదలయినవి నిర్ణయిస్తారు. 


మొదట స్టేట్‌ ప్లానింగ్‌ కమిషన్‌ అఖిల సోవియట్‌ (ట్రేడ్‌ యూని 
యన్‌కౌన్సిల్‌ సలహాతో పణాళశికలయొక్క- చిత్తుప్రతిని తయారుచేస్తుంది. 
దీన్ని వేర్వేరు పరిశ్రమలకు సంబంధించిన సెంట్రల్‌ ఎకనామిక్‌ బోర్డులకు 
ఒక్షొక్క-ఫ్యాక్టరీకి సంబంధించిన మేనేజిరియల్‌ బోర్డుకు పంపుతారు. (పతి 
ఫ్యాక్టరీలోను, ప్రతి పరిశ్ళమలోను, కార్మికులు యీ చిత్తుప్రతిని గురించి 
వివరంగా చర్చించి, తమ అభిప్రాయాన్ని గా నుటుప్లానింగు కమిషనుకు పంపృ 
తారు, అప్పుడు ప్లానింగు కమిషను అంతిమినిర్లోయాలకో ప్రణాళికను ప్రక 
టిస్తుంది. 

ఈ (ప్రణాళికలో కార్మికుల కీయవలసిన జీతాలమొత్తం కూడా 
ఉదహరించుతారు. ఫ్యాక్టరీకమిటీలు, రీజియనల్‌ కమిటీలు, సెంట్రల్‌ కమి 
టీలు, అదివరకే తమ అభిప్రాయాలను తెలియచేసి యుంటాయి. దేశం 
మొత్తంమీద జీలాల.కై ఖర్చు పెట్టవలసినసామ్ము, కార్మికులు తయారుచేసిన 
నిత్యజీవితావసర వస్తువులన్నింటివిలువ ఎకిటిగాఉంటుంది. అంపేచత్పత్తి 
ఎక్కువయితే జీతాలు కూడా యెక్కువాతాయన్నమాట. 


' ఈవిధంగా ప్రతి ఫ్యాక్టరీలోను పనిచేసే కార్మికులకు జీతాల 
నిమిత్తం ఖర్చు పెట్టవలసిన సొమ్ము మొత్తం సొమ్ములో ఎన్నవవంతో, 
ముందుగానే ఫ్యాక్టరీ కార్మికులకు, మేనేజిమెంటుకు తెలిసియుంటుంది. 
ఏ"పేటా ఫ్యాక్టరీ మేనేజిమెంటుకు, ఫ్యాక్టరీ కమిటీకి మధ్య జరిగే సమిష్టి 
ఎగి) మెంట్లలో యీమొత్తం ఉదహారించబశుతుంది, సమిష్టి ఎగ్రి మెంట్లకు 
ముందు ఫ్యాక్టరీ లార్మికులందరూ సమావేశమై చర్చిస్తారు. 


ఈ సమిష్టి ఎ(గ్రిమెంటులో ఫ్యాక్టరీకి సంబంధించిన (పతివిషయం 
స్పష్టంగా ఉదాహారించబడుతుంది. ఎంతమంది కార్మికులుండేదీ ; ఎంత 
మందిని (టాన్స్‌ఫర్‌ చేయవలసిందీ ; ఎంతమందికి "అక్నికల్‌ విద్య 
యివ్వవలసిందీ ; ఒక్కొక్క కార్మికుని కీయవలసిన జీతం ; కార్మికులు 
నివసించడానికి తగినయిణ్ళు కట్టించడం ; పనిచేసే చోటికి రాకపోకల 


— 157 


మార్గాలు ; ఫ్యాక్ష రీకి అనుబింధించబడి ఎన్నెన్నీ వంటళాలలుండనలసిందీ; 
ఎన్ని కాఫీపోటిళ్ళు ; పెల్లిల నిషమీణకో త సర్చరీ స్కూళ్లు, 
నిర్మించబడవలసిందీ ; ఆరో గ్యవసతులు ; పనిచేసి మయంలో ధశ్షణ 
కవసరమైన దుస్తులు ; వె జ్ఞానిక (ప్రదర్శనాలు ; మంటు అమలు జరి 
గేద్‌, లేనిదీ తనిఫీచేయడానికి ఏర్పాట్లు-...మొవలైన అంశాలన్నీ సమిష్టి 
ఏగ్రిమెంటులో ఉంటాయి. కొన్మీకులు దీన్ని ఆమోదించిన తరువాత 
ఉభయపార్టీలూ దీనికి కట్టుబడియుండాలి. ఈ ఎగ్రిమెంట్లు బేరంచేసి 
కుదుర్చుకున్న వి కావు. ఏ ఫ్యాక్టరీకి ఆ ఫ్యాక్టరీ న్యాయంగా, ధర్మసమ్మ 
తంగా, దేశంయొక్క (శ్రేయస్సును మనస్సులో పెట్టుకొని, తీసుకునే 
ప్రతిజ్ఞలు, మేనేజిమెంటు, కార్మికులు సమానంగా యీ (ప్రతిజ్ఞలను 
పాటించాలి. 


సమాన జీతాలుండవు 

సోవియట్‌ యూనియన్‌లో కార్మికులందరికీ సమానంగా జీతో 
లిన్వరు. “ఎవరి శక్తినిబట్టి వారు పనిచేయాలి ; పనినిబట్టి జీతం 
యిస్తారు.” ఈ సూత్రం ప్రకారం కార్మికులకు. ఎక్కువ, తక్కువ జీతా, 
లుంటాయి. నూమూలు కొర్మికునికంటె నిపుణులకు సహజంగా ఎక్కువ 
జీతా లిస్తారు. ఆందరికంశె చాకచక్యంగా పనిచేసేవారికి అదనంగా 
టోనను ఉంటుంది. కార్మికుడు మామూరురంశె యెక్కువగా కష్టపడి 
నప్పుడుగాని, తన కుళాగ్రబుద్ధివల్ల 5 a శ్రపద్ధలులు కసుక్కున్నప్పుడుగాని, 
మామూలు జీతంకంటు అదనంగా ప్రతిఫలం యిస్తారు. ఈ విధంగా కార్మి 
కులు చూపే నై పుణ్యాన్నిబట్టి, చేసే (శ్ర మనుబట్టి, తగిన (పతిఫలం యిస్తూం 
డడ౦వల్ల యితర కార్మికులలో కహాడా ఉత్సాహం బయల్లేరుతుంది. తాము 
కూడా ఉత్పత్తి త్తిని యెక్కువ చేయాలనే ఆన క్తి కలుగుతుంది. 

సంచవర్షవ్రణాళికల ఫలితంగా, ప్రతి సంవత్సరం కార్మికుల ణీతా 
లక ప్రత్యేకించబడే మొత్తం సొమ్ము హెచ్చుతూంది, 1828 లో 820 
కోట్ల రూబుల్చు ఉంతే, "1983 నాటికి $490 కోట్ల రూబుల్సుకు సెరి 
గింది; 1988 నాటికి $640 కోట్ల రూబుల్పు వరకు హెచ్చింది. సగ 

అ 18 me 


టున ఒక్కోక్క కార్మికుని కీయబడే జీతం 1,500 నుండి 4,000 రూబు 
ల్సుకు పెరిగిందని అంచనావేశారు. ఖీమాసొకర్యాలు, ఆరో గ్యపసతులు 
మొదలై నవి యీ మొత్తంలో చేరవు. 

యుద్ధానికి ముందు (1989) ప్రతి కార్మికుడు 7 గంటలకంజె 
ఎక్కువ పనీచేయ నవసరం ఉండేదికౌదు. ప్రమాదకరమైన పరిశ్రమలలో 
6 గంటలకంచి ఎక్కువ పనిచేయ నవసరం ఉండేదికాదు; ఆరురోజు 
లొకవారం. వారంలో ఒకరోజు సెలవు ఉండేది. కాని, యుద్ధంలో 
హొట్టరు మూకల్ని తరిమిగొట్టడానికి, తాము తమర_క్తం ధారపోసి సంపా 
దించుకున్న సోషలిస్టు రాజ్యాన్ని రక్షించుకోడానికి "కార్మికులు పనిచేసే 
గంటల సంఖ్య 7 నుండి 8 కి హెచ్చించబడింది ; వారానికి 6 రోజులనీ, 
ఏడవరోజు సెలవు అనీ, నిర్ణయించారు. 

కాని, సోవియట్‌ కార్మికులు నేడు ఇంతకంటె యెక్కు.వకాలం 
పనిచేస్తున్నారు. తమ దేశా కాన్ని, తమ కొత్త సమాజాన్ని, కాపాడుకొనే 
టందుకు ఎక్కువ ఆయుధసామ[గిని తయారుచేస్తున్నారు. 

“స్తాఖొనొవైట్‌ ” ఉద్యమం 

ల స్టాఖభొనోవ్‌ " ఉద్యమం ఉంతే, వేర్వేరు కర్మాగారాలలో కార్మి 
కులు తమ సొంత చాకచక్యంవల్ల, చొరవవల్ల, ఉత్స త్తి యెక్కువచేసే 
పద్ధతులను కనుక్కోవడం... మొదటి అఖిల “సోవియట్‌ స్పాఖానొవైట్‌ 
కాన్ఫరెన్సులో సై స్టాలిన్‌ యిలా చెప్పాడు: 

“మొదట యీ ఉద్యమం దానంతట అదే బయల్లేరింది. కార్మికులు 
తమ సొంతకృషివల్ల దీన్ని ప్రారంభించారు. ఫ్యాక్టరీ మేనేజిమెంట్ల 
ప్రమేయం లేకుండా ప్రారంభమయింది ఈ ఉద్యమం.... .... తరువాత 
సోవియట్‌ యూనియన్‌ అంతటా విపరీతమైన వేగంతో ఒక తుపాను 
వలె వ్యాపించింది.” 

స్థాఖొనోవ్‌, గనులలో పనిచేసే ఒక కార్మికుడు. ఇతను 1985 లో 
యిద్దరు కార్మికుల సహాయంతో తనపనిని బాగా జర్గనై జు-చేసుకున్నాడు, 
mene |; grees 


తత్ఫలితంగా యా ముగ్గురూ కలిసి 102 టన్నుల బొగ్గును 5 గంటల 45 
నిమిషాలలో ఉత్పత్తి “చేయగలిగారు. అదివరకు పీరు ఒకొక్కరు 
ఒక రోజులో 7 టన్నులు మాత్రమే ఉత్స త్తి తి చేసేవారు. 


క ఉద్యమానికి మొదటి మూలసూత్రం కార్మికుల ఆర్థిక పరిస్థితిని 
అనేకరెట్లు బాగుచేసి, జీవితాన్ని పూర్వం కంచె అనేక రెట్లు హౌఖ్యచేదం 
చేయడం. ఎప్పుడై తే జీవితంలో సుఖం ఉంటుందో, అప్పుడే పని జోరుగా 
సాగుతుంది, కనుకనే ఉత్పత్తి యెక్కువౌతోంది. కనుకనే యుద్దరంగా 
లలో పోరాడే .సెనికులవలె పరిశ్రమలలో కూడా యోధులు బయల్దేరారు. 
యుద్ధం సాగుతూన్న యీ రోజులలో “ స్టాఖొనోవ్‌ ” ఉద్యమం" కొత్త 
రూపాలతో అభివృద్ధి చెందుతోంది. వతికార్మికుడు ఉత్ప త్తిని రెండు 
రెట్లు యెక్కువచేయడానికి (ప్రతి ఫ్యాక్టరీలోను ప్రతిజ్ఞ తీసుకొంటున్నాడు. 
యుద్ధరంగానికి వెళ్ళిన కార్మికుల కోటాను కూడా పూ ర్తిచేయవలసిన 
సవిత్ర బాధ్యత వీరిపై ఉంది. ఇంతేకాదు నాజీలు ఆక్రమించుకున్న 
ప్రచేశాలలో సోనియటు పోగొట్టుకున్న పరిశ్రమల స్థానే యితర పరిశ్రమ 
లలో పనిచేసే కార్మికులు పూర్వంకంటె ఉత్పత్తి తినీ అధికం చేయవలసి 
వుంది. 

“ స్టాఖొనొవైట్‌ ” ఉద్యమంతోబాటు ఫ్యాక్టరీలలో సోషలిస్టుపోటీ 
లుంటాయి, ఒకఫ్యాక్టరీ మరొక ఫ్యాక్టరీతోగాని, ఒకే ఫ్యాక్టరీలో ఉన్న 
రెండు “షిప్టులు” గాని, తమ ఉత్పత్తి కోటాలను ఎక్కువచేసుకోడానికి 
పందేలు చేసుకుంటారు. రెండు పార్టీలవారు ఎప్పటికప్పుడు ఎంతెంత 
ఉత్పత్తి చేస్తున్నారో ఫ్యాక్టరీ గోడలమీద కాగితాలంటించి తెలియజేసు 
కుంటూ ఉంటారు, పెద్ద ఫ్యాక్టరీలై తే, వార్తాషత్రికలలో (ప్రతిరోజూ 
అంకెలు యిస్తూ ఉంటారు. ఈ పందేలవల్ల కార్మికులలో కలిగే ఉత్సాహం 
ఇంతా, అంతా అని చెప్పడానికి వీల్లేదు. “పోటీలలో పాల్గొనే కార్మికుల్ని 
జ్జ షాక్‌ బ్రిగేడర్లు = అంటారు, వీరిలో యెక్కువ సామర్థ్యాన్ని (పదర్శిం 
చినవారు జాతీయ నాయకులుగా పరిగణించబడతారు. అలాంటివారికి 
(ప్రభుత్వం బహునుతులు, విరుదులు యిస్తుంది. 

అటు. కీ కీ 


APE arm gr 


చ 


చ 


కం 
న 


+ 


అక్‌ ఎదే 


er yen 


ఒకో 





పఠన మందిరం 


ని కార్మికుల 


ఇనుము = ఉక్కు పరిశ్రమాగారంలో 


స్తాలిన్‌ 
ల 


“షాక్‌ విగేడ్డ ” లో ఉన్న కార్మికులు ఒందొరులకు సలహా 
లిచ్చుకుంటూ సహాయం చేసుకుంటారు. వెనుకబడే కార్మికులకు హుషారు 
యిచ్చే నిమిత్తం “షాక్‌ బ్రిగేడ్త ” లో ఆరికేరినవారి అనుభవాన్ని (హైడ్‌ 
యూనియన్‌లు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాయి. 


ఈ విధంగా (ప్రపంచ మానవజాతిని మారణహోమం చేయజూచే 
“ఫాసిస్టు రాక్షసుల్ని ఢీకొంటూ సోవియట్‌ కార్మికులు ప్రపంచ కార్మికులకు 
దారి చూపుతున్నారు. 


(1) క lis 


6. సోవియటు సంస్కృతి 


రష్యాలో వ్యాపించినంత విద్య యొక్కడాలేదని తెలుసుకున్నాం. 
ఏ 'దేశంలోనూ యేసేటా యిన్ని యెక్కువ పుస్తకాలు పిచురించబడవు. 
ఒక్కొక్క పుస్తకానికి కొత్త ముద్రణ వచ్చిందంటే, కొపీలకోసం (ప్రజలు 
బారులుతీరి నిలబడతారు. పుష్కిన్‌ రచించిన ఒక గింధానికి కొత్త 
ముద్రణ పిచురించబడినప్పుడు 8 గంటలలో 600 కాపీలు అమ్ముడయా 
యట, 


1988 లో రష్యాలో లూ. యెక్కువపు_స్తకాలు 
పిపంచంలో యెక్కడా ప్రచురి;చబడలేదు. ఆ సంవత్సరం మొత్తం 
48 వేల పుస్తకాలు 70 కోట్ల 10 లక్షల పితులతో అచ్చు వేయబడ్డాయి. 
ఇందులో 11 కోట్ల 70 లకు రష్యన్‌ భాషకాక మిగతా భాషలలోనే | 


ప్రసిద్ది కెక్కిన రష్యన్‌ రచయితలందరూ ప్రజల మన్ననలను 
పొందుతున్నారు. 1817 మొదలు 1887 వరకు, అనగా 20 సంవత్సరా 
లలో మాక్సింగోర్కీ- రచించిన గ్రంధాలకు శీ కోట్ల 20 లక్షల సతులు 
ముదించబడ్డాయి. పు పుష్కిన్‌ గంధాలు 1 కోటి $0 లక్షలు; టాల్‌ స్తాయి 
గ్రంధాలు 1 కోటి 40 లక్షలు; చెకోవ్‌ గ్రంధాలు 1 కోటి 10 లకు! 
"టెర్లనీవ్‌ గంధాలు 80 లక్షలు; రాజకీయ గ్రంధాల విషయం చెస్పనవ 
సర మేలేదు. మార్క్సిజాన్నిగురించి, లెనినిజాన్నిగురించి యా 20 సంవత్స 
రాలలో 85 కోట్ల ప్రతులు అచ్చు వేయబడ్డాయి. 
° మాస్కోలో ఒక పచురణాలయంవుంది. అది 85 ఛాషలతో 
పుస్తకాలు ప్రచురిస్తుంది. పిల్లలు చదువుకునే చిన్నచిన్న కధల పుస్త 
కాలు లగాయతు పెద్ద పెద్ద జెక్నికల్‌ పుస్తకాలవరకూ = అన్ని విషయా 
లకు సంబంధించినవి ఆక్కడ పీచురించబడతాయి. ఇలాగే ఉకేయిన్‌ 

Pr నే లీ ప 


రాష్ట్రంలో మొత్తం 90 లక్షల [గ్రంధాలు ప్రచురించబడ్డాయి. టాల్‌ స్థాయి 
రచించిన గ్రంధాలను ఒక్క రష్యానోనేగాక, యితర జాతుల పిజలు 
వారి వారి భాషలలో యెక్కువగా కొని, చదువుతారు. ఉదాహరణకు : 
ఆర్మీవియాలో, ఒక్కా సంవత్సరంతో $1 వేల ప్రతులు అమ్ముడు 
పోయాయి. 


ఇక వార్తాపత్రికల విషయం. మొదట్లో రోజుకి 80 లక్షల ప్రతులు 
Me నేడు 8 కోట్ల 60 లక్షలు అచ్చు వేయబడుతున్నాయి. 

న్‌స్టీన్‌ అనే పిపంచ ప భ్యాతిబిడసిన శాస్ర్రజ్ఞాని గింధాలు మొత్తం 
జ్‌ 000 కాపీలు అమ్ముడు పోయాయి పిజాసామాన్యం శాస్త పరిశోధనల 
వట్ల యెంత శుద్ధ చూపుతున్నారో దీనివల్ల బోధపడుతుంది. 

సోవియట్‌ ప్రజలలో వ్యాసించుతూన్న యీ విజ్ఞానానికి కారణం 
ఏమిటి ? 

మొదటి విషయం: కొత్త ప్రభుత్వం వచ్చాక, ప్రజల సంపద 
యెక్కువై, కావలసినంత విరామం పిత్రివ్య క్తికీ దొరుకుతోంది. ఎవరూ 
రోజుకి ? గంటలకంటె యెక్కువ పనిచేయ నవసరంలేదు. ఏడాదికొక 
సారి జీతంతోసహో సలపులిస్తారు, ఇందువల్ల త గురిం పజల 
దృక్పధం పూర్తిగా మారింది, జబ్బుచేసినా, బలహీనత స్రివేశించినా, 
వృద్దాప్యం వచ్చినా, (ప్రభుత్వం ధనసహాయం చేస్తుంది. అందువల్ల మెదడు 
మందగించకుండా చురుకుగా పనిచేస్తుంచి. ప్రజల : మానసిక. శకులు 
వృద్ధిపొందుతాయి. 

రెండవ కారణం: లాభాలకోసం పెనగులా డేసద్ధతి లేనందున ల్ల 
(ప్రజలు సహజంగా వైజ్ఞానికంగా అభివృద్ధి చెందడానికి కుతూహలపడతారు. 


మూడవ కారణం : సోవియట్‌ పభుత్వం అవలంబిస్తూన్న కొత్త 
విద్యా విధానం ప్రజలలో కొత్త చైతన్యాన్ని కలిగించింది. తమలో ఎన్ని 
శక్తులు నిబిడీకృతమై యున్నవో ప్రజలు తెలుసుకున్నారు. 

నాల్లవ కారణం: పతి వ్యక్తీ వైజ్ఞానికంగా వృద్ధిపొందడానికి 
ప్రభుత్వం అనేక అవకాశాలు, సదుపాయాలు. కల్పించింది. 


సినీమాలొచ్చాక, అనేక దేశాలలో నాటకాలకు (ప్రభుత్వసహాయం 
గాని, ప్రజల పళ ఫా లేదు. రష్యాలో ఇలా కాదు. మాస్కో 
ఆర్జుధియేటరు ఒక్కటీ చూ సే _స్తచాలు,. ఈకళకు రష్యాలో ఎంత ప్రోత్సాహం 
యిస్తున్నదీ తెలుస్తుంది. షేక్సొపియర్‌ (పపంచ నాటకకర్త లందరి 
లోను ఉత్తమో తృముడని పాఖ్యాతి. ఇతడు ఇంగ్లండ్‌లో జన్మించాడు. 
ఇతను చనిపోయాక అనేకమంది ఆంగ్లకవులు, నాటకక రలు షేక్స్‌ 
పియర్‌ ని ఆదర్శంగా తీసుకుని గ్రంథాలు రచించారు. ఇంతటి దీశాలి 
జన్మ మె తిన ఇంగ్లండ్‌ రో "షేక్పపియర్‌' యొక్క 825వ వర్థంత్యుత్సవం 
జరువబడలేదం'కే ఎంత ఆశ్చర్యం! కాని సోవియట్‌ యూనియన్‌ లో 
షేక్స్‌పియర్‌ యొక్కఘనతను ప్రజలు గుర్తించారు.పూ ర్తిగా వారంరోజులు 
దేశం అంతటా షేక్స్‌పియర్‌ వర్ణంత్యుత్సవాలు జరిగాయి, 800 నాటక 
శాలలలో ప్రావీణ్యత నొందిన సటీనటకులు నాటకాలను (ప్రదర్శించారు, 
షేక్స్‌పియర్‌ రచనలకు (క్రొ కారా ప్రచురించబడ్డాయి, అనేక 
కేంద్రాలలో శే ఎక్సిపియరును గురించి ఉపన్యాసాలీయబడ్డాయి. రేడియో 
ప్రసంగాలలో షేక్స్‌పియర్‌ ఘనతను (ప్రశంసించారు. ప్రతి రోజూ మాస్టో 
రేడియో ఈ పపంచ విఖ్యాతపురుషుని గురించి ప్రస్తుతిస్తుంపే. బి.బి.సి 
(లండన్‌) రేడియోవారు ఆ వారంరోజులు పిశాంతంగా గడిపారు. లక్షల 
కొలది బ్రిటిష్‌ (ప్రజలు ఈ విచిత9ఘటనను గూర్చి తెలుసుకుం పే, సిగ్గుతో 
తలలువంచుకోరా? 


నాటకాలలో ఉత్తేజకరమైన జీవకళ కోసం సోవీయట్‌ (పేక్షకులు 
ఎదురుచూస్తారు. షేక్స్‌పియర్‌ నాటకాలలో అది చక్కగా పిదర్శితమవు 
తంది. ఏదో ఒక ఆదర్శం కోసం పనిచేస్తున్నామనే భావం సోవియట్‌ 
ఫొరులలో నాటుకుపోవడంవ ల్ల మానవుల స్నేహబంధాన్ని గురించి, 
ఆత్మగౌరవాన్ని గురించి, శిమనుగురించి, (ప్రేమను గురించి, విశ్వాసాన్ని 
గురించి,, చిత్రించే నాటకాల్ని ఎక్కువగా మెచ్చుకుంటారు. ఈఅభిరుచిని 
షేక్సుపియర్‌ చక్కగా సంతృప్తి పరచగలుగుతున్నాడు. కనుక ఆయన 
నాటకాలకు రష్యాలో ఎంతో ప్రచారం ఉంది. 


ee 10h 


రాపత్రికలు, గ్రంథాలు 


ధనాలయాలు, మ్యూజియంలు, వౌ 


శాస పరిశో 


1938 


| 929 











1938 


[914 


'మ్యూజియంల సంఖ్య 





9 
వి 
ర 
వ 
య 
యై 
ళం 
ల] 
గ 


శీ కోట 60 లకేలు 


శ 


(గంధాల (ప్రతులు 


అ 


8 కోట్ల ర? లక్ష 


ఆంంందిరిగె 


fl 



























00004 
(11! 1 EM ree! (fr 
LEB) Fe BUTE Ler SL 

Sma CooL 1.111111 













ల FE 


వ పు 
wu 





me: 





06! 





ఒక్క రష్యాలోనేగాదు. సోవియట్‌ యూనియన్‌కి చెందిన ఇతర 
రిపబ్లిక్కులలో కూడా నాటకకళ అనేకరెట్లు అభివృద్ది చెందింది. 

ఉదాహరణకు, బురియత్‌ మంగోలియా (ప్రజలు విప్ప వానికి ముందు 
అడవిజాతి సజలవలె నివశించేవారు. వారి భాషకు లిసిలేదు. అందుచేత 
కాగితంమీద వాయడం వారికి చేతకాదు. చెంఘిజ్‌ ఖాన్‌ పుట్టినది యీ 
దేశంలోనే, ఆరోజుల్లో చెంఘిజ్‌ ఖాన్‌ ఎలా జీవించేవాడో, 1817 వరకూ 
ప్రజలు అలా జీవించేవారు. అడవులతో దొరికిన గుర్రాలపై ర ఒక 
(పదేశంనుండి మరొక పదేశానికి (ప్రయాణాలు చేసేవారు. (పజల సన సంపద 
ఈ గుర్రాలనుబక్హే లెక్కంచబడేది. అటువంటిచోట 1940 నాటికి ఒక 
బురియత్‌ మంగోలియన్‌ థియేటరు, ఒక రస్యన్‌ డ్రమాటిక్‌ థియేటరు, 
సమిష్టి వ్యవసాయ తేతాలవద్ద రెండు ధియేటర్లు, అనేక బాలబాలికల 
థియేటర్లు, బయల్దేరి ప్రజలవిజ్ఞానాన్ని అభివృద్ధిచేస్తున్నాయి. షేక్స్‌పియర్‌ 
రచించిన కింగొలియర్‌, ఒథెల్లో మొదలై. న నాటకాలు, గోర్కీ..గొగోల్‌ 
వంటి రష్యన్‌ రచయతల నాటకాలు, ఆధియేటర్ల లో ఎక్కువగా ప్రద 
ర్శించబడతాయి, 

ఉ త్సరధృవ (ప్రాంతంలో ఎస్కిమోలు, ఎవెన్‌కీలు, యాకూట్‌లు, 
నెన్‌ట్సీలు, చుక్‌చీలు, ఇంకా అనేకతెగల (ప్రజలున్నారు. వారు ఆడవి 
జింకల్ని పెంచుకొని వాటిపాలను తాగేవారు, అడ విమృగాల్ని వేటాడి, 
వాటి మాంసం తిని (బ్రతికేవారు. మట్టిపాత్రలలో అన్నం తిని, వాటిని 
సీళ్ళతో కడిగి శుభం చేసుకోడానికి టలు నాలుకతో నాకీ వేసేవారు. వీరి 
భాషకు కూడా లిపిలేదు. సోవియట్‌ (ప్రభుత్వం అధికారానికి వచ్చాక యీ 
పా9ంకతాలలో సమిష్టి వ్యవసాయపద్ధతి అమల్లోకి వచ్చింది. కొద్దిపాటి 
శరిమతోనే ప్రజలందరికీ కొవలనిన ఆహారపదార్థాలు లభ్యమవుతున్నాయి. 
అందువల్ల వైజ్టానికంగా అభివృద్ధి చెందడానికి" కావలసినంత వ్యవధి, 
అవకాశం లభించింది. నాటకాలకొరకు ప్రజల్లో ఉత్సాహం బయల్లేరింది. 
అంకాకేమెన్‌ ఒక అను చుక్‌చీ యువకుడు లెనిన్‌ గా9డ్‌లో నాటకకళను 
గురించి కొన్నినెలలు విద్య నభ్యసించి, తన దేశానికి తిరిగివచ్చాడు. తన 
జాతిభాషలో సొంతంగా ఒక నాటకం వ్రాసి ప్రదర్శించాడు. ఎస్కిమోలకు 

pare |: y gras 


యిది తెలిసి, వారు కూడా అ నాటకాన్నే ఆడటం మొదలెట్టారు. ఇలాగే 
యాకూట్స్క్‌. జాతికిచెంచన 6 గురు నటకుణ మాస్కోలో అరిఫీదుపొంది 
సుప్రసిద్ధ ఫెంచి నాటకక ర్రఅయిన మోలియర్‌ నాటకాలను (ప్రదర్శించ 
సాగారు. నిన్న మొన్నటివరకూ అంధకారంలో కాలంగడిపే పిజలు 
ఈ విధంగా ఒక్కసారి అంతర్జాతీయంగా కళలకు వన్నెతెస్తున్నారు, 
తాజీకిస్టాన్‌ రిపభ్లిక్కు మనదేశానికి ఉత్తర సరిహద్దులో ఉంది, 
అంతా పర్వత ప్రాంతం. పూర్వం బాబర్‌ ఇక్కడి పామిర్‌ పర్వత 
లోయలగుండా మనదేశంలోకి వచ్చాడని (ప్రతీతి. అట్టి పర్వత ప్రాంతంలో 
(ప్రజలెంత అనాగరికం గాజీవించేవారో చెప్పనక్క ర్లేదు. కాని అక్కడే 
10 సంవత్సరాల క్రితం ఒకనాటకళాల బయలేరింది. విప్లవాన్ని గురించి, 
విష్లపంవల్ల (ప్రజలకు కలిగిన ఉపయోగాల్ని గురించి, "అ నాటకశాలలో 
చూపేవారు. జమీందార్లు, మతాధిపతులు యిది సహించలేక నటకుల్ని 
కాల్చి చంపేవారు. కాని ప్రజా విజ్ఞానానికి నాశనం ఉండదు. ఇంకొ 
ఉత్సాహంతో నాటకాలు వేసేవారు. అంతర్యుద్ధాన్ని గురించి, ఆందులో 
విప్లవ వ్యతిరేకుల పరాజయాన్ని గురించి, సమిష్టి వ్యవసాయ పద్దతిని 
గురించి, అనేకనాటకాలు వాసి (పదర్శించనాగారు. షేక్స్‌పియర్‌ వ్రాసిన 
“* ఒథెల్లో = అనేక వేలమంది (యేక్షకుల్ని ఆకర్షించింది. తాజీకిస్థాన్‌ ను 
ఫలవంతంగా చేయడానికి రె తులు-కూలీలు మొ త్తం 1,60, 000° మంది 
కలిసి స్వయంగా ఒక పెద్ద పంటకొలువను తవ్వుతూన్న రోజులలో, 
రాత్రిపూట నాటక ప్రదర్శనాల ద్వారా, పగలు చెమటోడ్చి పనిచేసిన ప్రజలకు 
' ఆనందం, విశ్రాంతి యిచ్చేవారు, 


ఉబ్బెకిస్టాన్‌ లో 


దీనికీ పక్కనే ఉన్న ఉక న్‌ల్‌ 1917 8 పూర్వం తోలు 

బొమ్మలు, బుర్రకథలు మాత్రమే ప్రచారంలో ఉండేవి. చదువంటే యేమో 

తెలియని కొద్దిమంది పీధిగాయకులు ఊరూరు వెళ్ళి, ప్రజలకు తమ ప్రావీ 

ణ్యతను ప్రదర్శించి, ఏ రోజు కారోజు తిండికి సంపాదించుకొని పొట్ట 

'పోసుకునేవారు, కాని, యీ రోజున ఉజ్బెకిస్థాన్‌ లో * ఉజ్బెక్‌ ఫైట్‌ 
a RHE 





గీ" అనే (ప్రభుత్వ నాటకరంగం 


a2) 


ఆజర్‌ బై జాన లో “కీరో 


ఆపిరా* అనే నాటకళాల సోవియట్‌ యూనియనీలోని ఉత్తమ నాటక 
శాలలలో ఒకటని పేరుపొందంది. ఇదిగాక, మమారు 50 నాటకళాలలలో 
షేక్స్‌పియర్‌, పుష్కిన్‌, గోర్కీ, షిల్లర్‌ వంటి ప్రపంచవిభ్యాత రచయితల 
నాటకాలు (ప్రదర్శించబడుతున్నాయి. 

ఇలాగే, కిర్టీజ్‌ రిపబ్లిక్‌లో ప్రజలు అనేక శతాబ్దాలుగా అనాగరిక 
జీవితం గడిపి, యీ రోజున ఆధునిక కళలలో అభిరుచిని ప్రదర్శిస్తున్నారు. 
'మొలొగాజాటొకొబయేవ్‌ అనే అతడు కిర్చీజ్‌ భాషలో మొట్టమొదటి 
నాటకం (వ్రాశాడు. కధావస్తువు ఒక యువతి తాను (పేమించని 
ఒక యువకునికి బలవంతంగా డబ్బుకోసం అమ్మి వేయబడటం ఇందులో 
కన్యాశుల్కం పద్దతి తీవ్రంగా ఖండించబడింది. స్త్రీస్వాతంత్ర్యం (పశంసించ 
బడింది. 1928 నాటికి కొందరు నటకులు కలిసి ఒక నాటకసమాజంగా 
ఏర్పడి, “ కిర్టీ జ్‌ స్టేట్‌ ధిమేటరు” ను స్థాపించారు, ఆందులో 
ప్రదర్శించబడు కొన్ని నాటకౌల పేర్లు : 15 సమిష్టి ఫే పూని! కత్రువు 
లెవరు 7?” “ తిరుగుబాటు ”. ఈరోజున కిర్చీ జియాలో 17 పెద్ద నాటక 
శాలలున్నాయి. వాటిలో సుప్రసిద్ధ సోవియట్‌ రచయితల సౌటకాలే 
కొకుండా, షేక్స్‌పియర్‌ రచించిన “ ఒథెల్లో”, “కింగ్‌ లియర్‌ ” 
“రోమియో ఆండ్‌ జూలియట్‌ ” “మర్చెంట్‌ ఆఫ్‌ వెన్నిస్‌*” మొద 
లైనవి కూడా (ప్రదర్శించ బడుతున్నాయి. 


ఈ రిసవీ బ్లీక్కూలన్నీ మనదేశానికి సమీపంలోనే కాశ్మీర్‌ సంస్థానానికి 
ఉత్తరంగా ఉన్నాయి. అక్కడ నివశించే ప్రజలు ముస్లిం. మతస్థులు, 
ఈ అనాగరిక జాతులలో విప్లవం ఎంత విజ్ఞానాన్ని పెంపొందించిందో 
స్వయంగా చూడవలసిందేగోని, వ్రాయడానికీ సాధ్యంకాదు. కొన్నివిష 
యాలు మనకు నమ్మశక్యంకాకుండా ఉంటాయి. మన దేశంలో కోయలు, 
సవరలు మొదలైన అడవిజాతుల (ప్రజలున్నారు. పాములవాళ్ల, ఏనాదులు, 
నక్కలా బ్లు, మొదలై న అనాగరిక (ప్రజలున్నారు. వీరందరూ టాగూర్‌, 
గోర్కీ, 'షేక్సొపియర్‌, కౌళిదాసు మొదలైనవారి నొటకొలను తను తమ 
భాషలలో చూచి ఆనందించగల రోజులు వస్తాయంటే, ఇప్పుడు మనం 
నమ్మగలమా ? 

(22) వపా ORs 


హీందూ-ము స్లీ సిం సంస్కృతీ 


సోవియట్‌ప్రభుత్వం కేవలం తమదేళ సరిహద్దులలోని సంస్కృతిని 
మాత్రమేగాక, యితర దేశాల సంస్కృతినీ కూడా పరిశోధన చేయడానికి 
పూనుకుంది, ఉదాహరణకు, మనదేశంలో మహాభారతం హీిందువులందరి 
చేత ఉత్తమ పొరాణిక(గంథంగా యెంచబడుతోంది. కొన్నివేల సంవత్స 
రాల [క్రితం మనదేశంలో (ప్రజల ఆచారవ్యవహారాలు, నాగరికత, లలిక 
కళలు, మొదలై నవి యేస్థితలో ఉండేవో మహాభారతం ద్వారా తెలుసుకో 
వచ్చు. ఆ రోజుల్లో సమాజనిర్మాణం ఎలా ఉండేదో, ఏయే తత్వశాస్త్రాలు 
అభివృద్ధి చరద భాష--విజానం ఎంతస్టాయిలో ఉంగేచో-ఇవీన్నీ 
చక్కగా అర్థంచేసుకోవచ్చు. ప్రొఫె సర్‌ “కల్యనోవ్‌ అనే సోవియట్‌ 
రచయిత యీ (గ్రంథాన్ని సంస్కృతంలోనుంచి రష్యన్‌ భాషలోకి తర్జుమా 
చేస్తున్నాడు. అతనిలా తెలియజేస్తున్నాడు : 


“మహాభారతాన్ని ఎందుకు తర్జుమాచేయ నారంభించానం పే, సోవి 
యట్‌ యూనియన్‌లో అనేకమంది మేధావంతులు ప్రాచీన భారతదేశాన్ని 
గురించి తెలుసుకోవాలని కుతూహాలవడుతున్నారు. (పపంచ నాగరికతకు 
భారత దేశం పుట్టినిల్లు. దాన్నిగురించి అనేకవిషయాలు తెలుసుకోవడంలో 
రష్యన్‌ (ప్రజలు ద్ద తీసుకుంటున్నారు. ఇతర (పాచ్యదేశాలలోను, కొన్ని 
యూరపియన్‌ 'దెళాలలోను, వేర్వేరు భాషలు అభివృద్ధి చెందడంలో 
మహాభారతంయొక్క- (ప్రభావం హెచ్చుగా ఉంది. గెటీ అనే జర్మన్‌. 
తత్వశా స్ర్రజ్ఞుడు “ఫాస్టు” అను గ్రంథాన్ని వ్రాసేటప్పుడు, కాళిదాసు 
రచించిన ఓక నాటకం చాలావరకు సహాయపడింది. ఆనాటకానికి కథా 
వస్తువు మహాభారతం లోనిది, 


“మహాభారంలో దేశభ డీ, ఈ ర్యస్థయిర్యాలు, తెగింస్క, యివీ 

చక్కగా చితించబడ్డాయి. ఫాసిజం అనే బృహ్మరాకసికో పిసంచ 

. పిజలందరూ హోరాహోరీగా పోరు సల్చుతున్న యీ రోజులలో మహా 

భారత ౦ ఓక ఈ త్తమ సందేశాన్ని యివ్వగలదు, న్యాయం, ధర్మబుద్ధి, 
we BTU on 


నీష్క_ల్మష హృదయం, కృతజ్ఞత, పరోపకారం - యిక్యాది ఉత్తమ 
లక్షణాలను మహాభారతం చిత్రించింది. 

“సంస్కృతం నుండి మహాగారతంవంటి బృహద్దింధాన్ని 
తర్జుమా చేయాలంపే నా జీవితం యావత్తు సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు 
నేను కొంతమందికి తరిఫీదు యిస్తున్నాను. వారి సహాయంతో కొద్ది 
కాలంలో తర్జుమాను పూర్తి రిచేయ గల్లుతాను, పాిచీన మానవ నాగరికతకు 
నుణివంటి లా ఉత్తమ గ౦ంథాన్నిం భారతీయులందరూ గర్వించదగిన 
యీ పొరాణిక గాథను, లన్‌ విద్యాధికులు తెలుసుకోవడానికి ఆవకాశం 
లభించుతోంది.” 


మహాకవి కాళిదాసు రచించిన “శాకుంతలి' నాటకం రస్యన్‌ భాషల 
లోకి అనువదించబడింది. దాన్ని అనేక థియేటర్లు పిదర్శించాయికూడ. 


అరబ్‌ సంస్కృతి విషయంలోకూడా సోవియట్‌ పరిశోధకులు 

యె తో శిద్ధచూపుతున్నారు. “పాగోచ్య విజ్ఞాన పరిషత్తులో అరబ్‌ 
సంస్కృృతికొక ప్రత్యేకశాఖ వుంది. అందులో క్రచొకోవ్‌స్కీ- అనునతడు 
పీముఖస్థానం అలంకరిస్తున్నాడు. అరబ్‌ సంస్కృతినిగురించి, ఆరబ్‌ 
భాషనుగురించి, విజ్ఞానాన్ని గురించి సోవియట్‌ శాస్త్రజులు యెక్కువ 
పరిశోధనలు చేయడానికి కొారణంయేమం'పే, మధ్య ఆసియాలోను, కాకే 
సస్‌లోను, టాటారియాలోను నివశించే సోవియట్‌ పజల పా?చీన విజ్ఞా 
నానికి అరబ్‌ సంస్కృతి పునాది. పూర్వం తామగ్లేను కాలంనాటి ఆరబ్బు 
పిజల సంతతి తాజీకి స్టాన్‌లోను, ఉజ్బెకిస్థాన్‌ లోను, నేటికీ వున్నారు, 
కాకేసస్‌ పర్వత శేంణిలో కొందరు పిజళు 'ప్రచీనకాలపు అరబ్బీ భాష 
మాట్లాడుతున్నారు. దాఘెస్ట్థాన్‌, చెకినో ఇంగుసేషియాలలో ప్రజలు 
తమ ' మాతృభాషతోపాటు అరబ్బీ భాషలో పాటలు = పద్యాలు వ్రాసుకొని 
ఆనందిస్తారు. పొచీనకాలప్ప రష్యా చరితను వాయటంలో అరబ్బీవాష 
చాలా ఉపయోగించింది. ముఖ్యంగా టర్కొ మేనియా, కాకేసస్క, మొద 
లైన మధ్యఆసయాజాతుల చరితను (వ్రాయడంలో ప్రాచీనఅరబ్సీ గ్రంధాలు 
చాలా ఉపయోగించాయి. శౌమిల్‌ అనే కాకేసస్‌ యోధుడు 1798 = 1871 


man hl 


సంవత్పరాలనాటివాడు. ఆర్‌ రోజుల్లో వ్రాయబడిన అరబ్బు గింధాల వాత 
ప్రతులు యిటీవల అచ్చువేయబడి పిచురించబడ్డాయి. జార్‌ చకివర్తుల 
పరిపాలనలో శామిల్‌, కాకేసస్‌ స్వాతంత్రోద్యమానికి నాయకుడు. అతని 
అనుచరులు అరవ్నీ భాషలోనే స్ప స్తకౌాలు వా9శారు, ఇందుకు కారణం 
యేమం'టే, వారి మాతృభాషమైన అవారియన్‌ భాషకు లిపిలేదు. కొరాన్‌ 
వ్రాయబడిన అరబ్బీ భాషలోనే తాముకూడా వ్రాస్తే, అప్పట్లో చదువునేర్చు 
కున్న ఆజాతి ప్రిజలంతా వాటిని చదవవచ్చు. దాఘిస్థాన్‌లో యీమధ్య 
శామిల్‌ అనుచరులు వారసిన కొన్ని కొ _త్తవాాత ప్రతులు దొరికొయి, 
వాటిని తర్జుమాచేసి, యుద్ధం కొద్దిరో జులలో వస్తుందనగా, రష్యాతో 
ప్రచురించారు. మూలగింధావ్ని లేనినొగా9డ్‌లో అచ్చువేశారు. 


ఇంతేకాదు, అరబ్‌ సంస్కృతికీ, రష్యన్‌ సంస్కృతికీగల సంబం 
ధాన్నిగురించి తెలుసుకోడానికి యీ మధ్య అనేక పరిశోధనలు జరిగాయి. 
పుష్కిన్‌ రచించిన వన గింధాలకు కధావస్తువులు అరబ్బీ (గ్రంధాలలో 
దొరికాయి.. సెన్‌ ోవ్‌స్కీ- పనే రష్యన్‌ గొంధకర్త వొసిన The 
Knight on The Dun Horse అను నవలకు కధావస్తువు ఒక ప్రాచీన 
అరబ్బీ గింధంలో ఉన్నదట “గోర్కీ. అరేవీయన్‌ సాహిత్యం "అనే 
గ్రింధంలో అరబ్‌ సంస్కృృతియొక్క ప్రభావం మాక్సింగోర్కీ. రచన 
లలో యెక్క డెక్కడ పడిందో చూపబడింద. అరేబియన్‌ సాహిత్యం 
యొక్క చరితునుగూర్చికూడా కొన్ని గంధాలు ప్రచురింపబడ్డాయి. 
The Syntax ofthe Modern Arabian Literature (ఆధునిక 
అరేబియన్‌ సాహిత్యసర్వస్వం) యుద్దం ప్రారంభమయాక లెనిన్‌ గ్రాడ్‌లో 
ప్రచురింపబడింది. 


మన భారత దేశంయొక్క- చరితనుగురించి, విజ్ఞానాన్ని గురించి, 
యింకా అనేక యితర విషయాలనుగురించి ఒక పెద్ద “సర్వస్వం” యీ 
మధ్యనే ప్రచురింపబడినట్లు “మాస్కో న్యూస్‌” పతీ9క తెలియజేసింది, 
ఇందులో మన పాిచీన చరిత్రకు సంబంధించినట్టి. ఆధునిక చరిత్రకు 
సందింధించినట్టి విషయాలు యెన్నో వున్నాయట. 


— కేవీ ఇ 


సోవియట్‌ యూనియన్‌లో పంచవర్ష ప్రణాళికలు ప్రారంభమైన 
స్పటినుంచి నాటకళాలలు, సినీమాలు, చితికళామందిరాలు, నృత్యశాలలు, 
గానసభలు = విపరీతంగా వృద్దిచెందుతున్నాయి. పిజాసామాన్యం వీటిలో 
తరిఫీదుపొంది విజ్ఞానం సంపాదిస్తున్నారు. వారివారి 'దేశచరిత్రలలోని 
ఉత్కృష్ట విషయాలన్నీ కళ్ళకుకట్టినట్లు చిత్రించబడతాయి. యువకులు, 
వృద్దులు, స్రీలు, పురుషులు తమ తమ మానసిక శక్రుల్ని అభివృద్ధి చేసు 
కోగానికి, ఉత్తమ కళలలో పాివీణ్యత సంపాదించడానికి, అనేక “వెళ్ళా 
నిక చమఠడలలు” “*ప్యయ్య్రైనీర్‌ భవనాలు, “సంగీత కళాశాలలో, 
“నాటక కళాపరిషత్తులు”, “చితికళా భవనాలు” ఉన్నాయి. ఆయా కళ 
లలో నై పుణ్యం సంపాదించిన అనేకులు అక్కడి విద్యార్థులకు చక్కని 
తరిఫిదు యిస్తారు. .కొబిట్టి సోవియట్‌ యూనియన్‌లో అనేకమంది క్రొత్త 
కళా కోవిదులు ఉగ్భవిస్తున్నారు. కొత్త ఫక్కీ పె కళల్ని ఆభివృద్ధి చేయ 
డానికి పయత్నాలు జరుగుతున్నాయి. ఒక సామాన్య కార్మికునికి నాటక 
కళలో మంచి అభిరుచి ఉందనుకుందాం. అతను తనపని ముగించుకున్న 
తరువాత సుప్రసిద్ధ నటకులచే ప్రదర్శించబడు నాటకాలు చూచివచ్చి, ఆపద్ధ 
తుల (ప్రకారం తానుకూడా తనక్షబ్బులో నటించి, తనళక్తుల్ని పిదర్శ్భించు 
తాడు. ఇంతేకాదు, అతడు యేదైనా నాటక కళాపరిషత్తులోగాని, సంగీత 
కళాశాలలోగాని, తరిఫీదు పొందడానికి ఆ పే్రడ్‌ యూనియన్‌ కొంత 
సొమ్మును విరాళంగా యిస్తుంది. సోవియట్‌ యూనియన్‌లో వ్యక్పుల 
ఆభిరుచుల కెంత పో)త్సాహం వుంటుందో దీన్నిబట్టి తెలుసుకోవచ్చు. 
తల్లితండ్రులు ధనికులు కౌనంతమాత్రంచేశ, వారిబిడ్డల కళాభిరుచి నాశనం 
కాదు. ఎవరి అభిరుచినిబట్టి వారికి పోళత్సాహం యివ్వబడుతుంది, ఈ 
విధంగా ప్రజలు కళకు తోడ్పడుతారు; కళ ప్రజలకు తోడ్చతుంది. “కళ 
కోసం కళ” అనే పాడు సిద్ధాంతానికి అక్కడ స్థానంలేదు. 

ఉదాహరణకు : ఈరోజున సోవియట్‌ గాయకులు రెడ్‌ ఆర్మీ 
యోధుల సాహసచర్యల్ని అనేక గేయాలలో స్తుతిస్తున్నారు. సోవియట్‌ 
రచయితలు గెరిల్లా నైనికుల చాకచక్యాన్ని ప్రశంసిస్తూ గంధాలు రాస్తు 
న్నారు. సోవియట్‌ కవులు కార్మికుల దేశభక్తిని స్తుతిస్తూ, పాటలు రాస్తు 


— 1705 ఆ 


న్నారు ఒకవైపు లెనిన్‌ గాడ్‌ నగరాన్ని జర్మన్‌ సేనలు ముట్టడించు 
తూంపే, ఆ లెనిన్‌ గాడ్‌లోనే స్టాకొవిచ్‌ అను సుహ్తాసిద్ధ గాయకుడు 
వంచినతల ఎత్తకుండా గేయాలు రాసూవుంగేవాడు. “ఏడవ సింఫొసీో 
అను ఒక కొత్త నడకను ఆయన కనిపెట్టాడట. ఆందులో పజల వీద్రో 


చిత పోరాటాలు, త్యాగదీక్ష, దేశభక్తి క్ర యెంతో చక్కగా ప్రదర్శించ 
బడుతున్నాయని ప్రతీతి. 


సోవియట్‌ సొహిత gం 


సోవియట్‌ సొహిత్యంలొ కొ త్త సామాజిక నిర్మాణం, కొ త్తజీవిత 
పంథా, చ్చిత్రించబడడం సహజం. విషఫ్ణవంవచ్చొక కధావస్తువులు పూర్తిగా 
మారిపోయాయని చెప్పాలి. జార్‌ చక్రవర్తుల పరిపాలనలో తయారైన 
రచనలుచూ స్తే. వ్యక్తివి ఉశ్రేజపరచే అత్మ విశ్వాసం యేకోశంలోనూ కన 
పడదు, పుస్తకం చదివినతరువాత చదువరులు తామెంతో ఆల్బులమనీ, 
యెవరిమీదా పోరాటం జరపడానికి వీలుపడదనీ, ఆది తమ కర్మ అనీ, 
నమిత, అడకువ, ఇవిమాత్రమే సుగుణాలనీ నేర్చుకుంటారు. ఆరోజుల్లో 
రచనలన్నీ ప్రవంచానికి దూరంగావున్న మనస్సుకుమాత మే సంబంధించి 
యుండేవి. ఎదురుగా కనపడే యదార్ధ Meas షప రాయడం నీచ 
మైన పనిగా భొవించబడేది. కాని, యప్పుడలాకొదు. సోవియట్‌ సాహి 
త్యంలో జీవకళ ఉట్టిపడుతూవుంటుంది. డ్రా త్త జీవితంపట్ల మనస్సుకు 
కలిగే ఆనందం, ఉత్సాహం, కళలలో చక్కగా చిత్రించదిడళాయి. 
ఏిప్లవంవల్ల అధికారం ఆంతా కార్మికులకీ, రైతులకీ, విద్యార్థులకీ వచ్చింది. 
ఈరోజున వీరి శ క్రీ యింతా అంతా అని చెప్పడానికి వీల్లేదు. దోపిళ్ళు, ' 
అన్యాయాలు, దౌర్జన్యం లేని పపంచం కావాలని వీరు నమ్ముతారు. 
అందుకై పనిచేస్తున్నారు. కాబిట్టి సోవియట్‌ నవలలలో ' సహజంగా 
' కొత్త 'పరిశిమలనుగురించి, సమిష్టి వ్యవసాయాన్ని గురించి, కొత్త మేధా 
వంతల్నిగురించి, వస్తున్నారు. కొత్త సమాజాన్ని నిర్మించడంలో 
నాయకత్వం వహించినవారు కధలలో కథానాయకులు, షోలొకోవ్‌ రచిం 
చిన “వీజ్లదున్నేరుఅనే నవలకు, ఆలెగ్లీటాల్‌ స్థాయి రచించిన “రొ "బ్లకు, 

wees (| yee 





కాల్మిక్‌ రిపబ్లిక్‌ లోని రచయితల, చిత్రకారుల సమావేశం 


క్రథావస్తువు వి స్థవానంతరం జరిగిన అంతర్యుద్ధం. చాకచక్యం గేల 
నిపుణులు, సర్యసామాన్యమైన కార్మికులు, కథానాయకులు. 

నేటి సోవియట్‌ సాహిత్యంలో (ప్రజలందరికీ సంబంధించిన (ప్రధాన 
విషయా లెన్నో ఉంటాయి. అనేక శతాబ్దాలు బానిసత్వం అనుభవించిన (ప్రజ 
లలోవిప్తవం ఒక(కొత్త చైతన్యాన్ని కలిగించింది. (ప్రతివ్యక్తి స్వతంత్రంగా 
అభివృద్ధి చెందుతున్నాడు. ప్రతి పౌరుడు తన అభిరుచుల్నిబట్టి ముందుకు 
పోతున్నాడు. ఇదంతా విస్థవంవల్ల కలిగిన మార్చు. ఈ మార్చును 
సోవియట్‌ రచయితలు అనేక రూపాలలో చిత్రించుతున్నారు. 


ఈ విధంగా వారు (ప్రజలలో తామొక భాగం అని గుంర్టించి, (ప్రజ 
లతోబాటు ఉత్సాహం, సంతోషం పొందుతున్నారు. అంతర్యుద్ధంలో 
అస్టోవ్‌స్కీ. అనే ఒక యువక కవికి కళ్లపోయాయట. అయినప్పటికీ, 
అతని హృదయం కొ త్తసమాజం మీదే అగ్నమైంది. దానికొరకు పోరాడా 
లనే పట్టుదలతో అతను “ ఉక్కు. యెలా తయారైంది" అను పుస్తకం 
రచించాడు. అందులో ' మనిషి చూపగల ఛై ర్యస్థయిర్యాలు చక్కగా 
చిత్రించబడ్డాయి. సోవియట్‌ యువకులు దీన్ని ఎక్కువగా చదువుతారు. 


mame LTD ఇలా 


Tz: మతస్వాతం౦ త్ర 


సోవియట్‌ రష్యాలో మతస్వాతంత్ర్యం లేదనీ ; మతాధిపతుల్ని 
ప్రభుత్వం ఆతిక్రూరంగా అణచివేసి చిత్రవధలకు గురిచేసిందనీ ; ఎవరి 
మతం (ప్రకారం వారు దైవారాధన చేసుకొనే హక్కు రష్యాలో లేవనీ; 
క్రై.త్తవ దేవాలయాలు, “యితర మత సంస్థలు తగల పెట్టబడ్డాయనీ-- చాలా 
కొలం (ప్రచారం సాగింది, 

నిజానికి యివన్నీ కల్పితకధలు, సోవియట్‌ రష్యా యొక్క శతు 
వులు చేసిన అబద్ధపు ప్రచారం, మతాన్ని యెప్పుడూ సోవియట్‌ [పభుత్వం 
ఆణచియుండ లేదు. పూం్తియైన మతస్వాతంత్రకం ఉంది. ఎవరి మతం 
(ప్రకారం వారు దైవారాధన న చేసుకునే హక్కును ప్రభుత్వం కాపాడుతుంది. 
సోవియట్‌ ప్రజాస్వామ్యంలో యిదొక ముఖ్యమైన హక్కు. 

విప్లవానికి పూర్వం, అనగా జాగ్‌ చక్రవర్తుల పరిపాలనలో, మతం 
అంటే కేవలం దైవారాధన మాత్రమేకాదు. జారిస్టు నిరంకుశత్వానికి 
క్రెస్త సవ మతాధిపతులు అండగా నిలిచేవారు, పెద్ద మతాధిసతులకు (ప్రభు 
త్వంలో ఉన్నతోద్యోగాలుండేవి. జార్‌ చక్రవర్తులకు వీరుచేసే సహాయా 
నికి ప్రతిఫలంగా, దేవస్థానాలకు లతలాది యకరాలభూమి కానుకగా 
లభించేది. 

వీరందరూ విప్లవం వచ్చిన కొ త్తరోజులలో సోవియట్‌ ప్రభుత్వా 
నికి వ్యతిరేకంగా కుట్రలు పన్నసాగారు. 1919.20 వరకు కొనసాగిన 
అంతర్యుద్ధంలో క్రైస్తవ దేవాలయాలు , విప్లవ (ప్రతీఘాతకులకు సహాయం 
చేశాయి. “వాటిల్లో తుపాకులు, మందుగుండు సామాను దాచేవారు. 

ఇట్టి మతాధిపతుల పె సోవియట్‌ (ప్రభుత్వం విధిలేక కఠినచర్య 
తీసుకోవలస వచ్చింది. ప్రజల్ని వ్యతిరేకించిన ప్రతివారి పైన సోవియట్‌ 
ప్రభుత్వం కఠినమైన చర్యే తీసుకుంది. 


me 178 ee 


1918 వ సంవత్సరం జనవరి 28వ తేదీని కొ త్తప్రభుత్వం ఒక 
ఉత్తరువు జారీచేసింది దానిప్రకారం, మకానికీ-_(ప్రభుత్వానికీ మధ్య ఎట్టి 
సంబంధం ఉండదు. దైవారాధనకు సంబంధించిన పనులకు తప్ప యితర 
వాటికి క్రైస్తవ దేవాలయాలుగాని, యితర దేవాలయాలుగాని ఉపయోగ 
పడరాదు. ఒక్కొక్క దేవాలయానికి నిత్యము వచ్చేవారిసంఖ్య 20 
మందికంటె తక్కువగా ఉండి, అట్టి దేవాలయాలు సరియైన స్థితిలో 
లేకపోయినట్లయితే, వాటిని (పభుత్వం “స్వాధీనపరచుకొంటుంది. 

ఈ శాసనంలో మత స్వాతంత్ర్యానికి వ్యతిరేకమైన నిబంధన 
యేముంది ? 

అయితే, సోవియట్‌ (ప్రభుత్వం మతాధిపతుల్ని విచ్చలవిడిగా వదల 
లేదు. వారిపై కొన్ని చర్యలు తీసుకుంది. ఉదాహరణకు. 

--- జమీందార్ల ఎపేట్టకోబాటు, దేవస్థానం భూములన్నింటినీ 
స్వాధీనం చేసుకుని, 3 3 తులకిచ్చింది. 

--- జార్‌ చక్రవర్తుల పరిపాలనలో మతాధిపతులకుండే (ప్రత్యేక 
సౌకర్యాలు, హక్కులు, రద్దుచేయబడ్డాయి. 

= విద్యకూ, మతానికీ గల సంబంధం తెగగొట్టిదిడింది. 

--- జమీందార్లు, పెట్టుబడిదార్లు, జారిస్టు ఉద్యోగస్థులు, మొదలైన 
వారితోబాటు, మతాధిసతులకు కూడా పోటింగు హక్కు రేద్దుచేయబడింది. 

ఇంతకు మించి * చిత్రవధ” లేవీ జరగలేదు. స్పష్టంగా చెప్పా 
లంటే, కొ త్తళశాసనం (ప్రకారం 

--- ప్రజలందరూ దైవారాధన చేసుకోవచ్చు 

_-- మత సంస్కారాలలో పూజార్లు కర్మకాండను నడపవచ్చు. 

= ఆరాధకు లిచ్చే విరాళాలపై పూజార్లు జీవించవచ్చు, . 

మతానికి మూలం డై వారాధనే అయినట్లయితే, సోవియట్‌ రష్యాలో 
నేడు పూరర్తియైన మకస్వాతంత్ర్యం ఉంది. ఆరాధకులయొక్కగాని, మత 
సంస్థల యొక్కగాని, వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం కలిగించుకోదు, 

(23) mie 


ఈ రోజున సోవియట్‌ యూనియన్‌లో 80 వేం మతసంఘా 
లున్నాయి. 8,888 క్రైస్తవ దేవాలయాలున్నాయి. అనేక మసీదులున్నాయి. 
వీటిల్లో దైవారాధనే కుండా, పిల్లలకు 'పేర్లుపెట్టడం, వివాహాలు జరపడం, 
పండగలు చేయడం, ఉపవాసాలు ఉండడం, అంత్య క్రియలు జరపడం. 
యిత్యాది కర్మకాండ కూడా ఉంటుంది. ఎవరి యిళ్లల్లో వారు దేవుని 
విగహాలు ఉంచుకోవచ్చు. 

ఉగ్రైెయిన్‌, జార్జియా, మంగోలియా, కిర్టీ జ్‌ మొదలై న జాతుల 
[ప్రజలు యెవరి భాషలో వారు ఆరాధన చేసుకోవచ్చు; కర్మకాండ జరిపుకో 
వచ్చు, విప్లవానికి పూర్వ౦ వారికీహక్కు._ ఉండేదికాదు. 

విష్తవంయొక్క మొదటి రోజుల్లో మతాధిపతులకుండే (పత్యేకాధి 
కొరాలను నిర్మూలించడ మొక్కటే సరిపోలేదు. వివిధ మతస్వరూపాల్ని 
త్మీవంగా ఖండించనలసి వచ్చింది. ఎందువల్ల నంచే, యీ నుతాధిపతులు 
తమ ప్రచారం ద్వారా [ప్రజల్ని నమ్మించి, నెమ్మదిగా వారిని తమ వలలో 
'వేసుకోడాని కవకాశం ఉండేది. కాబట్టి, సోవియట్‌ (ప్రభుత్వం మతాని 
కెంత స్వాతంత్ర్యం యిచ్చిందో, నా స్తికృప్రచారానికి కూడా అంతే 
స్వాతంత్ర్యం యిచ్చింది. దేశం అంతటా నాస్తికపిచారక దళాలు 
బయబ్దేరాయి, ఈ దళాలు తమ ప్రచారంలో మఠాధిపతులు, మతం అనే 
బురఖితో (ప్రజల్ని యెలా మోనంచేస్తున్నారో, ప్రజల (శ్రేయస్సుకు యెలా 
భంగం కలిగిస్తున్నారో, ఉదాహరణపూర్వకంగా చెప్పేవారు. నాస్తిక 
ప్రచారంలో చిత్రకళా ప్రదర్శనలు చూపేవారు. వాటిలో పెద్ద పెద్ద కార్టూన్లు, 
పోస్టర్లు, ఉండేవి, ఒక కార్టూన్‌ లో జమీందారొ కడు చెతుల రక్తాన్ని 
పీలుస్తున్న ట్లూ, శిలువ వెనకాల దాక్కు.న్నట్లూ, చిత్రంచబడి యుంది, 
మరొక కార్టూన్‌లో దేశాంతరవాస శిక్ష విధించబడ్డ జమీందార్లు, పెట్టుబడి 
దార్లు, రాజనంశీకులు ఒక దేవాలయంలో రహస్యంగా కూర్చున్న ట్లుగా మూవ 
బడేది. ఇలాగే యింకా అనేక కార్టూన్లు, పోస్టర్లు చూషప్పతూ ఉండేవారు. 


ఈ పిజాదోగహులు మతం అనే వష. సోవియట్‌ ప్రభు 
త్వాన్ని కూలదోయడానికి చేసే సే కుట్రల్ని ఆరికట్టుటకు పాగీరంభ దశ లో 
నాస్తిక ప్రచారం అనవసర మైంది. 

ప Es 


నాస్తిక పిచారంతోబాటు పొఠళాలలలోను, కలం! విధ్యా 
దులు పతి జీవిత సమస్యను శాస్త్రీయ దృక్పధంతో హేతువాదాని కను 
గుణ్యంగా పరిశీలించేటట్లు సోవియటు పిభుత్యం చర్యతీసుకుంది. సోది, 
మంతాగిలు, భూతవై ద్యం, శకునాలు, మొదలైన మూఢవిశ్వాసాల్ని ఉపా 
ధ్యాయులు సహేతుకంగా ఖండించేవారు. విప్లవానికి పూర్వం రష్యన్‌ 
ప్రజల మూఢవిశ్వాసాల్ని, సాంఘిక దురాచారాల్ని మాన్పించి, వారిలో 
చక్కని విజ్ఞానం, విద్య అలవర్చడం అవసరమైంది. అందువల్ల నే పాఠ 
శాలలలో యిచ్చిన యీ శౌస్ర్రీయ దృక్పధం సోవియట్‌ పౌరులకు కొ త్త 
వికాసం, కొత్త నాగరికత యిచ్చింది. 


అప్పట్లో నా_స్టిక ప్రచారం, శాస్త్రీయ విద్యావిధానం లేనట్లయితే 
సోవియట్‌ ప్రజలు వంచవర్ష పిణాళికల (ప్రకారం అంతంత అద్భుత మైన 
పరిశోధనలు, యంత్రూత్ప శ్తి "త్రీ చేయగలిగేవారు కారు; "అక్నికల్‌ సరిశ్రమ 
అలో అంతంత అభివృద్ధి జరిగియుండేది కాదు. 

కంమంగా పరిస్థితులు మారాయి. సోవియట్‌ విధానం నానాటికి 
బలపడసాగింది. పజల్ని దోచుకొనితినే వర్గాలు మాయమయాయి. 
వారి యేజంట్లు రహస్యంగా, చేసే కుటిల్న ప్రభుత్వం కనిపెట్టి, _అట్టి 
చీడ పురుగుల్ని పూర్తిగా నాశనం చేసింది. 

1986 నాటికి సోవియట్‌ యూనియన్‌లో సోషలిస్టు విధానానికి 
పూర్తియెన విజయం లభించింది, దేశంలో దోపిడీచేసే వర్షాలు, దోపిడీ 
చేయదిడే వర్షాలు అనే భేదంపోయింది. కార్మికులు, కర్షకులు, మేధావం 
తులు_అం తౌకలసి ఒకే ఒక ఆదర్శ. తో పనిచేయసాగారు. మతం అనే 
బురఖాతో సోవియట్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి పరియత్నించే వర్గా 
లన్నీ -నాశనమయాయి. 

ఈవిధంగా దేశ పరిస్థితులలో పూ పూర్తియైన మార్పువచ్చింది. కొ త్త 
పరిస్థికుల్ని బట్టి క్రొ త్రశాసనాలు చేయడం సోవియట్‌ పద్ధతి. కౌబిట్టి 1937 
లో “ఆమోదించబడిన స్టాలిన్‌ రాజ్యాంగచట్టంలో 'సుతాధిపతీలందరికీ 
యితర ప్రజలతో సమానమైన హక్కులీయబిడ్డాయి. ఈ సందర్భంలో 
స్టాలిన్‌ యిలా చెప్పాడు: 

సే 


“ వీరందరూ ఒకనాడు పీజల'పె పోరాటాలు చేసినవారే. సోవి 
యట్‌ శాసనాల్ని ధిక్క_రించినవారే. వారి చర్యలకు పితీకారంగా సోవి 
యటు ప౦భుత్వం అప్పట్లో వాది వోటింగ్‌ హక్కును రద్దుచేసింది. తరు 
వాత కొన్ని సంవత్సరాలు గడిచాయి. పిజల్ని దోచుకుతినే వర్గాలు నాశన 
అయయ: సోవియట్‌ పభుత్వం అజేయ మై నిలబడింది,” 


నాస్తిక పచారంకూడా యిక అవసరం లేకపోయింది, పూర్వపు 
నాస్తిక పగిచారక్రదళాలు యిప్పుడులేవు. కాని, కొత్త విద్యావిధానంమాత్రం 
కొనసాగుతూనేవుంది. జీవిత సమస్యల్ని ళాస్త్రీయ దృక్పధంతో పరి 
శీలించడం, మార్కు = లెనిన్‌ కనుగొన్న సూతాాలప్రికారం సమాజాన్ని 
అభివృద్దివై పుకి ముందుకు తీసుకు పోవడం, క మ్యూనిస్టుతత్వ శాస్త్రాన్ని 
కమ్యూనిస్టు నీతి నియమాల్ని, ప్రజలకు బోధించడం * యీ కార్యకలేమం 
పూర్వంకం యెక్కువ ఉత్సాహంతో కొనసాగుతోంది, 


కాబట్టి, యీరోజున సోవియటు యూనియన్‌లో యితర దేశాలలో 
యెక్కడా లేనంతటి మత స్వాతంత్ర్య వుంది. క్రై స్తవ దేవాలయాలు, 
మసీదులు, సంపూర్ణ మైన స్వేచ్చ ననుభవిస్తున్నాయి. క్రైస్తవులందరూ 
కలసి తమ మత గురువును (వర యార్‌ యెన్నుకుంటారు. ముస్లిం 
లందరూ ముస్లిం మక గురువును (ము ౬) యెన్నుకుంటారు. ప్రతి 
మత సంస్థకు “వేర్వేరు నిధులుంటాయి. సోవియట్‌ రాజ్యాంగయంత్రంలో 
ఆత్యున్నత మైన పదవులకు సహితం మతగురువులు యెన్నుకోబడే 
అర్హతవుంది: నేడు క్రై_స్త్రవమతాధిపతులు, ముస్టింమతాధిపతులు సోష 
లిస్టు విధానాన్ని హృదయపూర్వకంగా బిలసరుస్తున్నారు. అధి ఫాసిస్టు 
హంతకుల చేతుల్లో పడకుండా రక్షించుటకు అద్భుతమైన ఉత్సాహాన్ని 
ప్రదర్శిస్తున్నారు, 


అయ 180 — 


$1 

EE 
: 
శ 





సంఘంవారు చర్చిలో సమావేశమై రష్యన్‌ సైనికుల 
ప్రార్థిస్తున్నారు, 


విజయంకొరకు 


శ (ఎ. రెడ్‌ ఆర్మీ 


ప్రపంచప్రజలకు 'స్వేచ్చాపరిపాలనా ? లేక ఫాసిస్టుదాస్యమా ? అనే 
భీకరసమస్యను రెడార్మీ నేడు రష్యారంగంలో పరిష్క_రిస్తోంది. (ప్రపంచ 
చరిత్రలో యిదివరకెన్నడూ కని, విని యెరుగనంతటి “పైశాచికహంతకు 
లతో ఘోరసం[గ్రామంచేస్తూ, నాజీలచే ఆక్రమించుకో బడ్డ కీలక స్థానా 
అన్నింటినీ ఒకటి తరువాత మరొకదాన్ని, స్వాధీనంచేసుకొంటూంది. 
నాజీ సేనల బలాన్ని తుత్తునియలు చేసి, హిట్లర్‌ మూకల ప్లానులన్నింటినీ 
తల[క్రిందు చేస్తోంది. మాతృచేశరక్షణ కై త్యాగం చేయడమంచే యేమో 
(ప్రపంచానికి చూపుతోంది. నాజీసేనలు యింతవరకు మన పడమటి సరి. 
హాద్దుమీదుగావచ్చి మన దేశాన్నికూడా తమ యినుపసంకెళ్ళలో బంధించ 
లేకపోయారంనే, యిందుకు కారణం స్టాలిన్‌ గ్రాడ్‌ రంగంలో రెడార్మీ 
(ప్రదర్శించిన చాకచక్యం, ధైర్యసాహసాలే ననిచెప్పాలి. యూరప్పటో 
రెండోరంగం లేకపోయినప్పటికీ, ఒంటరిగానే రడ్‌ఆర్మీ పోరుసల్పుతూ 
యిన్ని విజయాలు సంపాదిస్తూన్నదం పే, మానవజాతి చరిత్రలో దానిపా[త్ర 
ఎంత [పొధాన్యత వహించిందో తెలుసుకొనవచ్చు. 

(పపంచ ప్రజల స్వాతం(త్య సమరంలో యా విధంగా నాయకత్వం 
వహిస్తూ, ఫాసిజం అనే పెనుభూతాన్ని నాశనంచేయగల శక్తి రెడ్‌ ఆర్మీకి 
యెలా వచ్చిందో చూదాం. 

రెడార్మీకీ, యితర సైన్యాలకు చాలా తారతమ్యం ఉంది. కా(మేగ్‌ 
స్టాలిన్‌ మాటలలో * విము క్తిపొందిన కార్మిక = కర్షకుల నెన్యమే రెడ్‌ 
ఆర్మీ. నవంబరు విష్షవంద్వారా. యేర్పడ్డ సైన్యం అకుడ జడే శ్రామికవర్గ 
నియంతృత్వాన్ని కాపాడే సైన్యం. ఫ్‌ (పజాసామాన్యాన్నీ ఆణచడానికీ 
కొకుండా, న్యాతంత్ర్య మొసగడానికి, రెడ్‌ఆర్మీ ఏఎర్పడిందన్న మాట, చరి 
త్రలో యిదివరకెన్నడూ, ఏ దేశంలోనూ యిలాంటి సైన్యం లేదు. 

— 180 6 — 


రెడార్మీయొక్క- రెండే ప్రత్యేకతనుగురించి కాయమేడ్‌ స్టాలిన్‌ ఇలా 
చెప్పాడు : “ వలసదేశాల ప్రజల్ని దోచుకునే సైన్యాలకూ, మన సైన్యా 
నికీ చాల తేగావుంది. మనదేశంలో నివసించే వివిధజాతుల ప్రజలమధ్య 
అన్యోన్యతను 'పెంపొందించడంవల్ల నే రెడ్‌ ఆర్మీ నిర్మాణం యింతబలంగా 
వుంది. ఇదివరలో (అనగా, జారుచక్రవ ర్తికాలంలోో అణచియుంచబడ్డ 
జాతు లన్నింటికీ సంపూర్ణ న్వాతంత్యం యిచ్చి కాపాడుతూన్నందుకే 
రెడ్‌ ఆర్మీ యింత శ _క్తిని సంపాదించింది.” అనగా, సామొజ్యవాద దేశా 
లలోవలె, యితరుల స్వాతంత్రాన్ని హరించడంద్వారా కాదు. కాపాడడం 
ద్వారా, రెడ్‌ఆర్మీ బలపడింది, 


కామేడ్‌ స్టాలిన్‌ యింకా ఇలా అన్నాడు: *ో రెడ్‌ ఆర్మీ పుట్టి 
నప్పటినుంచీ అది అంతర్జాతీయ సాంప్రదాయంలో తరిఫీదు చేయబడింది. 
ఇతర దేశాల్ని గౌరవించే పద్ధతి దానికి ఆలవడింది, అన్ని దేశాల కార్మిక 
(పజాసామాన్యాన్ని రెడ్‌ ఆర్మీ (పేమిస్తుంది.” సామ్రాజ్యవాద (ప్రభుత్వాల 
సేనలకూ. రెడ్‌ఆర్మీకి, ఎంత వ్యత్యాసం ఉందో యిప్పుడు సులభంగా 
తెలుసుకోవచ్చు. 14 సామ్రాజ్య ప్రభుత్వాల సేనలతో హోరాహోరీగా పోరు 
సల్పడఎద్వారా (191820) రెడ్‌ ఆర్మీ పుట్టింద నే విషయం పాఠకులు 
గుర్తించాలి. 


ప్రజల తోడ్చాటు 


రెడ్‌ఆర్మీ విజయాలకు మరికొన్ని (ప్రథాన కారణాలున్నాయి. మొద 
టిది : యుద్ధరంగానికి వెనుకతట్టునుండి సోవియట్‌ ప్రజలు సర్వవిధాల 
తోడ్చడుతున్నారు. తుపాకులు, ఫిరంగులు, టాంకులా, విమానాలు, ఆహార 
పదార్ధాలు యేకధారగా యుద్ధరంగానికి రవాణా చేయబడతాయి. చనిపోయే 
సైనికులస్థానే రిజర్వుదళాలు విరివిగావచ్చి పోరునల్చుతాయి. యుద్ధం 
పా౦రంభమయాక వందలకొద్దీ యుద్ధ పరిశ్రమలు దూరంగా ఊరల్‌ పర్వి 


తాలవై పుకు గొనిపోబడ్డాయి. ఇంతదూరం శతు విమానాలు పీయాణం 
చేసి దాడులు చేయడం అసాధ్యం. ఇవిగాక, కొత్త పరిశమలెన్నో 


స్థాపించబడ్డాయి. పాతవి పునర్నిర్మించబడ్డాయి. నేడు సోవియట్‌ ప్రజ 
లలో ఒశే ఒక భావం విహరిస్తోంది. వారి నినాదం యిది : “అన్నివిధాల 
రెడ్‌ఆర్మీకి తోడ్పడాలి. విజయ సాధనకై సర్వశక్తులు ధారపోయాలి" 
ఇంత ఉత్సాహంతో సోవియట్‌ ప్రజలు తను సర్వస్వం యుద్ధరంగానికి 
అర్చిస్తున్నారం పే, సోషలిస్టు నిర్మాణం యెంత గట్టి పునాదుల వై కట్ట 
బడిందో తెలుసుకోవచ్చు. 


రెడార్మీకి, సోవియట్‌ పిజలకు మధ్య ఆపూర్వమైన (పేమబంధం 
వుంది. మంచుతోనిండిన ఉ శ్రరధృవంలో చూచినా, దక్షిణాన నల్ల సము 
[(ద్రపు పాిింతాలలో చూచినా, (ప్రజలు తమ్ము బలపరుస్తున్నా రనే వీషయం 
ప్రతి రెడ్‌ ఆర్మీ సెనికునికీ తెలుసు, తమ్ము కని, పెంచిన ప్రజలపై 
ఫాసిస్టురాక్షసులు గావించిన హత్యాకాండకు పితీకారం జరపాలనే పట్టు 
దలతో రెడ్‌ఆర్మీ పోరాడుతుంది. 


రెడ్‌ ఆర్మీ శక్తికి మరొక కారణం = విదేశ దురాకిమణ దాడుల 

నుండి దేశాన్ని రక్షిచుకొంటూ చేసేయీ యుద్ధం ధర్మయుద్దమని ప్రతి 
రెడ్‌ఆర్మీ సె సెనికునికీ తెలుసు. కనుకనే రెడ్‌ఆర్మీ యింత అసమానమైన 
చైర్యంతోను, అకుంఠిత మైన చాకచక్యంతోను పోరాడుతోంది. ఈమధ్య 
జర్మన్లు కొత్తగా వైగర్‌టా ౨కుల్ని, ఫెర్డినాండ్‌ ఫిరంగుల్ని రష్యారంగా 
నికి దింపారు. వీటి సహాయంతో రెడొఆర్మీని సులభంగా నాశనం చేయ 
ప్‌ ఆశించారు. కాని వీరి ఆశలు అడియాశలయాయి. ఒకచోట 
“గాండ్డా' ' అనేపేరగల ఒక రెడ్‌ఆర్మీ యువకునికీ, ఒక నైగర్‌ టాంకుకూ 
మధ్య యెడతెగని పోరాటం జరిగింది. టాంకు రాక్షసివలె అతనివైపు 
దుముకుతూ వస్తోంది. టాంకుల్ని కాల్చి నాశనంచేసే రైఫిల్‌ అతనివద్ద 
వుందికాని, మొదటిగుండు గురి తప్పిపోయింది. టాంగు వడివడిగా 
ముందుకువస్తోంది. “గాండ్డా' చటుక్కున కందకంలోదూరాడు. పక్కగా 
టాంకు నడిచిపోయింది. ఈసారి దాన్ని యెలాగైనా ధ్వంసంచేయాలనే 
నిశ్చయంతో “గాండ్డొ టాంకుకు వెనుక గురిచూచి కాల్చాడు. కాని, 
ఈసారికూడా గురితప్పిపోయింది. టాంకు వెనక్కుమళ్ళి “గాండ్డా” వైపు 


వస్తోంది. అతన్ని కందకంలో నొక్కె.య్యాలని దాని ఊహ. చటుక్కున 
“గాండ్డా" ఫొజిషన్‌ మార్చుకొని టాంకును కింది భాగంలో గురిచూచి 
కాల్చాడు. టాంకుకు నిప్పంటుకుంది. మరఫిరంగులతో కట్టుదిట్టం చేయ 
బడ్డ మైగర్‌టాంకు ఒక్క రెడ్‌ఆర్మీ సైనికునిచేతిలో నాశనమైంది. 


1918 లో కొమెగ్‌ స్టాలిన్‌ ఒక మిలిటరీ నిపుణునితో మాట్లా 
డుతూ, యిలాచెప్పాడు : ప్రతితుపాకి వెనుక ఒకవ్యక్తి ఊం టాడుగదా : 
సైన్యాధికారి స్వాధీనంతో వహ లున్నప్పటికీ, వాటితో పోరాడే 
వ్యక్తులకు చక్కని రాజకీయతరిఫీచు లేక పోతే, అవన్నీ వృధాకాకతిప్పదు. 
ఎక్కువ తుపాకులు ఉన్నప్పటికీ, వ వైతన్యంగల తున యెదుట 
అవి యెందుకూ పనికిరానివాతాయి.” * "ఈ వాక్యాలకు “గాండ్డా” velo 
ఉదాహరణ, కాని, నేడు రెడ్‌ ఆర్మీకి విష్ణవవై చైతన్యం మాత్ర మేగాక, 
టాంకులు, విమానాలు, మరఫిరంగులు ఎన్నోఉన్నాయి. శ|తువుకంచె 
యెక్కువగా ఉన్నాయి. కార్మికఎక గ్షకుల రెడ్‌ ఆర్మీ కామేడ్‌ నీ స్రొలిన్‌ 
నాయకత్వాన నాజీమూకల్ని కొద్దిరోజుల్లోనే యూరప్పునుండి తుడిచివేయ 
గలదు. అట్టి భుభదినంకొరకు ప్రపంచం" అంతా ఎదురుచూస్తోంది. 


అదా అదు 
రెడ్‌ ఆర్మీ సైనికుని (ప్రతిజ్ఞ 
(ప్రతి రెడార్మీ సైనికుడు యీ క్రింది ప్రతిజ్ఞను తీసుకుంటాడు : 
“సోవియట్‌ పౌరుడనైన నేను కార్మిక-కర్షకుల రెడ్‌ ఆర్మీలో 
ప్రవేశించుతూ, గౌరవనీయుడుగాను, దై ర్యశాలిగాను, సుశిక్షణతో, మెలకు 
నతో పోరాక్షేవాడుగను వుంటాను. మిలిటరీ రహస్యాలను, ప్రభుత్వ 


రహస్యాలను బై టపెట్టకుండా వుంటాను. మిలిటరీ నియమాలను, 
కమాండర్ల ఆజ్ఞలను ఉవదాటకుండా వుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను, 
నేను మిలిటరీజ్ఞానాన్ని చిత్తశుద్దితో సంపాదిస్తాను.. మిలిటరీ 
ఆస్తులను, జాతీయసంపదను అనిమే షుడవై, నిర్నిద్రతగా కాపొడుకాను, 
నా దేశ ప్రజలకు, సోవియట్‌ మూతృభూమికి, కార్మిక-కర్షక (ప్రభుత్వానికీ, 
నా కంఠంతో కొనడిశపిరీ ఉండేదాకా బాసటగా నిలబడి పోరాడుతాను. 
mu 180 శకి ఎ 





రెడార్మీ యోదుడు 


6ంతమిత్తూ 6 


గెల 2 


na, ) 
య 


ఉతిన వధ రై భాజాలు 





మమల వా 


' హణ 
ల teél 


| [|] నీ ర్ట క్ట 
6£61 | 


"oases ‘egg 


నేను సోవియట్‌ యూనియన్‌కోసం కార్మిక-కర్షక (ప్రభుత్వంయొక. 
ఆజ్ఞలు శిరసావహించుతాను, కూలీ=రై తుల రెన్‌ ఆర్మీలో చేరిన నేను 
నా మాతృచదేశాన్ని, ధైర్యంతో, నేర్పుతో, గొరవ ప్రతిష్టలతో సంరక్షీస్తాను. 
ఈ కర్తవ్యనిర్వహణలతో నార రక్తం ధారపోయడానికి, [పాణం బలియివ్య 
డానికి వెనుదీయను. సోవియట్‌ ప్రజల శతు)వులను నాశనంచేయడంతో 
నేను వెనుకాడను. నేను అసనూయచేగాని, ప్రాణఖీతిచేత గాని, ఈ (ప్రతినను 
భంగంచేసినట్లయితే, నా మీద సోవియట్‌ చట్టాలప్రకారం శిత విధిం చబిడు 
గాక! నా ప్రజలు, కార్మిక, కర్గకలోకం నన్ను అసహి్యించుకొనుగాక శ్‌ 
నా సోదరుల చేతిలోనే లజ్ఞాకరమైన మరణం పొందుదునుగాక 1" 


Bld అజా 


ర. నైతికవిజయాలు 


భొతిక ప్రపంచంలో సోవియట్‌ యూనియన్‌ యెంత అభివృద్ధి 
గాంచిందో చూచాం. సోషలిస్టు విధానం యేర్పడ్డం వల్ల ఎన్నెన్ని విజ 
యాలు సాధించిందో పరిశీలించాం. ఈ విజయాలు చూచి యితర ప్రభు 
త్వాలు ఆక్చర్యపోతున్నాయి. కాని, ఇంతకంకె అద్భుతమైన విజయాలు 
నైతిక వ్రపంచంలో సాధించబడ్డాయి. 


సోవియట్‌నాయకులు తమ దేశంలో ఉన్న ఉత్ప త్తిసాధనా 
అన్నింటినీ కొద్దిమందికి లాభాలు సంపాదిం చిపెట్టడంకోసం కాకుండా, 
(ప్రజలందరికీ ఉపయోగపడేటందుకు పనిచేస్తున్నారు పంచవర్ష ప్రణాళిక 
లన్నీ యీ సూత్రంమీదే ఆధారపడియున్నాయి. 


సోవియట్‌ యూనియన్‌ శాస్రపరిశోధనకెంత పాగిధాన్యత 
యిస్తూందో, ప్రజల నె నై తికాభివృద్దికి కూడా ఆంతే ప్రాధాన్యత యిస్తోంది. 
ఇంగ్లండ్‌ మొదలై న “జేళాలలో వై నై తికాభివృద్ది. శా న్రాభివృద్ధితో సమానంగా 
జరగడం లేదనే "అభిప్రాయం అక్కడి జ్ఞాసవంతులలో బయల్రేరిందం'కే 
ఆందులో ఆశ్చర్యం ఏమిలేదు. ముఖ్యంగా ఏదైనా ఒక సామాజిక విధానం 
శిథిలమయే రోజుల్లో నైతికసూత్రాలు కూడా శిథిలావస్థకు వస్తాయి. 
బ్రిటిష్‌ ళశాస్త్రపరిశోధకులు తమ పరిశోధనాలయాలదియట (పపంచం 
ఏమవుతుందో తెలుసుకోకుండా, నూతితో కప్పమాదిరిగా జీవించేవా 
రై నప్పటికీ, నైతిక సూత్రాలు పతనంకావడం చూచి విచారిస్తున్నారు. 
తాము కనిపెట్టిన గొప్ప గొప్ప పరిశోధనలన్నీ చెడుమార్లాలలో ఉపయో 
గించదిడ్డం చూచి బాధపడుతున్నారు. సోవియట్‌ యూనియన్‌లో యిలా 
కాదు. 'శాస్త్రాభివృద్దితో సమానంగా నైతికవ్యవస్థ అభివృద్ధి చెందుతోంది, 
పంచవర్ష ప్రణాళికలను తయారుచేయడంలోను, వాటి ఫలితాలను పొందడం 


ఆవాల 181 


లోను, సోవియట్‌ (ప్రజలు ఉత్తమమైన నైతిక జీవులుగా అభివృద్ధి 
చెందారు. 

1. మొదటివిషయం : స్వార్థంకొరకు ఎంత సేపూ డబ్బుసంపాదించ 
డమే జీవిక పరమావధిగా పెట్టుకునేవద్ధతి నశించింది. దానిస్టానే. సంఘం 
అంతటియొక్క_ మేలుకొరకు సంపదను అభివృద్ధిచేసే విధానం అమల్లోకి 
వచ్చింది. చిరకాలంనుంచీ సంఘ (శ్రేయస్సుకు విరుద్దంగా వ్యక్తులు దురా 
శతో ధనం సంపాదించే పద్ధతిని ఖండిస్తూ అన్ని దేశాలలోను మహాపురు 
షులు, నైతిక శాస్త్రవేత్తలు అనేక (గ్ర.థాలు వ్రాస్తూ వచ్చారు. ఈ పద్ధతి 
వల్ల సంఘానికెంతహాని కలుగుతుందో 19వ శతాబ్దంలో చూచాయగా 
కనబడింది. 20వ శతాబ్దంలో యిది బాగా తీవరూపం దాల్చింది. సోవి 
యట్‌ ప్రభుత్వం ప్లాను ప్రకారం ఉత్పత్తిచేసే విధానాన్ని అమలుజరపడం 
వల్ల, స్వార్ధచింతయొక్క_ తల్లివేరు నిర్మూలించబడింది. అక్కడక్కడ 
పిల్ల వేళ్లు బయల్దేరే అవకాళం కొద్దిగా ఉన్నప్పటికీ, అందువల్ల సంఘానికి 
హోని కలుగదు. ఎప్పటికప్పుడు ఆ పిల్ల వేళ్లు సులభంగా నిర్మూలించబడ 
తాయి. తల్లివేరు నాశనమైన తరువాత, పిల్లవేళ్లు సంఘాన్ని యేమీ 
చేయలేవు. 

ఎంత యెక్కుప కష్టపడితే ఆంత యెక్కువ జీతం, ఎంతచక్క-ని 
పరిశోధనచేస్తే అంత యెక్కువ ఇంక్రిమెంట్లు ఉన్నమాట నిజమే. కాని, 
లాభంకొరకు ఉత్పత్తిచేసే విధానం. పెట్టుబడిదారీ విధానం నాశనమవడం 
వల్ల, స్వార్థపరత్వంయొక్క. మూలం నిర్మూలించబడింది. 

లి, సోషలిస్టు ప్లానింగువల్ల ప్రజలందరికీ ఉద్యోగం దొరికింది. 
పనికితగిన ప్రతిఫలం లభిస్తోంది. పనిచేసే అవకాశం |ప్రతివ్య_క్తికీ ఉంది. 
పెట్టుబడిదారీ విధానంలో మాదిరిగా ధరలు అకస్మాత్తుగా పెరగడం, అక 
స్మాత్తుగా పడిపోవడం, లేనేలేదు. వాటితోబొటు నిరుద్యోగ సమస్యకూడా 
నిర్యూలించబడి ది. సర్వసాధారణంగా (పజలకుకావలసిన సరుకులు 
తయారుచేయవలసిన అవసర మున్నంతకొలం, అవి తయారుకావడానికి 
చక్కనిస్తాను కూడా అమలులో ఉన్నంతకాలం, నిరుద్యోగం ఎందుకుం 
టుంది ? ఉత్పత్తి పూర్తిఅయాక, కావలసినంత విశ్రాంతి లభిస్తుంది. 

బలు IE యా 


అందరికీ లభిస్తుంది.కాబట్టీ, పని ఉన్నంతకాలం అందరికీ పనిచేసేపూక్కు 
ఉంది, పెట్టుబడిదారీ దేశాలన్నింట్లోను అనేకమంది కార్మికులు నిరుద్యో 
గులుగా ఉంటే, సోవియట్‌ యూనియన్‌లో కార్మికులు చాలడంలేదు | 
ఇంతేకాదు; పితి కార్మికుని జీతం యేపేటా హెచ్చుతోంది | 

8. పంచవర్ష ప్రిణాళికలమూలంగా సోవియట్‌ యూనియన్‌లో 
నివశించే పీతి వ్యక్తియొక్క జీవిశానికి రక్షణ యేర్చడింది. పెట్టుబడిదారీ 
దేశాలలో (ప్రతినెల ఎంతెంత నిలువచేసుకోగలిగికే అంత రక్షణవు౦టుంది, 
సంఘాన్ని వ్యక్తి నమ్మలేడు ; దానిపై ఆధారపడ లేడు. ఎందువల్లనం పే 
సంఘం తన జీవితాన్ని రక్షించే గ్యాగంటీ యెప్పుడూ యిచ్చియుండలేదు. 
ఇంగ్రండువంటి దేశాలలో నిరుద్యోగ భృతి, పింఛన్లు ఉన్నప్పటికీ, అవి 
సరిపోవు. పైగా అవమానకరమైన షరతులెన్నో వున్నాయి. అందువల్ల 
అనేకులు స్వయం" సే సంపాదించుకొని, నిలువచేసుకోడానికి ప్రయత్ని 
స్తున్నారు. ఈవిధంగా వ్యక్తి తన కుటుంబరక్షణ క్రై యెడతెగకుండా 
పాటుబడవలసివస్తోంది. స్వార్ధంకొరకు చేయకూడని పనులు చేయవలసి 
నసోంది. 

సోవియట్‌ పౌరుడు యిలాకాదు. తనయొక్క... తన కుటుంబం 
యొక్కరక్షణ్యకై సంఘంమీద ఆధారపడతాడు. సంఘం అతన్ని రక్షంచు 
తానని గ్యారంటీ యిస్తుంది. వ్యక్తి నిర్విచారంగా కాలంగడుపుతాడు; 
జబ్బుచేసినప్పుడు ప్రభుత్వం మామూలుగా యిచ్చేజీతంయిస్తూ, ఆదనంగా 
యెంత అవనరముంటుందో అంతా యిస్తుంది. ఎన్ని నెలలు, ఎన్నీ సంవ 
త్సరాలు చికిత్స అవసరమో అంతకాలం యిస్తుంది. ముసలితనం వస్తే 
పింఛను యిస్తుంది. యే సందర్భంలోను, యెవరిసట్ల, అవమాసకరమైన 
షరతులు = నిబంధనలు వుండవు. 

4. సాధారణంగా భయం, జొన్న త్యాన్ని అణచి వేస్తుంది; దైర్యాన్ని 
చంపుతుంది; జీవశక్తిని నాశనంచేస్తుంది; భయాన్ని నిర్మూలించడం అంటే 
బహ్మాండమైన మానవశక్తిని సమకూర్చడమన్నమాట. సోవియట్‌ 
యూనియన్‌లో యిలా జరగడంనల్లనే స్రిజలు అంతంత ఘనకార్యాలు 
చేయగలిగారు; నైతికంగా అంతంత ఉన్నతమార్గాలలో సంచరిస్తున్నారు. 

వాం కకక మా 


పెట్టుబడిదారీ దేశాలలో ప్రతి కార్మికుణ్ణీ భయం అనే రాక్షసి ఆవ 
హిస్తుంది, “యజమాని ఎప్పుడు డస్మిసుచేస్తాడోనని భయం; తన్ను తగ్గిస్తే 
వేలకొద్దీ నిరుద్యోగులు తన స్థానంలో పి వేశించడానికి కాచుకొని కూర్చు 
న్నారే ! అను భయం; భయంవల్ల కార్మికునిలో బానిసప్రవృ త్తి యేర్పడు 
తుంది. యజమాని యెలాచెవితే అలా చెయ్యాలనిపిస్తుంది. ధరలు పడి 
పోయినస్పుడు నిరుద్యోగులై పోవలసివస్తుందనే భయం; వ్యాపారం మంద 
గిస్తే జీతాలలో కోతికోస్తారని భయ"; విశాగింతిలేకుండా నిరంతరం పని 
చేస్తే యేదైనా వ్యాధి పివేశిస్తుందేమోనని భయం; ముసలితనంలో పొట్ట 
పోసుకోవడం యెలాగనే భయం, ఈవిధంగా సెట్టుబడిదారీ దేశాలలో 
కార్మికునికి అడుగడుక్కీ భయమే. ఏమైనా నిలవవుంపే యే కొద్ది 
వోరాలకో సరిపోతుంది. తరువాత అతని అవస్థ దేవునికే తెలియాలి. 


సోవియట్‌ యూనియన్‌లో ఆడుగు పెక్తే ప్రతివ్యక్తి, అక్కడి 
ప్రజలలో భయం పూర్తిగా నిర్మూలించబడ్డం చూచి ఆశ్చర్యపోతాడు. 
స్రిశ్‌ష్ష లిస్టు ప్లానింగువల్ల ఆనేక భయాలు తీరిపోతాయి. కొత్తగా బిడ్డ పుట్టి 
నప్పుడు, ల. బిడ్డను సోషించాలే 1 అన్న భయం త ల్లితండు)లలో కస్‌ 
సడదు. డాక్టర్లకు. డబ్బుపోయాలనిగాని, విద్యాలయాధికార్లకు జీతాలివ్వా 
అనిగాని, ఆందోళనపడరు. జీలాలు తగ్గించబడతాయనిగాని, యెక్కువ 
గంటలు పనిచేయవలసి యుంటుందనిగాని కార్మికులు భయసడరు. 


ర్‌, సోషలిస్టు ప్లాను అబద్దాలను, కుటిలత్వాన్ని, విధ్వంసాన్ని 
సహించదు. పెట్టుబడిదారీ విధానంలో యీ లక్షణాలెన్నివుంపే వ్యక్తి 
అంత పైకొస్తాడు. కనుకనే సున్నితహృదయం కలవాడు యిదంతాచూచి 
భాధవడతాడు.. అనేక పోటీ వరిశమలలోను, వ్యాపారంలోను ముక్కుకు 
సూటిగా ఉన్నదున్నట్లు చెప్పడం సులభమైన పనికాదు. అనేక పాప 
కౌర్యాలు చేస్తూనేవుంటాడు; పాయళ్చి త్తంకొరకు దాన ధర్మాలు, తీర్థ 
యాతలు చేస్తూవుంటాడు ! 

ఇంతేకాదు; ఒక పరిశ్రమళో అనేకమంది మెకానిక్కులు, 'పెక్నీషి 
యన్లు వుంటారు. వారిలో యెక్కువ పహ న. తమ తెలిఏ 

wlth 


కేటలవల్ల ఒకేపనిని యితరులకం వేగంగా చేయవచ్చు. లేదా శరీర 
దారుఢ్యం యెక్కు.వగావున్న కార్మికుడు మిగతావారికంటు యెక్కువగా 
పనిచేస్తాడు. కాని యిది మిగతావారికి అనర్ధదాయకం. ఎందువల్లనంటే, 
ఒక సర్టీతకాలంలో వారు చేయగలిగిన వనికం"టె యెక్కుపపని చేయాలని 
యజమాని మిగతావారందరినీ నిర్బంధిస్తాడు. యజమాని దృష్టిలో శరీర 
దారుఢ్యం యెక్కువగా వున్నవాడు చేయగలిగిన పనినే అందరూ చేసి 
తీరాలి. కాబట్టి యెక్కున కుశాగబుద్ధిగల మెకానిక్కులు బాగా శరీర 
దారుఢ్యం ఉన్న కార్మికులు, మిగతావారిచే అసహ్యీంచుకొనబడతారు, కౌని 
అసలు విషయం యేమంపే, తెలివితేటలుగాని, బలంగాని యెక్కువగా 
వున్నవారిని సంఘం పోత్సహించి, గొరవించాలి, 

సోవియట్‌ యూనియన్‌లో యీ కృతి%ను పద్దతులేవీలేవు. ప్లానిం 
గులో అబద్ధాలకు స్థానంలేదు, కాగితం అట్టలతో జోచ్ళ తయారుచేసి, 
అనే చర్మంజోళ్ళని అబద్ధం ఆడక్క- గ్లేదు. “ఫ్యాక్టరీలో ఒకవ్య క్తి మిగతా 
వారికంచె యెక్కువ వేగంగాగాని, బాకచక్యంగాగాని, పనిచేస్తే, అతడు 
యితరులచే శతువుగా భావించబడడు. ఎందువల్లనంటే పతి వ్యక్తీ 
తయారుచేసిన వస్తు సంపదలో అందరికీ హక్కుపుంది; దాన్ని అందరూ 
అనుభవిస్తారు. కాబట్టి పనిలో యొక్కువ చాకచక్యం చూసేవారిని ఇతర 
కార్మికులు అభినందిస్తారు. వారివలె తాముకూడా అవుదామని ఉత్పాహపడ 
తారు. ప్రభుత్వం "కొత్త పరిశోధనలను, కొత్త పద్ధతులను పోత్సహ 
స్తుంది. యెక్కువ జీతాలిచ్చి బహూకరిస్తుంది. పీతి కార్మికుడు తన 
పనిలో నైపుణ్యం సంపాదించడానికి అన్ని అవకాశాలు యిస్తుంది. పేడ్‌ 
యూనియన్లుకూడా తక్కువ శ్రమతో యెక్కువ తయారుచేయాలని 
కార్మికుల్ని హెచ్చరిస్తాయి. ప్రతి వ్యక్తి కి తాను చేయగల పనిని యెంత 
చురుకుగా చేసాడో సంఘం అంత హర్షిస్తుంది. ఎందువ ల్లినంచే, సంఘ 
శ్రేయస్సుకు అది విరుద్దంకాదు; అనుకూలం. నిజం చెప్పడం చవటదద్ద 
మృలుచేసే పని అని యేవరూ నిందించరు. ఎందువల్లనంటే అబద్ధాలు 
చెప్పవలసిన ఆవసరం అక్కడ లేనేలేదు. అబద్ధాలా గేవారిని యితరులు 
మెచ్చుకోరు; గర్హిస్తారు; కొత్త యంతంగాని,. "కా త్త పద్ధతిగాని అమ 


(24) — 1865 — 


ల్లోకివ స్తే కార్మికుల నిరుద్యోగం యెక్కువ అవుతుందనే భయం అక్కడ 
లేదు. కాబట్టి శాస్త్ర పరిశోధన యెక్కువగా పోంత్పహించబడుతోంది, 

6. సోషలిస్టు ప్లానింగువల్లి, స్వార్థపరత్వానికీ, స్వార్ధరాహిత్యానికీ 
మధ్యగల ఘర్షణ సిర్యూలించబడింది. పెట్టుబడిదారీ విధానంలో ఈరెండు 
వేర్వేరుగో వుండడంవల్ల, మానవునిలో 'బాన్నత్యం క్షీణిస్తుంది. సోవి 
యట్‌ యూనియన్‌లో అలాకాదు. ఉన్నతమైన ఒక ఆదర్శంకొరకు 
యో రెండూ సమన్వయి౦పబడ్డంవ ర్ల ప్రతి మానవుని జొన్నత్యం హెచ్చు 
తోంది, సముద౦త రంగాలు ఓకదానితో ఒకటి ఢీకొని, క్రి9౦దికి కూలిపో 
వడం మనం చూస్తున్నాం. ఇది పెట్టుబడిదారీ దేశాలలో మనంచూసే 
పరిస్థితి, సోవియట్‌ యూనియన్‌లో ఒక తరంగం, మరోతరంగం కలిసి 
యెలా ఉచ్చస్థితికి పోతున్నాయో అలాగే మనిషిలోవుండే స్వార్ధపరత్వం 
స్వార్ధరాహిత్యం కలిసి మానవసమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకుపోతు 
న్నాయి, కార్మికులు అనేక వృత్తి విద్యలు నేర్చుకొని; తమతమ శాఖ 
లలో నై పుణ్యం సంపాదిస్తున్నారు. మిగతా కార్మికులకం జె వీరికి జీతాలు 
హెచ్చు. ఈవిధంగా మనిషిలోవుండే స్వార్థచింత సంతృప్తి చేయబడు 
తోంది. అయితే తాముచేసే సనివల్ల సమాజంయొక్క సమిష్టి సంపద 
కూడా యెక్కువొతూన్న విషయం వీరికి తెలుసు. ఎంత యెక్కువ చాక 
చక్యంగా పనిచేస్తే సమాజానికంత లాభం అనే విషయాన్ని పిజలు 
గుర్తించి గర్విస్తున్నారు. ఈవిధంగా మనిషిలోవుండే. స్వార్ధరాహిత్య 
చింత సంత్భ ప్ర చేయబడుతోంది. ఫుట్‌బాల్‌ పందెంలో ఒక్కక్క 
ఆటగాడు చూపే నైపుణ్యంవల్ల టీమ్‌ అంతకూ మాత్రమేకాకుండా వ్యక్తు 
లకుకూడా బహుమతులెలా యివ్వబడతాయో, ఆలాగే, సోవియట్‌ పరిశమ 
లలో వ్యక్తులు ప్రదర్శించే చాకచక్యంవల్ల సమాజం అంతాలాభం పొందడ 
డమేగాక, వ్యక్తులకు యెక్కువ జీతాలు లభిస్తాయి, 


7. ప్లాను ప్రకారం ఉత్పత్తి కొనసొగడంవల్ల, సోవియట్‌ పొరు 
లలో ఒకవిధమైన కొత్త స్వత్వం, కొత్తబాధ్యతలు యేర్చడ్డాయి. ప్లా పానులో 
ప్రతి స్త్రీకి, వతి పురుషునికి, (పతి శిళువుకు స్థానం ఉంటూ, ఆ ప్లాను 
అమలుజరగడంవ ల్లవచ్చే ప్రతిఫలంలో ఆందరికీ" భాగం ఉన్నదనే విషయం 

అల కేలరీల mn 


ప్రతివారికీ తెలుసు. కనుకనే, రైతులు జ కార్మికులు ఆ విద్యార్గులు జ పిల్లలు 
అంతా “ మన” డేళం, * మన” ఫ్యాక్టరీ, “మన” పొలం, * మన” 
స్టోరు, “మన” సినీమా అని పలుకుతూ ఉంటారు. 


ఈ విధంగా సోషలిస్టు ఆ_స్టిపై ఎప్పుడైతే కొత్త స్వత్వం ఏర్ప 
డిందో, ఆప్పుడే కొ త్తబాధ్యత కూడా యేర్చడింది. పెట్టుబడిదారీ దేశా 
లలో కార్మికులు యితరుల ఫ్యాక్టలలలో పని చేస్తారు; తమ శ్రమఫలితం 
యితరులకు లభిస్తుంది. సోవియట్‌ యూనియన్‌లో ఫ్యాక్టరీలు, భూమి 
మొదలైన ఉత్పత్తిసాధనాలు ప్రజలందరి సొత్తు. వాటిలో పనిచేయడం 
వల్ల లభించే ప్రతిఫలం ప్రజలది. ఈ విషయం సోవియట్‌ పౌరులందరికీ 
తెలును, 


8. సోవియట్‌ ఉత్పత్తి విధానంలో (ప్రతివ్య శ్రీ పనిచేసి తీరాలి ; 
సోమరితనంగా ఉండకూడదు. అందువల్ల పనిచేయడం నీచంగా భావించ 
బడదు. పెట్టుబడిదారీ దేశాలలో ఒకవైపు ధనికవర్గం పనికి దొంగలై, 
యితరుల విషయంలో మాత్రం పనిచెయ్యడం గౌరవ(ప్రద మైసదంటూ 
ధర్మోపన్యాసా లీయడం మనకు తెలుసు. కార్మికవర్గం నీచమైన వర్గమనీ, 
ఎలాంటి పనీ చేయకుండా దర్జాగా షికార్లు తిరిగేవారు పెద్దమనుస్యులనే 
అభిప్రాయం సోవియట్‌ యూనియన్‌లో నిర్మూలించబడింది. ప్లానుప్రకారం 
ఉత్పత్తి జరగాలంటే, అందరూ తోడ్చడాలి. ఆందరికీ దాని (ప్రతిఫలం 
ముట్టుతుంది. ఏశాఖకు చెందినప్పటికీ, పని అంటే. అందరికీ గౌరవభావం 
ఉంటుంది. కార్మికులచే నడుపబడుతూన్న సమాజంలో పనిచేయడం యెలా 
గర్వించదగిన విషయమో పాఠశాలలలో ప్రతి బాలబాలిక నేర్చుకొంటుంది. 
తాను ఏ పనిచేస్తూన్నదీ, ఎందుకు చేస్తూన్నదీ, ప్రతివ్యక్తి చిన్నప్పటినుంచీ 
తెలుసుకుంటాడు. మొత్తం ఉత్పత్తి ఒక మహాసము[ద్రం వంటిది ; 
అందులో తనభాగం ఒక చిన్ననీటిబొట్టు. అయినప్పటికీ, నీటిబొట్లన్నీ 
కలిసి మహాసముద్రం యెలా అవుతుందో, అలాగే వ్యక్తులుచేసే పనిమీద 
సమాజంయొక్క. సంపద ఆధారపడియుంటుంది, కౌబిట్టి, తాను త్రికరణ 
శుద్ధిగా పనిచేసి, యితరుల పనిపట్ల సోదరభావంతో మెలగుకాడు, 


me 187 జాం 


9. సాధారణంగా ఎవరైనా నేరాలు 'పేదరికంవల్ల చేస్తారు. ఎన్ను 
డైశే “పేదరికం, నిరుద్యోగం నిర్మూలించబడ తాయో అప్పుడే నేరాలు 
కూడా పోతాయి. అయితే, కొందరు త్వరగా డబ్బు సంపాదించి నిలవ 
చేసుకుందామనే ఆతృతలో నేరాలు చేయడం కద్దు. ఎల్లకాలం ఒ కేవిధ 
మైన పనిచేయడంవల్ల విసుగెత్తుతుంది ; లేదా, కోన్ని సందర్భాలలో ఎట్టి 
హుషారులేక, మానసికళ కులు వికసించడానికి అవకాశంలేక, నిరాశ = 
నిస్పృహ, (ప్రవేశిస్తాయి. అప్పుడు తాగుడు, జూదం, వ్యభిచారం అలవాటు 
అవుతాయి, సోవియట్‌ (ప్రభుత్యం పై పరిస్థితుల్ని తొలగించి, వ్యక్తికి 
ఆనందం, విరామం యిచ్చేటట్లు చేసింది, అందువల్ల నేరాలసంఖ్య బాగా 
పడిపోయింది. కోర్టులు, జైళ్ళ పూర్వం ఉన్నన్ని లేవు. సోవియట్‌ 
యూనియన్‌లో నేరోలసంఖ్య 6 నానాటికీ తగ్గిపోతూంది. 


10. సోషలిస్టు స్తానింగు (పతివ్య క్రిజీవితాన్ని శోభావంత౦గా 
చేస్తుంది. ఎందువల్లనంటే] వ్యక్తుల అభిరుచినిబట్టి వారు యే పనిలోనై నా 
ప్రవేశించవచ్చు ; 5 తమ సొంత తెలివి కేటలవ ల్ల క త్రపద్ధతులు కనుక్కో 
వచ్చు ; వాటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. క "సోషలిస్టు నిర్మాణం ” 
అనే మాట ప్రతిపౌరుని పెదవిమీద ఉంటుంది. ఇందుకై సహాయం చేయ 
మని (ప్రతివ్యక్తి కినీ సంఘం పిలుస్తుంది. సమాజ జీవితంలో అందరికీ 
ఉచిత మైన స్థానం లభించేటట్లు చూస్తుంది. సమాజ్లొనికి తన అవసరం 
ఉన్నదని ప్రతివ్యక్తి క్తి గర్విస్తాడు ; “తాను చేసేపని సమాజానికంతకూ 
ఉపయోగకరమని తెలుసుకుంటాడు. సోవియట్‌ యూనియన్‌ లో ఎవరూ, 
ఏ పనినీ వృధా అని భావించరు ; అనవసరమని తలచరు. 


11. సోవియట్‌ యూనియన్‌లో నివసించే ్రతిజాతిపిజలు 
ప్లానింగుయొక్క ప్రయోజనాలను అనుభవిస్తున్నారు. (ప్ర పపంచంలో ఆరవ 
భాగం వైశాల్యంలో, అన్నిజాతుల ప్రజలను సంతృప్తి ప్పపరచేటట్లు పాను 
తయారు చేయబడుతుంది. కొన్ని (ప్రాంతాలలో వ్యవసాయానికి, కొన్ని 
చోట్ల పరిశ్రమలకు ప్రాధాన్యత యివ్వబడిందంటే, అందుకు కారణం 
తాత్కాలిక మైన మిలిటరీ ఆవసరాలు కాదు; (ప్రజల (శ్రేయస్సు. సోని 


అ 188 


యట్‌ యూనియన్‌లో అంతా అన్నదమ్ములు. అందరికీ చేతినిండా పని 
ఉంది. దానివల్ల ఆందరికీ ఉపయోగం ఉంటుంది. సోవియట్‌ (ప్రభుత్వం 
వచ్చాక అభివృద్ధి చెందిన (ప్రదేశాలలో పూర్ణంకంటు అనేకరెట్లు వేగంగా 
ఉత్పత్తి కొనసాగుతూన్నప్పటికీ, వెనుకబడియుండే ప్రదేశాలలో యింకా 
వేగంగా కొనసాగుతోంది. కొద్దికాలంలో అన్ని ప్రాంతాలు సమానంగా 
అభివృద్ధిచెంది, సమానస్థాయిని చేరుకుంటాయి. 


అనేక శతాబ్దాలు వెనుకబడియున్న జాతులకు సోషలిజం యిచ్చే 
సందేశం ఇదే. 


అ 189 ~~ 


కమూడవ భాగం 


కొత జాతీయత 


“ సామ్రాజ్యవాద (ప్రభుత్వాలు 
'స్వలాభద్యప్టితో తమకి9ంది బానిస 
| జాతుల అభివృద్ధిని సిరోధిస్తూం“ే, 
మరోవైపు సోవీయట్‌ యూనియ 
నులో వివిధ జాతులమధ్య అన్యో 
న్య భావం, సహకారం, వృద్ధిచెందు 
తున్నాయి. నిన్న మొన్నటీనరకూ 
అడవి జంతువులవలె తిరిగే 'అనా 
గరిక పెరిజలకు నాగరికసద్దతులు 
బోధింప బడుతున్నాయి. ఇందు కై. 
కొన్నిచోల్ల తరిఫీదు యిస్తున్నారు. 
మూఢవిశ్వాసాలు, పాత దురల 
వాట్లు త్వరగా పోయేటట్లు చక్కని 
విద్యా విధానం క నిపెట్టబడింది, 
అందుకై ధనం నిరివిగా ఖర్చు 
పెడుతున్నారు. సోవియటొయూని 
యన్‌లో దాదాపు 200 ల జాతులు 
వున్నాయి. నిన్నమొన్నటివరకు యీ జాతుల అభివృద్ధి వివిధ దశలలో ఉండేది, 
కానియూ రోజున శాంతిసౌఖ్యాల ననుభవిస్తూ, అన్యోన్య సహకారంతో ముందుకు 
యెలా నడుస్తున్నాయో నేను స్వయంగా చూచాను, నా దేశం సంగతి ఒక్కసారి 
జ్ఞాపకం వచ్చింది. మన నాగరికత యెంతో ఉన్నతస్థాయికి చెందినదై యున్నప్ప 
టికీ, మనవారి మానసిక శక్తులు ఉత్తమ తరగతికి చిందిన వైయున్నప్పటికి, మనం 
తిరిగి అనాగరిక యుగాలకు  జారిపోతున్నాం. ఈ రెండు పిభుత్వాల మధ్య యెంత 
తారతమ్యం ఉందో, మనం స్పష్టంగా గు_రించవలసియంది. సోవియట్‌ పృభుత్వం 
అన్యోన్య సహకారం పై ఆధారసడియుంపే, మన ప్రభుత్వం దోపిడీ విధానంపై 
ఆధారపడి యుంది, అ 


క. 





రవీంద్ర నాథ టాగూర్‌ 


స్మ రవీందినాథ్‌ టాగూర్‌, 


1. సోవియట్‌ యూనియన్‌ 
స్వతంత్రజాతుల స మ్మెళశనం 


జార్‌ చక్రవర్తుల కాలంలో, పెట్టుబడిదారీ విధానం నెమ్మదిగా 
తలయె_్త నారంభించింది. అధికారం, పలుకుబడి, ధనం యొక్కువగా 
ఉన్న గ్రేట్‌ రష్యన్‌జాతి తమ వ్యాపారాన్ని, పరిశ్రమలను, వృద్ధిచేను 
కుంటూ ఊ(ైయిన్‌, బైలో రష్యా, కాశేసస్‌, కజాక్‌ స్టాన్‌, కాజీకీస్టాన్‌ 
మొదలైన ప్రాంతాలకు వెళ్ళి అక్కడి మార్కెట్లను “స్వాధీనం చేసుకో 
సాగారు. కొని, ఆయా జాతుల ధనికవర్గం కూడా [క్రమంగా చైతన్యం 
పొంది, తాముకూడా పరిశ్రమలు పెట్టుకోసాగారు. కొసి (ప్రతిచోటా పరి 
శ్రమలు వ్యాపి స్తే, గ్రేట్‌ రష్యన్‌ జాతి యొక్క. ఆధిక్యత నశించదా ? 
కాబట్టి సర్వవిధాల యెక్కువ శక్తిగల ౮ మనా చిన్నజాతుల పారి 
(శ్రామికాభివృద్ధిని ఆటంక పరిచసాగారు. బలహీనమైన జాతులు కేవలం 
ముడిపదార్థాలనే పండిస్తూ, తమకు కావలసిన వస్తువులన్నీ (గ్రేట్‌ రష్యన్‌ 
ఫ్యాక్టరీలలో తయారై. నవే కొనుక్కంటూ ఉండవలసి వచ్చింది. పలుకు 
బడి, పెత్తనం గ్రేట్‌ రష్యన్‌ సెట్టుబడిదారులది కాబట్టి, యీ కృత్రిమ 
విధానానికి కట్టుబడవలసి వచ్చింది. 


ఈ విధంగా, ఒకవైపు గ్రేట్‌ రష్యన్లు చిన్నజాతుల జాతీయాభి 
వృద్దిని ఆటంకపరచడం, మరొకవైపు చిన్నజాతుల ప్రజలలో అభివృద్ధి 
పొందాలనే కోరిక నానాటికి వృద్ధిచెందడం -- ఈ ఘర్షణ, పోరాటాలకు 
దారితీసింది. 

కాని, ఇదే సమయంరో మరొక ఉద్యమం బయల్దేరింది. జమీందారీ 
విధానాన్ని, పెట్టుబడిదోరీ విధానాన్ని నిర్మూలించి, సంపూర్ణ స్వాతంత్ర్యం, 
(ప్రజా పరిపాలన, సోషలిజం స్థాపించబడాలని కార్మికవర్గ "పార్టీలు ద. 


“_ 192 


ళన ప్రారంభించాయి. తక్కువజాతులు, ఎక్కువజొతులు అనే విభేదం 
లేకుండా తమ (ప్రచారాన్ని యెక్కువ చేయసాగారు. జార్‌ (ప్రభుత్వం 
యీ (ప్రజావెల్లువను ఎదురోో-వలసి వచ్చింది. ఒక జాతిమీద మరొక 
జాతీనీ, దానిమీద మరొకజాతినీ ఎక్కించి, తిరుగుబాట్లు, దొమ్మీలు, 
జరిగేటట్లు (ప్రోత్సహించింది. ఎందువల్లనంటే, అన్నిజాతులకు చెందిన 
పీడితవర్గాలు కలిస్తే, తన అధికారం మంటకలుస్తుందని జారుచక్రవర్తులకు 
తెలుసు, 

ఇందుకు చాలా ఉదాహరణలున్నాయి. విప్లవోద్యమాన్ని పెడ 
దోవ పెట్టడానికి జార్‌ ప్రభుత్వం యూమజాతి ప్రజలపై యితరుల్ని దొమ్ము 
లకు రెచ్చగొట్టడం అందరికీ తెలిసిన విషయ మే. యూదులపై (ప్రజలకు 
గల ద్వేషభావాన్ని ఆధారంగా తీసుకొని, ధరలు పడిపోయినా. 'నిరద్యోగం 
హెచ్చిన. ara లెక్కువైనా, యూనులే వీటన్నింటికీ కారణమని 
(ప్రచారం చేసేవారు, (ట్రాన్స్‌కా కేషియాలో కొత్త పరిశ్రమలు కొన్నిబయ 
ల్దేరి న. పెట్రోలు పరిశ్రమలో కార్మికోద్యమం అంత 
క్‌ంతకు యెక్కువ కాజొచ్చింది. ఐతే, కార్మికులలో జార్జియన్లూ ఉన్నారు; 
ఆర్మీనియన్లూ ఉన్నారు; ఆజర్‌ బై జానియన్లూ ఉన్నారు. వీరందరూ 
ఐక్యమై, జార్‌ ప్రభుత్వాన్ని డీకొన సిద్ధంగా ఉన్నప్పుడు (ప్రభుత్వోద్యోగులు 
ఒకజాతి కార్మికుల్ని మరొకజాతి కార్మికుల మై వుసిగొల్చి, దాన్ని అంతర్యు 
ద్ధంగా మార్చి, విషవపోరాటాన్ని చీల్చడానికి ప్రయత్నించేవారు. ఫలితం, 
మనదేశంలో అప్పుడప్పుడు బియల్లేరే _హిందూ--ముస్లిం దొమ్మీలవంటి 
దొమ్మీలు యెక్కువగా జరిగేవి. 

ఈ విధంగా జార్‌ (ప్రభుత్యం వివిధజాతుల ప్రజల్ని అణచియుం 
చుళూ, వారి ఐక్యతను విచ్చిన్నం చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తూ 
ఉండేది. 

జార్‌ ప్రభుత్వం తన స్మామాజ్యంలో నివసించే వివిధజాతుల 
ప్రజలకు వారివారి విజ్ఞానాన్ని, భాషను పెంపొందించుకోడాని కెట్టి అవకాశం 
యిచ్చేదికాదు. విశ్వవిద్యాలయాలు గ్రేట్‌ రష్యాలో మాత్రమే ఉండేవి, 


(25) re 


ఉ(శైయిన్‌లో నిషేధించబడ్డాయి. ఉడ్రేనియన్‌ భాషలో యెవరూ చదువు 
ఇెచ్పకూడదు, రష్యన్‌ భాషలి ల్లోనే చెప్పాలి. కిర్‌ ఘీజ్‌లో 200 మంది 
(ప్రజల కొకరు మాత్రమే చదువుకున్నారట | కజాక్‌ స్టాన్‌, ఆర్మీ నియా 
మొదలైన జాతుల రజల విశ్వవిద్యాలయంగాని, కనీసం ఒక్క. కాలేజీ 
గాని ఉండేదిగాదు. కొద్దిగా (ప్రాథమిక పాఠశాలలు మాత్రం ఉండేవి, 
(పజలకు మ్యాతభాషలో చదువుచెప్పడానికి వీల్లేదు. మాతృభాషలలో 
సాహిత్యం ప్రకటించబడేదికాదు. ఉ(క్రేనియన్ల, జార్షియ న, ఆర్మీనియన్ల, 
కిర్‌ ఘీజ్‌ (పజల, జానపదాలు, జాతీయ కళలు, అణచి వేయబడ్డాయి. జాన 
పదాలు పాడుకున్నందుకు జార్జియన్లు అరెస్టుచేయబడేవారు. ఉ(శ్రేనియన్ల 
జాతీయ నాట్యరంగం పై ఫ్ర విధించబడింది. అనేక జాతీయభాషలకు 
లిపికూడా ఉండేదికాదు. 

ఈ నిర్చ్పంధాలకు వ్యతిరేకంగా పీడితజాతులన్నీ తిరగబడసాగాయి, 
“మన జాతి నిర్దాక్షిణ్యంగా అణచివేయబడుతోంది. మన భాష, మన 
విజ్ఞానం. మన కళలు, మన పరిశ్రనులు వికసించడానికి ప్రోత్సాహం లేక 
పోగా, అనేక ఆటంకాలున్నాయి. మన జాతీయజీవనమే నశిఎచేటట్లుంది [ 
అనే అసంతృప్తి వివిధజాతుల ప్రజలలో అంతకంతకు యెక్కువ 
కాజొచ్చింది. అనేక జాతీయోద్యమాలు తీవ్రరూపం దాల్చాయి. అయితే, 
వీటికి నాయకత్వం వహించింది ప్రజలుకాధు ; ఆయా జాతుల పెట్టుబడి 
దారీ వర్గాలు. ఎందువల్లనంటే, అప్పుడే _పెళొస్తూన్న పరిశ్రమలను "గేట్‌ 
రష్యన్‌" షెట్టుబడీదార్లు తెటంకపరు స్తున్నారు. వారిపె త్రనానికి వ్యతిరేకంగా 
వివిధజాతుల సపెట్టుబడిదార్లు తమ (ప్రజల జాతీయవాంఛను బహిరంగంగా 
ప్రకటించసాగారు. ప్రజల జాతీయోద్యమాలకు వీరే నాయకత్వం 
వహించసాగారు. 

గ్రేట్‌ రష్యన్‌ పెట్టుబడిదార్లు యీ జాతీయోద్యమాలపట్ల యేవైఖ 
రిని ప్రదర్శించారో చూదాం. జమీందారీ వర్షంయొక్క_ చేతులలో కీలు 
బొమ్మగా ఉన్న జార్‌ పిభుత్వం పోవాలని పట్టుదల వహించారు. పూర్తి 
మైన ప్రజాస్వామ్యపరిపాలన కావాలన్నారు ఏరు. అంశ్షే, పారిశ్రామికంగా 
దేశం ఎంత యెక్కువ అభివృద్ధి sabe ఆంతవరకా అభివృద్ధి 


చెందడానికి 'స్వేచ్చకావాలన్నారు. కాని, యీ స్వేచ్చ ఇతర చిన్నజాతులు 
అభివృద్ధి చెందకుండా ఉండడానికే: తాము తయారుచేసిన సరుకులు 
వెమకబడియున్న ప్రాంతాలలో విచ్చలవిడిగా అమ్ముకోటానికే ! అక్కడ 
పండే ముడిసరుకులన్నీ తమ పరిశ్రమలకు చౌకగా లభించేటందుకే ! 
“ రష్యా'అంతా ఒకే ఒకదేశం ; దాన్ని చీల్చడానికి వీల్లేదు 1” అనే నీనా 
దాన్ని పైకి తీసుకొచ్చింది వీరే. ఎందువల్లనంటే, రష్యా ఏక ఖండంగా 
ఉన్నప్పుడే (గేట్‌ రష్యన్‌ పెట్టుబడిదార్లు యితర జాతుల ప్రజల్ని బొని 
సత్వంలో ముంచి, తాము అంతకంత కెక్కువలాభాలు నంపొదించుకో 
వచ్చు: ఏ జాతికి ఆ జాతి విడిపోయి, స్వతంత్ర పరిపాలన నేర్చరచు 
కుంటే, యిది సాధ్యం కాదు. 


ఇక పీడితజాతుల పెట్టుబడిదారీవర్గం యేమందో చూదాం. తాము 
కూడా స్వేచ్చగా అభివృద్దిపొందాలనీ, విరివిగా సరిశ్రమలను స్థాపిద్దామనీ, 
చూస్తున్నారు. ఇందుకు సంపూర్ణ స్వాతంత్ర్యం, (ప్రజాస్వామ్య పరిపాలన 
కావాలన్నారు. గ్రేట్‌ రష్యన్‌ పెట్టుబడిదార్లు జార్‌ ప్రభుత్వాన్ని నిర్మూ 
లించి ఎలాంటి (ప్రజాస్వామ్యం కొవాలంటున్నారో, ఆలాంటి పిజా 
స్వామ్యమే తమకు కూడా కావాలన్నారు. (గ్రేట్‌ రష్యన్‌ పెట్టుబడిదార్ల 
'పెత్తనం పోవాలన్నారు. కనుకనే తమ జాతి రష్యానుండి విడిపోయి, 
స్వతంత్రంగా అభివృద్దిచెందాలనే నినాదం లేవదీశారు. “రష్యా ఆంతా 
ఏక ఖండం” అనే నినాదాన్ని బహిరంగంగా వ్యతిరేకించ సాగారు, 


ఫీషణ సమస్య 
వెంటనే రష్యన్‌ కొర్మికవర్ల పార్టీలన్నింటినీ ఒక ఫీషణ సమస్య 
యెొదుర్కొంంది. జార్‌ (ప్రభుత్వం అన్నిజాతుల ప్రజలరూ శత్రువే. అది 
నిర్మూలించబడిననాడే, ఏ జాతియైనా స్వేచ్చగా వికసించడానికి వీలుం 
టుంది. అది ఉన్నంతకాలం (పజలందరకూ దానిసత్వం తప్పదు, కబట్టి 
ఏ ఉద్యమమైనా జార్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కోడ్చడాలిగాని బల 
పరచరాదు, కొత్తగా బయల్లేరిన జాతీయోద్యమాలు ప్రజల ఐక్యతను చెడ 
sala 


గొట్టపందా మరింత యెక్కువ జేయడానికి సహాయపడాలి. ఇదీ, ఆనాటి 
రష్యన్‌ కార్మికవర్ల పార్టీలన్నింటినీ ఎదుర్కొన్న సమస్య, 
ఈ వుద్యమంలో రెండు దృక్పధాలున్నాయి. మొదటిది మెనీ 
విక్కు.ల దృక్పధం ; రెండవది బోర్షివిక్కు.ల దృక్పధం. 

బన్షివిక్కుల వాదనయేమం"పే, * మనం అన్ని దేశాలలోను సోష 
చిజం స్రొపీంచాలంటున్నాం. ప్రపంచం అంతా ఒకే ఒక సోషలిను రివ 
ఛిర్భు. గా ఉండాలని పనిచేస్తున్నాం. అటువంటప్పుడు వేర్వేరు జాతులతో 
బున కేమిపని ? ఈరోజున జార్‌ పృభుత్వంకి)ింద రష్యా అంతా ఏక 
ఖ9డంగా డింది రేపు సోషలిజంవచ్చాక రైతులూ - కూలీలు యేకమై 
నప్పుడు జాతులసమన్య రావడానికే వీల్లేదు. కాబట్టి క్‌ కార్యక౦ిమంలో 
వివిధశాతుల ప్రజలు వైజ్ఞానికంగామాత9ం అభివృద్ధి ఫొందడాని కవకాశ 
మిద్దాం. ఆఅదొక్కటడేయిస్తే సరిపోతుంది, * 

దీని అర్థం యేమిటి ? వివిధజాతుల పిజలు తమ తమ భాషలనభి 

ద్ద చేసికోడానికి, విజ్ఞానాన్ని పెంపొందించుకోడానికి మాతం అవకాశ 
మిస్తే సరిపోతుంది. రాజకీయంగా వారు ఒకే ఒక రాజ్యాంగ యంత్రం 
క్కీం౫ పడివుండాలి. ఒకే వభుత్వంగావించిన శాసనాలకు కట్టుబడి 
యుండాలి. 

మెన్టి విక్కుల వాదనరూ, గ్రేట్‌ రష్యన్‌ పెట్టుబడిదార్ల వాదనకూ 
భేదం మేమివుంది ? “రష్యా అంతా యేక ఖండం; దాన్ని చీల్చడానికి 
వీల్లేదు 1” అనే నినాదమిచ్చిన గేట్‌ రష్యన్‌ “పెట్టుబడిదార్ల వాదనను 
కాగ్యిక ప్రరయోథిలాషములముని చెప్పుకొనే మెన్టివిక్కులు బలపరచారన్న 
మాట. పైకిమాతంం “ఆంతర్జాతీయ సోషలిజం”, “వపీపంచ సోషలిస్టు 
సమాఖ్య" మొదలైన పదజాలంతో ప్రజల్ని మోసంచేయజూచారు. 

షక బోల్షివిక్కుల పాలసీ యెలాంటిది ? 

“ అన్నిజాతుల పిజలకు స్వాతంత్ర్యం, పృజాస్వామ్యు పరిపాలన 
కావాలంటే, మొట్టమొదట జార్‌ స్రభుత్వాన్ని పిజలందరూకలసి కూల 
దోయాలి, ఇది జరిగిన తరవాతనే మిగతావన్నీ జరుగుతాయి, కాబట్టి 
= 198 అజా 


వట 
ల 


కార్మికులు, కర్షకులు, పిజాసామాన్యం అంతాకలసి జార్‌ ప్పభుత్వాన్ని 
నిర్మూలించి, ప్రజాస్వామ్య పరిపాలనను, సోషలిజాన్ని స్థాపించాలి. " 


అయితే యీ కర్తవ్యం యెలా నెరవేరుతుంది ? అన్ని జాతుల 
ప్రజలు ఐక్యంకావాలని హెచ్చరించిశే సరిపోతుందా ? 


సరిపోతుందని మెన్షివిక్కుల వాదన. కాని బోల్షివిక్కులు వాస్త 
విక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకున్నారు. వివిధ జాతులకు చెందిన 
రై తుల్ని, కార్మికుల్ని, పోరాటంలో పాల్గొనవలసిందని పిలుపు ఇచ్చినంత 
మాత్రాన వారలా పాల్గొనేటట్లు చేసే శ “కీయేది ? ఏ ఆదర్శంకొరకు వారు 
పాల్గొంటారు ? కొ త్తగా - మొలకలె త్రిన జాతీయ చైతన్యమే 
వారీని అలా పాల్గొనజేసే ఈ జాతీయ చై చై తన్యంద్వారా వారిలో 
యేర్చడ్డ రాజకీయ చ య ఎంత బలీయమెనదో బోల్షివిక్కులు (గ్రహిం 
చారు. ఇంతేకాదు; “ప్రజలలో రేకె చ్రిన జాత చె చైతన్యాన్ని పెట్టుబడిదారీ 
వర్గం వినియోగించుకొని ఉన్న ఐక్యతనుకూడా విచ్చిన్నం చేయకుండా 
జాగ _త్తపడ్డారు. 


ఈ “దృక్పథంతోనే బోల్షివిక్కులు పతి జాతికి స్వయంనిర్ణయ 
హక్కును గుర్తించాలని వాదించారు. ఇందులో విడిపోయే హక్కుకూడా 
ఒక భాగంగా ంటరకి 


దీని అర్ధంయేమిటి 1 ? ఒకజాతి మరొకజాతిని స నర. 
గ్యారంటీ యివ్వడమన్న మాట. ముందుముందు స్థాపించబడబోయే ప 
రాజ్యంలో సితిజాతికీ సమాన హోదా ఉంటుందని హోమీ haa 
మాట. సతి జాతిపిజలు నిజమైన ప్రజాస్వామ్య పరిపాలనను అనుభ 
వించడానికి అర్హ్ము లని చెస్పడమన్నమాట. ఈ సూతా9న్ని అంగీకరించ 
నిదే పిజా సామాన్యాన్ని ఒకతాటిమీద , నడిపించడం సాధ్యంకాదు. 
ఒక్కక్క. జాతి పీజలమధ్య అంతనరకూ ఉన్న అనుమానాలు, అపో 
హలు, భయం పోయి, సోదరభావంతో కలిసిపనిచెయ్యాలంటే. యీ 
హక్కును గుర్హించితీరాలి. అప్పుడే నిజమైన ఐక్యత నిర్మించబడుతుంది. 
త సర ప్రజొ పభుత్వం యేర్చడుళుందనుకుందాం; అప్పుడు మాస్థితి 

mn B97 యా 


యెలా వుంటుంది ? ఇప్పుడు జారిస్టు సామాీజ్యంకింద నలిగిపోతున్నాం; 
"రేపు ప్రజా పీభుత్వంకింద నలిగిపోతాం; అంతేనా ? మేము స్వాతంత్ర్యం 
కావాలని తహతహలాడుతున్నాం. దాని మాట యేమిటి? ఈరోజున 
బాగా అభివృద్ధిచెందిన జాతులు, మావంటి వెనుకబడ్డ జొతులపై పెత్తనం 
చెలాయించకుండా ఉంటాయని గ్యారంటీ యేముంది? "అని 'చిన్నజాతులు 
అడిగే పిశ్నకు బోలి విక్కు_లు సూటిగా, స్పష్టంగా, ధైర్యంగా జవా 
విచ్చారు. ఎట్టి సం దేహాలకు స్థానంలేని గ్యారంటీ యిచ్చారు. 


వెంటనే పెట్టుబడిదారీవ గం హ్‌ స టల పె 
కారాలు, మిరియాలు సూరసాగారు! విడిపోయే హక్కుకూడా యిస్తే 
దేశం అంతా ఛిన్నాఖిన్నమైపోతుందనీ, ఐక్యత మంటకలసిపోతుందనే 
వాదించసాొగారు. ఈరోజున మనదేశంలో ముస్తింజాతులకు స్వయంనిర్ణయ 
హక్కు, విడి పోయేహక్కు ము స్తే దేశం ముక్క-చెక్కలౌతుందనీ, ఐక్యత 
అడుగంటుతుందనీ యెంతమంది వాదించడంలేదు ? 


కాని, బోల్షివిక్కులకు అలాంటి భయంలేదు. ఈ రెండుహూక్కులూ 
యిచ్చిననాడు దేళం విభజించబడదనీ, ఐక్యత మరింత బలపడుతుందనీ 
వాదించారు, 


వారి ధ్రైర్యానికి ఆధారం యేమిటి ? ఎప్పుదై తే 17 కోట్లమంది 
(పజాసామాన్యం ఏకముఖంగా జార్‌ ప్రభుత్వాన్ని నిర్మూలించుట క్రై పోరాటం 
సల్పుతారో ఆనాడు ఐక్యతయొక్క అపసరాన్నీ, పొొధాన్యతను 
స్వయంగా తెలుసుకుంటారు. పోరాటంద్వారా నిర్మించబిడ్డ ఐక్యత పిజా 
పిభుత్వాన్ని నిర్మించేటప్పుడు యింకా బలపడుతుంది. కొత్తగా సంషా 
దించుకున్న స్వాతంత్రాన్ని యితరులు హరించకుండా కాపొడుకొనేటం 
దుకు అన్నిజాతుల ప్రజలు కలసి పట్టుదలతో పనిచేస్తారు. 


సోవియట్‌ ప్రకటన 


ఇట్టి పాలసీని బోల్షివిక్కులు పచారంచేశారు. చివకళు అదే గెలి 
చింది, విష్ణ వం వచ్చింది. అన్నిజాతుల కార్మిక -కర్ష రకులు దుర్భేద్యమైన 


wees D8 wm 


ఐక్యతతో సోవియట్‌ ప్రిభ్రుత్వాన్ని స్థాపించారు, నవంబరు 15 వ తేదీని 
అనగా విష్ణవం జరిగిన 8 రోజులతరవాత క్రొత్త పిభుత్వంచేసిన ప్రకట 
నలో యీ కింది హాక్కులు గు_ర్దీంచబడ్డాయ్స, 

1. సోవియట్‌ యూనియన్‌లో నివళ్ళిజ్రీ వివిధ జాతుల పిజలకు 
ంపూర్ణ స్వాతంత్ర్యం, సమాన హోదా ఉంటుంది. 

2. సృతిజాతికి స్వయం నిర్ణయహక్కుు, విడిపోయే హక్కుతో 
సహో, గు రించబకింది. 


8. కొన్ని జాతులకు, మతాలకు, పిశ్ష్యేక్రాధికారాలు, సౌకర్యాలు, 
ఉండే పద్ధతి నిర్మూలించబడింది. 


4. జాతీయ అల్పసంఖ్యాక ప్రజలు వైజ్ఞానికంగా అభివృద్ధిచెందుట 
కవకాళాలు కల్సించబడ తాయి, 


(జ్‌ 


అక్టోబరు విప్లవం జరిగిన తరవాత, ఒక్కా క్క జొతి (ప్రజలు నివ 
శించే ప్రాంతంలో ఒక్‌ ర్య సోవియట్‌ (ప్రభుత్వం బయల్దేరింది. 
ఆ (ప్రభుత్వం తన రిపబ్లి క్కు. యే పేరుతో పిలువబడాలో స్వయంగా నిర్ణ 
యించుకొనేద. అక్టోబరు ఏ ప్టవం చూచి, న” మాజ్యవాద (ప్రభుత్వాలన్నీ 
ఓర్వలేకపోయాయి. యుద్ధంలో (మొదటి సామ్రాజ్యవాద యుద్ధం) 
పొల్గొన్న యిరుపమషాలూ--.-అమెరికొ, (బిటన్‌, (ప్రొన్సు, జపాన్‌, జర్మనీ. 
పోలెండ్‌.._మొదలై న దేశాలన్నింటికీ కన్నుకుట్టింది. సోషలిస్టు విప్లపం 
వల్ల ప్రపంచ సొామాజ్యవిదం అనే కోటలో పెద్ద వీట యేర్పడింది, 
సోవియట్‌ ప్రభుత్వం బలపడితే, యీ వీట కృమకమంగా పెద్దదై, 
ఎప్పుడో ఒకనాడు సామ్రాజ్యవాదం అంతా ళూలిపోర తప్పదని “పైరాజ్యాలు 
(గహాంచాయి, 

కాబట్టీ, సామ్రాజ్యవాద (ప్రభుత్వాలన్నీ ఒక్కుమ్మడిగా తమ _ఫైన్యా 
లతో సోవియట్‌ యూనియన్‌ మీదికి దూకాయి. 

ఈ విదేశీదండయాత్ర జాతులసమస్యను తిరిగి ముందుకు తీసు 
కొచ్చింది. స్వయంనిర్ణయ సూతం సరియైనదా, కాదా? అనే పకఠిటి 
సమయం దుళ్ళీ వచ్చిందీ. ప్రతి జాతి సోవియట్‌ _మానియగ్‌నుండి విడి 


పోవాలనే వాదన మళ్లీ బయల్దేరింది, “ కరు సోవియట్ల సరిపాలనకీంద 
అనవసరంగా నలిగిపో తున్నారు. మేం మిమ్మల్ని విడుదల చేయడానికి 
వచ్చాం, (బ్రిటిష్‌, అమెరికన్‌, (ఫెంచి సీనల సహాయంతో మేం మిమ్మల్ని 
విడిపిస్తాం. మీకు స్వాతంత్ర్య మిస్తాం. మమ్మల్ని అనుసరించండి |” 
అంటూ కొందరు విష్లవద్రోహులు (ప్రచారం ప్రారంభించారు. విష్ణవా నికి 
ముందై తే, యిట్టి (ప్రచారం కొంత ఫలించియుండేది. కాని, సామాన్య 
cl తకు తెలుసు” యీకొత్త “దూత * లెవరో। ఎవరై తే విస్టవానికి 
ముందు తన్ను పీల్చి పిప్పిచేశారో, ఆ జమీందార్లు ఈ భూస్వాములు 
యిప్పుడు తీయని పలుకులతో తన దగ్గరకు వస్తున్నారు. ఈ జమీందార్ల 
మాటలువింమే. తిరిగి తన కెలాంటిగతి పడుతుందో రై తుకుతెలుసు. బోల్లి 
విక్కూల సరీపాలనలోనే అన్నిజాళుల (ప్రజలకూ స్వాతంత్ర్యం ఉంటుందని 
స్వయంగా రైతు చూచాడు, స్వాతంత్రం అంటే, తాను దున్నేభూమిపై 
తనకు పూర్తి హక్కు ఉంటుందనీ, తాను పడిన శ్రమకు ప్పూర్తి ఫలితం 
లభిస్తుందనీ, అతనికి తెలుసు. కనుక, కొత్తగా స్వాతంత్ర్యం యిస్తా 
మంటూ దియచ్దేంన యీ “దూతల” ప్రచారం నిష్ప్రయోజనమైంది. 


మొదటి విషయం, బోల్షివిక్కుల పరిపాలనలో ప్రతి రైతుకూ 
భూమి లభించింది; (ప్రతి కార్మికునికీ స్వాతంత్ర్యం లభించింది; ప్రతి 
వ్యక్తికీ తిండి, బట్ట లభించాయి. వీటిని కాపాడుకోవాలి. రెండో విష 
యం : (ప్రతి జాతికీ న్వయంనిర్ణయ హక్కు ఉంది. ప్రజల స్వాతంత్ర్యం 
కేవలం ఊపహోకల్సిత మైనది కాదు; యదార్ధమైనది. ప్రజలు తమకీష్టమెన 
పరిపాలనను స్థాపించుకోవచ్చు, తమ కిష్టమైన శాసనాలు చేసుకో వచ్చు. 
తమ భాషలో“ స్వేచ్చగా చదువుకోవచ్చు ; ప మాట్లాడుకోవచ్చు ; తమ 
భాషలో పాటలు పాడుకోవచ్చు. పాఠశాలలను నిర్మించుకోవచ్చు. నాటక 
సమాశాలను స్థాపించుకోవచ్చు. తమ్ము ఆటంకపరిచే వారెవరూ ఉండరు. 
యితర జాతులు తమపై సవారి చేయరు. కనుక (ప్రతిరైశు తన భూమిని 
మాత్ర మేగాకుండా, తన జాతినికూడా కాపాడుకునేటందుకు క త్తిదూళాడు, 
పోరుసల్పాడు; చివరకు జయించాడు. సోవియట్‌ ప (ప్రతిజాతికీ 
స్వయంనిర్ణయ హక్కును (పడిపోయే హక్కుతో సహా యివ్వడం 

ఇలు ||] టా 


వల్లనే, అన్నీజాతుల ప్రజలు కలీసి, ప్రపంచ సామ్రాజ్యవాద ప్రభుత్వా 
లన్నింటిని ఢీకొని, చివరకు జయించగలిగారు. ఈ హక్కు సరియెనదని 
రుజువుచేయడాని కింతకం పే పీమికావాలి ? 


ఒరే ప్రభుత్వం యేర్చడి, ఆర్థిక నిర్మాణం = దేశరక్షణ ఆ ప్రభు 
త్వం ద్వారా జరిగితే మంచిదనేభావం పై అనుభవంవల్ల వల విరి 
విగా వ్యాపించింది. 1922 డిసెంబరులో యూనియన్‌ ఆఫ్‌ ది సోవియట్‌ 
సోషలిస్టు రిపబ్లిక్స్‌ స్థాపించబడింది. అప్పటికి శ రిపన్లిక్కులు మాత మే 
యూనియన్‌లో ఆ నాలుగూ రష్యన్‌ రిపభ్లిక్కు. ఉకేనియన్‌ 
రిపబ్లిక్కు, బైలో రష్యన్‌ రిపభబ్లిక్కు, టాన్స్‌ కాశకేషియన్‌ రిపబ్లి క్కు. 


కాని, 1922 మొదలు 86 వరకు సోవియట్‌ యూనియన్‌ యొక్క 
అభివృద్ధినిచూ స్తే , రెండు పోకడలు స్పష్టంగా కనపడతాయి. మొదటిది 
యూనియన్‌ పభుత్వం అంతకంతకు బిలపడి, దానికి)ంద వేర్వేరు రిస 
చిక్కులు ఐక్యంకావడ౦, రెండవ పోకడ, అన్నీ పాగింతాలలోను ఆర్ట్‌ 
కాభివృద్ధి, జాతీయాభివృద్ధి, వేగంగా కొనసాగుతూ, కొత్తకొత్త జాతులు 
కొత్త రిపన్లిక్కులు, కొ త్త రీజియన్లు బయబ్దేరడం, అదివరకే ఉన్న 
జాతులు, రిపబ్లి క్కులు ఇంకా వృద్దిచెందసాగొయి. ఈవిధంగా సోషలిస్టు 
పిభుత్వంలో వివిధజాతులకు స్వాతంత్ర్యం లభించడ మేకాకుండా కొ త్త 
జాతులనేకం ఉద్భవించాయి. అన్ని జాతులలోను సర్వతోముఖంగా అఖి 
వృద్ధి కనపడింది. 

సామాజ్యవాద పరిపాలనలో యిది ఆసాధ్యంకదా: 


ఉదాహరణకు : మధ్య ఆసియా విషయం తీసుకుందాం. జారిస్టు 
పరిపాలనలో దీనికి టర్కి స్థాన్‌ అనిపేరు. ఈ ప్రదేశంలో ఉచ్బెక్కులు, 
తాజీక్కులు, టర్కొామన్స, కజాక్కులు, కిర్టీ జ్‌లు అనే 5 తెగల (ప్రజలు 
నివశించేవారు. వీరు వట్టి అనాగరికులు, ఒకచోటినుంచి మరోచోటికి 
అంబాడీలవలె ప్రయాణ చేస్తూ పొట్టపోసుకునేవారు. ఒక్కొక్క తెగకు 
ఒకొక్క సుల్తాన్‌ రాజుగొవుండి “సరిపాలనచేసే వాడు. ఈ సుల్తాన్‌లప్రై 
అధికారం జార్‌ "చకివ రర్తిది. మన దేశంలో స్వదేశ సంస్థానాధీశులు 


(28) వ. 


మీలాంటి పరిపాలన చేస్తున్నారో, అంతకం"ట పొడుగా వారి పరిపాలన 
ఉండేది. ఉజ్బెక్కులమధ్య, తాజీక్కు.లమధ్య, కిర్టీజ్‌లముధ్య, టర్కొ 
మాన్లమధ్య = యిలా ఒకతెగళూ, మరోతెగకూ మధ్య యెల్లప్పుడూ దెబ్బ 
లాటలు, దొమ్మీలు జరుగుతూవుండేవి, జారీస్టు పభుత్వం యిట్టి దొమ్మీ 
లను పురిగొల్పుతూవుండేది. 
నిషఫ్టవం పచ్చాక పరిస్థితులన్నీ పూర్తి రిగా మారిపోయాయి. ఆర్టి 

కంగా కావలసినంత అభివృద్దీవచ్చింది. కొద్ది సంవత్సరాలకౌలంలో యీ 
ర్‌ తెగలు ర జాతులుగా వృద్ధిచెందాయి. ' పితిజాతికీ ప్రత్యేకమైన 
విజ్ఞానం, కళలు, పరిశ్రమలు, లభించాయి. 1924 లో ఉజ్బెక్‌, టర్కొ. 
మాన్‌ రిపన్లి క్కులు రెండూ యూనియన్‌ రిపబ్లి క్కులుగా గుర్తించబడ్డాయి. 
1929 లో ' శాజీకిస్టాన్‌ కూడా యూనియన్‌ రిపబ్లిక్‌ హోదాను సంపొదిం 
చింది. కజాక్‌, కిరి జ్‌ రిపల్లీక్కు.లు 1986 లో యూనియన్‌ రిపబ్లి క్కు 
లయాయి. వ 

సోనియట్‌ యూనియన్‌ యీవిధంగా అంతకంతకు పెద్దదై నలు 
మూలలకు వ్యాపించింది. కొ త్తడాతులు, చిన్నజాతులు కమకిమంగా 
సోవియట్‌ యూనియన్‌లో చేరాయి. 

డిసెంబరు 1922 నాటికి 4 యూనియన్‌ రివ బ్లిక్కు.లు, 4 స్వతంత్ర 
రిపబ్లిక్కులు, 14 స్వంత రీజియన్లు మాత) మే సోవియట్‌ యూనియన్‌లో 
వుండేవి. యూనియన్‌ రిపచ్లి న్లిక్కులకు మాత౦'మే జాతులకుండవలసిన 
లతణాలు పూర్తిగా వుండేవి. కనుక దాటికి మాత మే విడిపోయేహక్కు 
యివ్వబడింది. మిగతావి కిమంగా అన్ని లక్షణాలు సంపాదించుకొంటు 
న్నాయి. అవికూడా జాతులకుండవలసిన లక్షణాలన్నీ సంపాదించుకొనే 
టట్లు ప్రభుత్వం పోంత్సాహమిచ్చింది. కొత్త వ్యవసాయవద్ధతులద్వారా 
మానవజాతి వికసింపనాగింది. కొన్నాళ్ళకు అవికూడా జాతుల హోదాను 
సొందాయి. 1888 నాటికి యీవిధంగా 11 యూనియన్‌ రిపన్లి క్కు లేర్చ 
డ్లాయి. అనగా వీటన్నింటికీ విడిపోయేహక్కు కూడా లభించినదన్నమాట, 
ఇవిగాక, 22 స్వతంత్ర రిప బిక్కు.లు, $ స్వతంత్ర రీజియన్లు, 10 జాతీయ 
సృదేశాలు, యేర్చడ్డాయి. అంటే, 19832 కంచు 1938 లో షుమారు 


60 పర్తీదేశాలు వేర్వేరు హోదాలకో సోవీయట్‌ యూనియన్‌లో సభ్య 
త్వాన్ని కలిగియున్నాయన్న మాట, 

1086 లో కొత్త రాజ్యాంగ చట్టం ఆమలులోకి వచ్చింది. దానీ 
ప్రకొరం : 

“1. సోవియట్‌ సోషలిస్టు రిపన్లిక్కుల యూనియన్‌ “ఫెడరల్‌ 
విధానంమీద ఆధారపడు రాజ్యాంగయంతిం, ఈకింది సోవియట్‌ 
సోషలిస్టు రిస బ్లిక్కు.లు యిష్టపూర్వకంగా, సమాన హక్కులతో, సభ్య 
త్వాన్ని కలిగియుంటాయి (రిపల్లిక్కుల జావీతా యిన్వబడింది.% 

“2, సభ్యత్వం పొందిన ప్రతి రిపబ్లి క్కు సోవియట్‌ యూనియన్‌ 
నుండి విడిపోవడానికి హక్కు. గలిగి వుంటుంది. 


“శ, ఆయా రిపన్లిక్కుల అనుమతిలేకుండా వాటి సరిహద్దులను 
మార్చడానికి వీల్లేదు. a 


సోవియట్‌ యూనియన్‌ ఒక సమిష్టి కుటుంబం 


ఒకరోజున ఎడ్గార్‌ స్నో అనే అమెరికన్‌ పత్రికా విలేఖరి సోవి 
యట్‌ యూనియన్‌ లో “సంచారంచేస్తూ, మధ్య ఆసియాలో నివశించే ఉజ్బేక్‌ 
రైళులు, కజాక్‌ కార్మికులు, మయెంతోదూరాన తూర్పురంగంలో ఫోరాడే 
రెడ్‌ఆర్మీకి యెందుకు అంత ఉత్సాహంతో అధికోత్స త్తిని కొనసాగిస్తు 
న్నారని పృశ్నించాడట, దానికి షరివోవ్‌ అనే కజాక్‌ ప్రతినిధి యిలా 
జవావిచ్చాడట: “ ఈ యుద్ధంలో శతు)వులమధ్యగాని, మిత్రలమధ్యగాని 
ఉం దేదూరం స్రధానమైన విషయంకాదు. సోవియట్‌ యూనియన్‌ ఒక 
పెద్ద సమిష్టి కుటుంబం; అందులో కజాక్‌ జాతికి చెందిన మేముకూడా 
భాగ్‌స్టులం. ఇదే ముఖ్యమైన విషయం. సమిష్టి కుటుంబానికి చెందిన 
ఒక యింటిని యెవరైన ముట్టడి స్తే మా అందరియిళ్లు ముట్టడించబడిన మే! 
దూరంగా గోళ్లు గిల్లుకుంటూ "కూర్చోడం యెలా 'సాధ్యం ? అలాచేస్తే 
మా స్వాతంత్ర్యం 'యెలా నిలుస్తుంది ?"* 


యలు సీర్రిర్ర్‌ 


ని. ముస్లి ౦ంప్రజ ల విముక్తి 


చార్‌ చక్రవర్తుల కాలంలో, మధ్య ఆసియాలో నివసించే శీ కోట్ల 
మంది ముస్లీం ప్రజలు దారుణమైన నిరంకుశత్వానికి గురి ఆయేవారు. 
అమీర్లని పిలువబిడే సామంతరాజులు పిజల్ని పీల్చి పిప్పిచేసేవారు. 
అమీర్‌ తనక్రింది గవర్నర్లకు, కలెక్టర్లకు, యితర ప్రభుత్వోద్యోగులకు, 
జీతాలిచ్చే పద్దతికి బదులు, కమిషన్‌ పద్ధతిని ప్రతిఫలం యిచ్చేవాడు, 
ప్రజలవద్ద పారు వసూలుచేసే పన్నులలో 100క యింత కమిషన్‌ 
అని ఉండేది. ఎంక యెక్కువ పన్నులు వసూలుచేస్తే అంత యెక్కువ 
కమిషన్‌ లభించేదన్నమాట | ఉద్యోగాలిచ్చేటవ్పుడు లంచగొండితనం, 
పక్షపాతదృష్టి, ఇంతో అంతా కాదు. పెద్ద ఉద్యోగస్తులు వివిధ డిపార్డు 
మెంట్లలో తమ బంధు మిత్రులకు మాశ్రమే ఉద్యోగా లిచ్చేవారు. ఇక 
సన్నుల విషయం : పండినా, యెండినా పతి రైతు పంటపై (పభుత్వం 
విధించిన పన్నును చెల్లించవలసిందే. ఇ శేకాదు. రై తువద్ద 3 ఎన్ని వళువు 
లుంకే ఆంత“ పశువుల పన్ను *” చెల్లించాలి. సంతలో ఏదైనా సరుకు 
అమ్మితే, దాన్నిపె అమ్మకపు పన్ను; కొంమే, కొనుగోలు పన్ను, 
కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది మీదా తలపన్ను. వంతెన 
దాటితే పన్ను ఏ; రోడ్డుమీద నడిస్తే పన్ను, ఈ విధంగా రైతులమీద ఎన్ని 
రకాల పన్నులు విధించాలో అన్నీ విధించేవారు, ఇంతేకాదు. (ప్రతిముస్షిం 
సంపాదించే దాంట్లో పదవవంతు పాఠశాలలకు, విజ్జ్ఞానాభివృద్ధికి, దాన 
ధర్మాలకు తప్పనిసరిగా యివ్వాలని వారి మతం చెబుతోంది. ఇలా వసూలు 
చేసిన సొమ్ముకు “ యాకూఫ్‌ ” అని పేరు. కాని, యిదికూడా అమీర్‌లే 
కాజేసి సొంతఖర్చులకు వినియోగించుకునేవారు. "పెద్దపెద్ద మతాధిపతులకు 
యిందులో కొంతభాగం యిచ్చేవారు. యీ విధంగా రాజ్యాధికారి హోదా 
లోను, మతాధినతి హోదాలోను, అమీర్‌ తాను సంపాదించే ధనంతో 


అలా 24 అజ 


సంతృ స్తిపడి ఊరుకునేవాడా? లేదు. వ _ర్లకంలి రోను, సర్మిశ్రమలలోను, 
రైల్వే కంపెనీలలోను, 10 కోట్ల రూబుల్చు ధనం పెట్టుబడి పెట్టి యేపేట 
లక్షలాది రూబుల్పు లాభం సంపాదించేవాడు. ప్రభుత్వాలకి యింత, 
సౌంతఖర్చుకు యింత. అనే వివక్షత ఉండేదికొదు. (ప్రజలు చెల్లించే 
ధనం అంతా తన సొంత సంపాదనగానే చెల్లుబడి అయి పోయేది. డెంచి 
బ్యాంకులలోను, ఇంగ్లీషు బ్యాంకులలోను అమీర్‌ నిలవజేసిన ధనంకూడా 
కలుపుకుంటే, మెంత సిరిసంపదలకో అతడు తులతూగుతూ ఉండేవాడో 
ఊహించుకోవచ్చు. పరిశమల అభివృద్ధికిగాని, వర్తకాభివృద్ధికిగాని, 
కొంచెంకూడా తోడ్పడేవాడు కాడు. తనప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి 
వై ద్యసౌకర్యాలు నామమాత్రంగానే ఉండేవి. ఇక (పజల విద్యాభివృద్ధి 
విషయం, వైజ్ఞానికాభివృద్ధి విషయం, చెప్పనవసరమేలేదు. సీటిపారు 
దలకుగాని, రోడ్ల నిర్మాణానికిగాని, పాఠశాలలకుగాని, ఒక్కందమ్మిడీ 
కూడా ఖర్చు పెట్టి "యెరుగడు. 


మతాధిసతుల సె త్తనం 
ఆమీర్‌ పరిపాలనలో (పజల నిత్యజీవితం పై సె మతాధిపతుల పెత్తనం 
యింతా అంతా అని చెప్పడానికి వీల్లేదు. వీరందరి.పై పన అధికారం అమీర్‌ ది. 
(ప్రజల విద్య, న్యాయవిచారణ: కుటుంబ వ్యవహారాలు...అన్నీ యీ మతాధి 


పతుల చేతుల్లో ఉండేవి. (ప్రజలు స్వతంత్రంగా ఆలోచించేశక్రిని నాశనం 
జేయడానికి “ఏరొక విద్యావిధానం కనిపెట్టారు, పాఠశాలలలో మతాన్ని 


గురించి తప్ప, మరోక విషయం బోధించరు. ఎలిమెంటరీ పాఠశాలలలో 
పిల్లలకు మంత్రాలు చక్కగా వల్లించడం, (ప్రార్థన సమయంలో శ్లోకాలు 
చదవడం, కొరాన్‌లో ఉన్న వాక్యాలు బట్టీవేయడం మాత్రమే నేశ్చే 
వారు. బహుకొద్దిమంది మాత్రమే పుస్తకం  చదవగలిగేవారు. (పాయగల 
వారు ఇంకా అరుదే! ఉన్నతపాఠశాలలలో కూడా మత సంబంధమైన 
విద్యకే (ప్రాధాన్యత ఉండేది. శాస్త్రవిద్యలు, కళలు, పరిశోధనలు ఉండేవే 
కాపు, 
rm POE ఆలా 


పట్టణాలలోను, పల్లెటూళ్ళలోను, ముల్గాలే (ముస్లిం మతాధిపతులు ) 
ఉపాధ్యాయులు ; వారే న్యాయాధికారులు ; పాలే సర్వమూ. ప్రతి చిన్న 
విషయానికి (ప్రజలు సలహోత్తై ముల్లాలవద్దకు వెళ్ళేవారు. స ఎ (గ్రామ భన. 
వచ్చినా, యే చిన్న ్న సమన్య బయల్రేరినా, ముల్లాలే పరిష్కరించేవారు. 
ఈ ఆచారం అనేక శతాబ్దాలు తమలులో ఉంది. “జీవితంలో అనేక కష్టాలు 
పడి, పేదరికంతో కృంగి కృశించిన ప్రజలు పరలోకంలోనై నా సుఖవడ 
వచ్చునుగదా అనే ఆశతో ముల్లాలవద్దకు వస్తారు. కాని, పరలోకానికి 
కూడా వెళ్ళే హక్కు యీ ముల్లాల చేతులలోనే ఉండేది. అమీర్‌ నిరంకు 
శత్వాన్ని యెవరైనా, ఎప్పుదై నా ధిక్క_రిస్తే య. రిని ముల్లాల 
భక్తులు ముక్కలుముక్కలుగా చేసి గద్దలకు "పారవేసేవా 


(పజల భావాలమీద ముల్లాలకు అంతటి పె త్తనం jen 1 


పెట్టుబడిదారీ విధానం 


క్రమంగా రష్యాలో కతా! విధానం అభివృద్ధి చెందసాగింది, 
ధష్యన్‌ బట్టల స. పత్తి యెక్కువగా అపసరమయింది. మధ్య 
ఆసియాలో + చక్కని స త్తి పండుతు. ది, రష్యన్‌ పెట్టుబడిదార్లు మధ్య 
ఆసియాలో బ్యాంకులు, వ _ర్హక కేంద్రాలు, కంపెనీలు 'ఏరివిగా “స్థాపించి, 
చై.తులవద్ద ముడి పత్తిని కొనడం, తిరిగి వారికి మీల్లుబట్టిలు అమ్మడం 
ప్రారంభించారు. ఈ విధంగా ఆ ప్రాంతపు ప్రజల అర్థిక విధానం, సాంఘిక 
వీర్మాణం మార్చ్పుచెందాయి. వ రకపు పెట్టుబడి క్రమంగా వృద్ధిచెదడం, 
పొతకొలపు జమీందారీవద్దతులు పోవడం, రైతులు నిరుపేదలుగా 
తయారుకావడం, ప్రారంభమియింది. పేదరై తులు. వ్యవసాయ కూలీలు 
వ ధనికభూస్వాములు. రష్యన్‌ బ్యాంకర్లు మరోప్రక్క దియ 

రారు 


పంత్తిపంటకు సాధారణంగా ఎక్కువ పెట్టుబడి అవసరం. రైతు 
లలో ఆత్యధికభాగం “పేదరై తులు కాబట్టి, అప్పులుకేచ్చి పెట్టుబడి పెట్ట 
వలసి సి. వచ్చింది! ప్రైవేట్‌ 1 కంపెనీలు, '“వడ్డీవ్యాపారస్తులు రై గ తులకు విప 


రీతమైన రేట్లకు అప్పు యిచ్చేవారు. రైతులు చెల్లీ ంచలేక, భూములు 
వదలుకోవలసి వచ్చేది. పత్తి యెక్కువగా పండే టర్కిస్టాన్‌లో 100కి 
80 మంది [ప్రజలు భూమిలేని వ్యవసాయ కూలీలు ; 40 మందికి కుటుం 
వానికి ఒక్కొక్క పశువు చొప్పున మాత్రం ఉండేది; మరో 80 మందికి 
ఎలాంటి ఆస్టీలేకుండా, యిల్లునహితం పోగొట్టుకొని, (గ్రామగ్రామం తిరుగ 
నారంవించారు, రై తులభూములు క్రమంగా భూస్వాముల వశమయాయి, 
రైతు కౌలుదా రుగానో, వ్యవసాయ కూలీగానో మారిపోయాడు. కౌబట్టి 
అప్పుతో ఆవసరం లేకుండా, నంగ పెట్టుబడి పెట్టుకోగలిగిన కొద్ది 
మంది భూస్వాములు మాత్రమే ప పత్తిని పండించి, ue సంపాదించ 
గలిగేవారు. ఈ విధంగా, రష్యాలో * పెట్టుబడిదారీ విధానం వృద్దిచెందడం 
నల్ల, పేదలు మరింత పేదరికంలో పడ్డారు, ధనికులు యింకా ధనవంతు 
లయారు. దమారవు . అమెరికాలలో పెట్టుబడిదారీ ఏధానం వచ్చాక, cl తు 
అలో చాలమంది ఫ్యాక్టరీలలో కూలీలుగా ప్రవేశించి, పొట్టపోసుకునేవారు. 
రష్యాలో కూడా కొంతవరకు యిలాగే జరిగింది. కాని, మధ్య ఆసియాలో 
యిలాకౌదు. జార్‌ చక్రవర్తి రి యిక్కడ పరిశ్రమలు వృద్ధికాకుండా కట్టు 
దిట్టం చేశాడు. మనదేశంవలె మధ్య ఆసియాళూడా పరజొతి పరిశ్రమలకు 
కావలసిన ముడిసరుకులన్నీ పండించవలసి వచ్చేది. అందువల్ల 3 తు 
యెంత దీనస్థితిలో ఉంటే మాత్రం రష్యన్‌ చక్రవర్తికి యేం పట్టింది ? ? 

ఈవిధంగా భూములు పోగొట్టుకొని ఇళ్ళనుంచి తరుమగొట్టబడిన 
రై తులు జీవనోపాధిలేక దోపిడీలకు, దొంగతనాలకు 'దిగవలసివచ్చింది. 
అనేక ధనిక కుటుంబాలు వీరి దౌర్జన్యానికి గురి అయాయి. ఈ దోపిడీ 
ముఠాలకు "బస్మాచీ”లని పేరు. వీరుచేసే దారుణాలనుగురించి కథల 
లోను, పాటలలోను వ్రాయబడిందేగాని అసలు వీరిలా ఎందుకు దిగవలసి 
వచ్చిందో యెవరూ వ్రాయలేదు | 


కజాక్‌, కిర్చీజట్‌, టర్కొ-మాన్‌ తెగలవిషయం చెప్పనవసరమే 

లేదు. వీరు శై తులకం"టి అధ్వాన్న స్థితికి తేబడ్డారు. వ్యవసాయంచేయడం 

పీరికి తెలియదు. పచ్చిక బయళ్ళమీద్‌ పశువుల్ని 'మేపుకుంటూ  జీవిరచే 

వారు. రష్యాలో రైతుల అసంతృప్తిని అణచడానికి జార్‌ పభుత్వం యీ 
— 207 అం 


పచ్చికజయళ్ళలో రష్యన్‌ శ్రైతుల్నీ సీవేశపెట్టింది. కనుక కజాకి 
కిర్చీడ్‌, టరొ్కామాన్‌ పశుపులకాపర్లు క 9మకంమంగా దూరదేళాలకు 
నలస పోవలసివచ్చింది' 
విష్త్షవ సందేశం 

ఇలాంటి పరిస్థితులలో అక్టోబరు విప్లవం వచ్చింది. వెంటనే 
మధ్య ఆసియా ప్రజలు తిరుగుబాట్లు చేశారు, 1917 లో తాష్కెంట్‌ 
లోను, 1818 తో శైవాలోను 1920 లో దబొభోరాలోను, సోవియట్‌ 
ప్రభుత్వాలేర్చడ్డాయి. 

అమీర్‌ గుండెల్లో రాయిసడింది. కొత్త ప్రభుత్వం (పజలహక్కు 
లకు సంబంధించిన పిణాళిక నొకదాన్ని ప్రకటించింది, అందులో జారు 
చకంవర్తుల నిరంకుశ పరిపాలనకు గురిమైన హాజలందరూ శాశ్వతంగా 
విముక్తి చేయబడినట్లు తెలియజేశారు. రష్యాలో నివశించే పజలందరికీ 
సమాన హోదా, స్వతంత్ర పరిపాలనా హక్కు ఉన్నట్లు ప్రకటించారు. 
పితిజాతికీ స్వయంనిర్హ్ణయ హక్కు గుర్తించబడింది. ఇష్టంలేకపోతే 
విడిపోయే హక్కుకూడా యివ్వబడింది. వివిధవాతులమధ్య విచక్షణ, 
యెక్కువ తక్కువలు నిర్మూలించబడ్డాయ. అన్నిశాతులు సమాసమేనని 
బహిరంగంగా చాటిచెప్పారు. జాతీయలఅల్పసంభ్యాక పిజలు, భాషా 
పయ క్తరాస్ట్రాలు, "స్వేచ్చగా అభివృద్ది పొందడానికవకొశం ఏర్పడింది 

ఈ సృణా?క స్రికటించబడిన రెండురోజుల తర్వాత లెనిన్‌ -- 
స్టాలిన్‌ ల సంతకాలతో మరొక ప్రణాళిక పికటించబడింది. దానిపేరు 
“ రష్యాలోను, పొొచ్య దేశాలలోను నివశించే ముస్లిం ప్రజలకు విజ్ఞప్తి ” 
ఈసారి టోల్షివిక్కులు, “రష్యన్‌ ముస్టింలను, వోల్గా = క్రైమియాలలో 
నివశించే టార్టార్లను, _సైపీరియా-టర్కిస్టాన్‌లలో నివశించే కిర్తీజ్‌ ప్రజల్ని, 
టా9న్స్‌ కాశేషియా _ చెంచెంజీ పర్వతపారింతాలలో నివశించే టర్కిష్‌ 
పిజల్ని సంబోధించారు. “ఎవరి మసీదులు, ప్రొర్ధన స్థలాలు, సాంపు 
దాయాలు జార్‌ చకివర్తుల పరిపాలనలో అణచివేయబడ్డాయో, అట్టి 
ముస్లింపజలందరిసీ” సంబోధించారు. “ఈరోజు లగాయతు ముస్లిం 

అలా DUE ణా 


ఆచారాలు, సాంపిదాయాలు. జాతీయ విజ్ఞానం. జాతీయ సంస్థలు ప ఆన్నీ 
స్వేచ్చగా అభివృద్ది చెందవచ్చు"నని ప్రకటించారు. “మీరు మీ జాతీయ 
జీవనాన్ని మీ యిష్టంవచ్చిన పద్ధతిలో "స్వేచ్చగా నిర్మించుకోవచ్చు; ఎవరూ 
యిక మిమ్మల్ని అటంకపరచరు” అని బోల్లివిక్కులు (వ్రాశారు. “వాటిపై 
మీకు సంపూర్ణమైన హక్కువుంది. మీహక్కు_లే కాకుండా, రష్యాలో 
నివశించే ప్రజలందరి హక్కులూ రకించబడతాయి, విస్థవం, విప్తవ 
సంస్థలైన సోవియట్లు, అతి జాగ త్తతో వాటిని కాపాడుతాయి” అని ఆ 
ప్రకటనలో తెలియజేశారు, 


అమీర్‌ కుట్రిలు 


అమీర్‌కి యిక నిద్రపట్టలేదు. ఒంటరిగా తన గదిలో కూర్చొని, 
“పె రెండు ప్రకటనలు జాగ త్తగా, వాక్యం తరువాత వాక్యం చదవనారం 
భించాడు. చదివిందే మళ్ళీ చదివాడు; మళ్ళీ మళ్ళీ చదివాడు. 
చివరికొక ఉపాయం ఆలోచించాడు. 
ఆసియాఖండంలో బ్రిటిష్‌ సామాజ్యం విశాలంగా వ్యాపించి 
యుంది, ఇండియా, పెర్ష్యా, ఆస్టనిస్థాన్‌, టర్కీ, చైనాదేశాలలో బ్రిటిష్‌ 
పలుకుబడి, పెత్తనం యింతా అంతా కాదు. సమీస పాచ్యంలోను, దూర 
(పాచ్యంలోను, మధ్యప్రాచ్యంలోను, (బ్రిటిష్‌ సామాజ్యానిదే పెచేయి. 
అట్లి బ్రిటిష్‌ సామ్రాజ్యానికి పోటీగా రష్యన్‌ జార్‌ సామ్రాజ్యం బలపడుతూ 
వచ్చింది. క్రిమియా, కొకేసస్‌, మధ్య ఆసియాలను క్రమంగా స్వాధీన 
పరచుకొని, యింకా దక్షీణంగా వచ్చి, పెర్ష్యా, ఆఫ్షనిస్థాన్‌, ఇండియా 
లలో కూడా సెత్తనం సంపాదించాలని (ప్రయత్నిస్తోంది. ఇందుకు బిటిష్‌ 
ప్రభుత్వం అడ్డుతగులోంది. (బ్రిటన్‌ మధ్య ఆసియాలో పండే వ త్తికొరకు, 
కాక్రేనసస్‌లో దొరికే నూనెకొరకు, ఉవ్విహ్హరుతోంది. యీ రెండు సామా 
బ్యాలు ఒకదానిపై ఒకటి దూకడానికి అనేక సంవత్సరాలు (ప్రయత్నిం 
చాయి. బ్రిటన్‌ యితరచోట్ల యుద్ధాలలో చిక్కుకున్నప్పుడల్లా జార్‌ చక్ర 
వర్తి ఒక్కొక్క భూభాగాన్ని తన్నుకుపోయేవాడు. ఉదాహరణకు, 
1007 లో (బ్రిటన్‌ బోయర్‌ యుద్ధంలో యరుక్కున్నప్పుడు రష్యా టిబెట్‌, 
(27) t= 


పెర్ష్యా దేశాలను కాజేసింది. పెర్ట్యన్‌ నూనె, బొగ్గు, యిను౦ రష్యాకు 
స్వాధీనమయాయి. పెర్ష్యన్‌ ప్రజలు బానిసలయారు. కొని, బిటన్‌తో 
యుద్ధం చేయకుండా తప్పించుకోడానికి రాజీ చేసుకోవలసి వచ్చింది. దాని 
ప్రకారం ఉత్తర సెర్డ్యాలో రష్యన్‌ అధికారం, దకీణ పెర్ష్యాలో (బిటిష్‌ 
పెత్తనం స్థిరమయింది. ఇలాగే ఆఫ్షనిస్థాన్‌ కూడా యీ రెండు సామా 
జ్యాల మధ్య యిరుక్కుని, చివరకు | బిటిష్‌ పలుకుబడి [క్రిందకు పోయింది, 
మొదటి సా(మాజ్యవాద యుద్దంలో (బ్రిటన్‌ రష్యాలు రెండూ జర్మనీకి 
వ్యతిరేకంగా పోరాడాయి. అక రష్యాయొక్క.. సహాయం ఇంకా విరి 
విగా పొందడానికి బ్రిటన్‌ టర్కీకి ముఖ్యపట్టిణమైన కాన్‌స్టాంటినోపుల్‌ను 
రష్యాకు వాగ్దానం చేసింది. 

రష్యన్‌ విస్థవంవల్ల సామ్రాజ్యవాదం నాశనమై, బోల్షివిక్కులు 
అధికారానికి వచ్చాక, వారు బానిసప్రజలకు . ముఖ్యంగా ముస్లిం ప్రజలకు. 
సంపూర్ణస్వాతంత్ర్యం యిస్తూ (ప్రకటించిన ప్రణాళిక బ్రిటిష్‌ సామాజ్య 
వాదులగుండెల్లో బేజారుపుట్టించింది. ఎందువల్లనంటే, ఇండియా-పెర్ష్యా 
ఆప్ట నిస్టాన్‌- "బర్కీ-- చై చె నా దేశాలలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల దోసీడీ 
షం లకు కాదు. ఒక్క రష్యాలోనే గాకుండా, రష్యా బయట జార్‌ 
చక్రవర్తి యితర దేశాలతో చేసుకున్న ఒడంబడిక లన్నింటినీ బోల్షి 
విక్కులు రద్దుచేశారు, ఒక ప్రకటనలో; వారిలా తెరియజేశారు : 

| ప్రచ్య దేశాలలో నివశించే ముస్లిం ప్రజలారా | పెర్ష్యా = = టర్కీ 
నినాసులారా 1 ఆరబ్‌ ప్రజలారా | హిందువులారా ! కొన్ని వందల సంవ 
తృరాలనుంచి మీ జీవితాలు, మీ ఆస్థులు, మీ ఆచారాలు, మీ సాంపిదా 
యాలు, మీ స్వాతంత్ర్యం యూరపియన్‌ సామాజ్యవాదులచే హరింప 
బడ్డాయి. ఈ దోపిడీదార్లు యుద్ధానంతరం (1014-18) మీ భూముల్ని 
తెగ పంచుకుందామని వద్దేశించారు. కాని మేము మీకు తెలియజేసేది 
యేమంపే; అట్టి రహస్య “ఒడంబడికలన్నీ నేటితో రద్దుచేయబడ్డాయి. 
జార్‌ చకంవ్నర్షి ర్హీ తొలగించబడ్డాడు. కాన్‌ స్టాంటినోపుల్‌ ను. రష్యా యిక 
స్వాధీనం చేసుకోదు. సోవియట్‌ ప్రభుత్వానికి యితరుల ఆస్థి ఆవసరం 
శు. అక్రమంగా ఎవరిభూముల్నీ మేం స్వాధీనంచేసుకోము. కానొస్టాంటి 

అల. | నే టు 


నోపిల్‌ ముస్లిం పజల స్వాధీనంలోనే ఉంటుంది. ఇలాగే పెర్య్యాను, 
రెండుముక్కలుగా విభజించి పంచుకోవడానికి జరిగిన ఒడంబడికనుకూడా. 
రద్దుచేస్తున్నాం. పెర్ష్యన్‌ ప్రజలు తమ రాజకీయ భవిష్యత్తును తామే 
స్వయంగా నిర్ణయించుకోడానికి హక్కును కలిగియున్నారు.  టర్కీ-ని 
రెండింటికి)ంద విభజించి, ఆర్మీనియాను లాక్కోవాలని చేసుకున్న ఒడం 
బిడికకూడా యింతటితో రద్దుచేయబడింది. ” 

ఇట్టి విదేశ రాజనీతి బ్రిటిష్‌ సామాంజ్యవాదుల కిష్టంవుంటు౦దా ? 
కాబట్టి మధ్య ఆసియాలో బిటన్‌ సహాయం తీసుకొని దోల్లివిక్కు.ల 
పీభుత్వాన్ని నాశనంచేయ సంకల్పించాడు అమీర్‌ | బ్రిటిష్‌ స్రభుత్వం 
కూడా యిందు కంగీకరించింది. కల్నల్‌ బెయిలీ, మేజర్‌ బ్లాకర్‌ , లఫై 
నెంట్‌ _ కల్నల్‌ ఎథర్జన్‌ అనే ముగ్గురు బ్రిటిష్‌ మిలిటరీ “ఉద్యోగస్తులు 
అమీర్‌ “సేనలకు సహాయంచేస్తూ, విప్లవాన్ని అణచడానికి తోడ్పడ్డారు. 
టోల్షివిక్కు వైనాలు. 1918 లోను, 1919 లోను చాలాచోట్ల ఒడించ 
బడ్డాయి. 

టోల్చివిక్కుల విజయాలు 
'ల 

కాని, టోల్షివిక్కు విష్లవం ప్రజల విప్లవం; ప్రజల హక్కుల.కై 
నిలబడే విష్లవం. కనుకనే బోల్లివిక్కులు కిమకమంగా "ప్రజల్ని తిరిగి 
సమీకరించి ఖై వా - బొఖారా = అష్కాంబాద్‌ - స్టాలినాబాద్‌ మొదలై నచోట్ల 
ఎరజండాను ప్రతిష్టించారు. తాజీకిస్థాన్‌, ఉజ్బేకిస్థాన్‌ , కిర్టీజ్‌, టర్కొ 
మన్‌ స్టాన్‌, కజాక్‌ స్థాన్‌లు సోవియటు రిపబ్లిక్కులుగా ప్రకేటించబడ్డాయి. 
అమీర్‌ అలీంఖాన్‌' అర్ధరాతి వేళ తన సింహాసనం విడిచి పెట్టి ఆఫ్‌ ఘనిస్థాన్‌ 
పారిపోయాడు. 

అయినప్పటికి అమీర్‌ ఏజంట్లు విప్లవాన్ని నాశనంచేసే ప్రయత్నా 
లను విడిచిపెట్టలేదు. అన్వర్‌ పాషా, ఇ బ్రాహింబేగ్‌ అనే యిద్దరు విప్లవ 
ప్రతీభాతకులు “ బస్మాచీ ” బందిపోటు ముఠాలను సమీకరించి, సాయుధ 
తిరుగుబాట్లు (ప్రారంభించారు. ముస్లింప్రజల (ప్రాచీన సాంప్రదాయాలను 
ఆధారంగా తీసుకొని, వారిలో విప్లవ వ్యతిరేకభావాలను ప్రచారం చేయ 


అజా టనే నే 


నారంభించారు. కాని, వీరిచర్యల గూఢార్థం త్వరలోనే (ప్రజలకు బోధ 
పడింది. ఆసంఖ్యాకులై న రైతులు ఏర్రసెన్యంలో తరు 1 బస్మాచీ ప 
గుంపుల్ని తరిమిత రిమి కొట్టారు. 


తాజీకిస్టాన్‌ లో, లోకే జిల్లా “ బస్మాచీ *%9 గుంప్పలకొక కేంద్రం. 
ఒకరోజు రాత్రీ ఇద్రాహింబేగ్‌ రహస్యంగా కోక్‌టాష్‌ అనే గ్రామానికి 
వచ్చాడు. ఆ వూరివారంతా తన తెగకు చెందినవారే. తనకు చాలామంది 
అనుచరులు ఆ (గామంలో లభిసారని ఇబాహీంబేగ్‌ ఆశించాడు. [గామస్తు 
లందరినీ ఒకచోట రహస్యంగా సమావేశపరిచాడు. తాను చేస్తూన్న కార్యం 
ఆల్లాకు ఎంతో ప్రియమైనదన్నాడు. చాలామంది సైనికులు తనవద్ద ఉన్నా 
రన్నాడు. ఇతరదేశ (ప్రభుత్వాలు తనకు సహాయం చేస్తున్నాయన్నాడు. 
తుపాకులు, ఫిరంగులు, మరఫిరంగులు, మందుగుండు సామాను, విమా 
నాలు = అన్నీ ఉన్నాయన్నాడు. రెడ్‌ ఆర్మీకి, సోవియట్‌ ప్రభుత్వానికి ఉన్న 
బిలం బహుకొద్ది మాత్రమే నన్నాడు. “ ఐదు సంవత్సరాల (క్రితం నేను 
తూర్పు దొఖారాను విడిచి'ె పెట్టి వెళ్ళాను, టోల్షివి జం అంతే ఏమిటో మీరే 
స్వయంగా తెలుసుకునే నిమి త్తం నేగల్లా చేశాను ; ఇప్పుడు బోల్డివిజం 
ఆంటే యేమో తెలుసుకున్నారు ; మంచి గుణపాఠాలు నేర్చుకున్నారు. 
ఏ సతాకొన్ని మీ రనుసరించాలో మీ కిప్పుడు అర్థం ఆభుంది. నన్ను మీరు 
తప్పకుండా బలసరుస్తారనే ధైర్యంతో మీవద్ద కొచ్చాను. మన భూమిల్ని, 
మన అఆస్థిన, మన స్త్రీలను, మన మతాన్ని రకషీంచుకోదాలని మీకుంటే 
నాతో దేరండి; ఈ ధర్మ యుద్ధంలో మనం అంతా కలిసి పోరాడుదాం; 
ద్రోహుల్ని, బోల్డివిక్కుల్ని, చీల్చి చెండాడుదాం 1” అని ఇదబాహా౦ బేగ్‌ 
తన ఉపన్యాసాన్ని ముగించాడు, 


ఆ గ్రామానికి ఒకవృద్దు (గామపెద్ద. ఆతడు సభలో లేచి నిల 
బడ్డాడు." (గ్రామస్తులంతా అతన్ని గౌరవిస్తారు ; అతని మాటను యెవరూ 
జవదాటరు. ఆందరూ నిశ్శబ్దంగా కూచుని చూస్తున్నారు. (గ్రామ పెద్ద 
సందిగ్గావస్థలో పడ్డాడు. తానూ, ఇబ్రాహింబేగ్‌ ఒకే తెగలోనివారు. లోకే 
జిల్లాహాసులందరూ తన్ను బలపరచాలని ఇబ్రాహింబేగ్‌ ఆశించడం సదిలైన న 

wrt 


విషయమే. ఐతే, యితర భావాలెన్నో అతని మనస్సును పట్టి లాగు 
తున్నాయి, చేతిలో ఉన్న డబ్బీలోనుంచి కొద్దిగా పొగాకు తీసి, జాగ త్త త్తగా 
దాన్నీ పరిశీలించి, బుగ్గకింద యిరికించాడు. న (గామస్తులవై పు ఒక్క 
సారి దృష్టిని మరల్చి" చూచాడు. తాజీకిస్థాన్‌లో సోవియట్‌ ప్రభుత్వం 
ఏర్పడ్డాక (ప్రజల స్థితీ యెలా బాగువడిందో “పూసగుచ్చినట్లు చెప్పసాగాడు, 
తరువాత ఒక్కనిమిషం ఆగాడు. బుగ్గనున్న పొగాకును ఉమ్మి వేసి, తల 
యిటూ అటూ ఊపుకుంటూ, యిలా అన్నాడు : 

“* ఇబా్రహిం ! ఇబ్రాహీం : బోల్లివిక్కులనుండి నువ్వు మమ్మల్ని 
కాపాడుతానంటూ వచ్చావు. సీవద్ద సేనలున్నాయనీ, మందుగుండుసొమగి 
ఉన్నదనీ చెప్పావు. విదేశ పరిభుత్వాలు నీకు అండగా వున్నాయని 
అన్నావు. అయితే - ఇబ్రాహీం ! నువ్వింత అర్దరాత్రి వేళ రహస్యంగా 
యిక్కడికి దొంగవలె రావడానికి కారణం మేమిటి ? ఎప్పుడూ నువ్వు 
గొత్టెమాదిరిగా కొండలోయలలోనే ఉంటావెందుకు ? ఇబొహిం! మన 
తెగవారు చాలాకాలం పోరాటాలుచేశారు. ఇప్పుడు యెవరి సనులలోవారు 
నిమగ్నులై. పిశాంత జీవితం గడుపుతున్నారు. కొద్దిరోజులలోనే ప్తి 
చేలు పూతపూస్తాయి. నువ్వు మా కవసరంలేదు. మమ్మల్ని విడిచి పెట్టి 
వెళ్ళు.” జ్జ 

వెంటనే పిజిలలో కలకలం పొొరంభమయింది. ఆంతా గామ 
పెద్దను బలపరిచారు. కొద్దిమంది భూస్వాములుమాత౦0 ఇబ్రాహింబేగ్‌ను 
బలపరిచారు. తాను వచ్చినపని చెడిందనీ తెలుసుకొని, ఇబాహింబేగ్‌ 
గుజ్టింయెక్కి పలాయనమం౦త9 3 చి త్తగించాడు. కొంతకాలం అయాక 
అతన్ని పిజలు పట్టుకొని ప్రభుత్వానికి వప్పజిప్పారు 

ఆమీర్‌ అలింథాన్‌ యిప్పుడు కాబూల్‌లో ఉన్నినర్తకం చేను 
కుంటూ జీవిస్తున్నాడు. 

మధ్య ఆసియా పజలు హోయిగా, "స్వేచ్చావాయువులు పీలుస్తూ 
తక్కి.న ఆసియాఖండ వాసులకు మాగ్గం చూపుతున్నారు. 


అజ El లా 


8. సోవియట్‌ ఆసియా 


మధ్య అసియా సోవియట్‌ రిపల్లిక్కులు మనదేశాని కెంతో 
దూరంతో లేవు. పామీర్‌ కొండల దిగువభాగాన్ని, ఆఫ్‌ఘనవిస్తాన్‌ సరిహ 
ద్దుకు అవతల, ఉచ్చేకిస్థాన్‌ ఉంది. దాని వైశాల్యం 4,10,000 చదరపు 
కిలోమీటర్లు (1 కిలోమీటర్‌ అంటే, షుమారు శ్‌ ఫర్షాంగులు). జనసంఖ్య 
దాదాపు 68 లక్షలు. ముఖ్యపట్టణం తాష్కెంట్‌. విశాలమైన పచ్చిక 
బయళ్లు, బొగ్గుగనులు, నూనగనులు, గంధకపు గనులు, రాగి గనులు 
ఉన్నాయి. 

ఉచ్బేకిస్థాన్‌ పత్తి యెక్కువగా పండే ప్రదేశం. కోని, జార్‌ చక్ర 
వరుల పరిపాలనలో రైతులు అంతకంతకు కటికదరి(ద్రులై, భూములు 
పోగొట్టుకొని, జమీందార్ల వద్ద = భూస్వాములవద్ద, భూములు కౌలుకు తీసు 
కొని వ్యవసాయం చేసేవారు. అప్పులభారం, శిస్తులభారం, ఇంతా-ఆంతా 
అని చెప్పడానికి వీల్లేదు. ఇలా తయారై న పత్తి రష్యన్‌ ఫ్యాక్టరీలకు పంప 
బడేది. ఉప్పేకిసాన్‌లో మాత్రం ఒక్క ఫ్యాక్టరీకాడా ఉండేదికాదు. 
అక్కడ బట్టలపరిశ్రమ బయలర్దేరకుంగా చూడ్డమే శార్‌చక్రంర్హుల ఉద్దేశం. 

పాఠశాలలుగాని, హైస్కూళ్లు*ని, నామమాత్రంగా ఉండేవి. 
ఉన్న కొద్ది పొఠశాలలతో రష్యన్‌ భాషలోనే పాఠాలు చెప్పేవారు. ఉజ్బేక్‌ 
(పజల మాతృభాష అణచిచేయబడైేది, మొత్తం జనాభాలో 100కి ముగ్గురు 
మాత్రమే చదువు నేర్చినవారు. 


ఉప్పేకిస్తాన్‌లో కొ త్తపరిణామం 
1924 వ సంవక్పరంలో ఉజ్చేక్‌ ప్రజలు తను సొంత పభుత్వాన్ని 
పీంచుకున్నారు. సోషలిస్టు విధానాన్ని స్వీకరించారు. సోవియట్‌ యూని 
యన్‌తో ఉబ్బేకిస్తాన్‌ ఒకభాగం అయింది. అప్పటినుంచీ ఉజ్బేక ప్రజల 
aw lh as 


సాంఘికనిర్మాణంలో ఒక కొ త్త పరిణామం వచ్చిందీ. చక్కని ఫీట్రి 
పారుదల వసత్తులు, సమిష్టి వ్యవసాయపద్దతి యేర్చడ్డాయి. సోవియట్‌ 
యూనియన్‌లో ఏ రిపబి న్లిక్కు.లోనూ వ్యవసాయాభివృద్ధికి ఇన్ని నీటిపారు 
దల వసతులు లేవు. 1938 లెక్కల (ప్రకారం, ఉచ్బేకిస్తాన్‌లో సాగుకు 
లాయకు అయిన భూమి 28 లక్షల హెకేర్లు (1 హెక్టేరు 22 యకరాలతో 
సమానం). ఇందులో 15 లక్షల హెశ్టేర్ల' భూమికి చక్కని నీటిపారుదల 
వసతులున్నాయి. కాని, 1988 నుంచీ, "పేటా, కొ త్తవసతు లేర్పరుస 
బడుతున్నాయి ఉదాహరణకు, 1940 లో 270 కిలోమీటర్ల పొడవుగల 
'ఫెర్ధానా కౌలువ తవ్వబడింది. ఆ నీరు ఈ లక్షల హెక్టేర్ల భూమిని తడుపు 
తుంది. సిర్‌--దరియా అనే నదిలోనుంచి యీ కౌలువను తవ్వారు. 


సోవియట్‌ యూనియన్‌లో సండే మొత్తం పత్తిపంటలో 100కి 
60 వంతులు ఒక్క ఉచ్బేకిస్తాన్‌లోనే పండుతుంది. 1988 లెక్కల(ప్రకారం 
10 లక్షల హెన్టేర్ల భూమిలో సమిష్టిపద్ధతిని పత్తి పండించారు. ఆ ఒక్క 
సంవత్సరంలో “15 లక్షల టన్నులు పరీడింది. 


పత్తితోబాటు ధాన్యం, నూనెవిత్తులు, వీట్‌ దుంప, మల్బరీచెట్లు, 
(ద్రాక్షపళ్ళు ఎక్కువగా పండుతున్నాయి. ఈ భూము లన్నింటికీ నీటిపారు 
దల వసతులున్నాయి లేనిచోట్ల గోధుమ, బార్లీ, కాయధాన్యాలు పండు 
తాయి. కొయ్యనాగళ్ళకు బదు (ట్రాక్టర్లు, కొడవళ్ళకు బదులు హర్వెస్టర్‌ 
కంబై నులు ఉపయోగించుతున్నారు. ఉజ్బేకిస్తాన్‌లో యీ రోజున మొత్తం 
20 త ట్రాక్టర్లు, 1500 కంబై న్లు ఉన్నాయి. 
ఒక్క వ్యవసాయ మేకాదు ; పరిశ్రమలుకూడా అతివేగంతో వృద్ధి 
పొందుతున్నాయి. ఆధునికయంతి సహాయంతో దారంతీసి, బట్టలు 
నేస్తున్నారు. సిల్కుబట్టల నేతకు వేరే ఫ్యాక్టరీలున్నాయి. స త్తిగింజలతో 
నూనె తయారౌతోంది. రకరకాల పళ్ళు, కూరగాయలు డబ్బాలలో నింపి 
రవానా చేస్తున్నారు. ద్రాక్షరసం తయారుచేస్తున్నారు. 1988 లో మొ త్తం 
150 కోట్ల రూబుల్చు విలువగల పారిశ్రామిక సరుకులు తయారయాయి, 
we DIY mn 


ఆర్జీకాభివృద్ధితో సమానంగా ఉజ్బేకిస్తా సాన్‌ పే వై జ్ఞానికాభివృద్ధి పొందు 
తూంది. 19396 గ్ర 1003 70 మంది జనాభా చదువుకున్నవారు. ప్రతి 
వ్యక్తీ తప్పనిసరిగా చదువుకోవాలని (ప్రభుత్వం శాసించింది, (ప్రాథమిక 
పొఠశాలలతో మొ త్తం 18 లక్షలమంది పిల్లలు చదుపు నేర్చుకుంటు 
న్నారు. నృ త్తివిద్యలు నేర్చుకోడానికి షుమారు 100 కాలేజీలున్నాయి. 
ఇవిగాక 27 ఆర్జుకాలేజీలన్నాయి లైబ్రరీలు, క్లబ్బులు షుమారు 8,000 
వరకూ ఉన్నాయి. దాదాపు 200 వార్తాపత్రికలు పకి టించబడుతున్నా యి. 
వీట్రిరో 180 ఉబ్బేక్‌ భాషలోను, మిగతావి యితరభాషలతోను, ఉంటాయి. 
ఇంతేకాదు. శాస్త్రపరికోధనశై 20 పరిశోధనాలయాలున్నాయి. ఉజ్చేక్‌ 
(ప్రజల సంగీతకళ, నృత్యం ప్రభుత్వంచే (పోత్సహించబడుతోంది, మొత్తం 
40 థియేటర్లకు _పైగా నిర్మించబడ్డాయి. 

ఉచ్బేక్‌ స్రీలకు. సంపూర్ణమైన స్వేచ్చ, సమానహోదా, లభించింది. 
పూర్వంవలె వారిస్సుడు బానిసలుకారు. 


ఉచ్బేక్‌ పొజల యుద్ధకృషి 


1942 లో నాజీసేనలు స్టాలిన్‌ గాడ్‌ On తోసుకొచ్చినవ్వుడు, 
ఉచ్బేక్‌ ప్రజలు యుద్ధరంగంలో పోరాడే తమ కొడుకుల్ని యీ విధంగా 
"హెచ్చరించారు : 


“ సోవియట్‌ రాజ్యంలోని (ప్రతి అంగుళం నేలను, ప్రతి చిన్న 
(గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని రక్షించే నిమిత్తం మీ రక్తాన్ని ధారపోయండి, 
జర్మన్లను పూర్తిగా నాశనమొనర్చండి. మీగలా చేస్తే, మీ జీవితంలో 
గొన్న ఘనకార్యం చేసినవారౌతారు. 23 రం నాంది జర్మన్లను చంసితే, 
అంత యెక్కువ జాలిగుండెగలవా రౌతారు క్ర 

పైవిధంగా తమ కొడుకుల్ని సంబోధించి, ఉజ్బేక్‌ (ప్రజలు యింటి 
వద్ద కాళ్ళు చాచుకొని కూచోలేదు. యుద్ధకృషికి నర్వవిధాల తోడ్పడు 
తున్నారు. 'నెనికుల కవసరమైన దుస్తులను వేగంగా నేసి పంపుతున్నారు. 
మందుగుండు సామ గికీ కావలసిన స్పత్తిని విరివిగా పండిస్తున్నారు, 

a లీ [ రా 


యుద్దానికి ముందు ఉబ్బేకిస్తాన్‌ ఆహారపదార్థాలకు యితర రివబ్లీక్కుల'పే 
ఆధారపడియుండేది. ఇప్పుడో 1; తనకు "కావలసిన కాయధాన్యాలన్నీ 
ఉజ్బెకిస్తాన్‌ లోనే పండుతున్నాయి. ఆహారపదార్ధాలు స పండే భూమివై శాల్యం 
1042 లో కంటు 1948లో 5 లక్షల హెన్టేర్లకు హెచ్చింది. ఈ భూమి 
మీద వేసవికొలం పంట, శీతకౌలప్పు సంట డా పండించారు, 


ఇంతకంటె అద్భుతమైన కార్యం యేమంటే, ప్రియనిష్నికోవ్‌ 
అనే వ్యవసాయ కాష్త్రక్షాడు ఒక కొత్త వ్యవసాయపద్ధతిని కనిపెట్టాడు, 
: రొ పేషన్‌ స్కీము " అని దానికి పేరు, ఈ పద్దతివ ల్ల కాయధాన్యాలు, 
పంచదార (బీట్‌ దుంప) కొన్నిలక్షల టన్నులు అధికంగా పండుతాయి. 
పత్తిపంట యేమాత్రమూ తగ్గదు ; పైగా హెచ్చుతుంది. 

1984 నుండి ఉచ్బేకిస్తాన్‌లో పత్తిపంట రెట్టింపు హెచ్చినమాట 
నిజమే. సగటున హెళ్టేరుకు [1] టన్నుల చొప్పున పండ నారంభించింది, 
కాని, హలెండ్‌ = బెల్జియం వంటి పళ్చిమ యూరపియన్‌ దేశాలలో వాడే 
కంపెనీ యెరువులకంటె ఉబ్బేకిస్తాన్‌లో యెక్కువ ఎరువులు వాడుతూ 
న్నప్పటికీ రెట్టింపువరకు మాత్రమే పంట హెచ్చడం ప్రియనిష్నికోవ్‌ఠు 
ఆశ్చర్యం కలిగించింది. కనీసం రెండురెట్లయినా ఎక్కువ కావాలని 
అంచనా వేశాడు. ఎందువల్లనం'ే, ఉజ్బేకిస్తాన్‌లో కానలసినన్ని నీటి 
పారుదల వసతులున్నాయి ; హాలెండ్‌ = బెల్టియంలలోకం శె యెక్కువ 
ఎండకాస్తుంది ; శీతోష్ణస్థితి యెక్కువ అనుకూలం. లోపం యెక్కడుందో 
తెలుసుకున్నాడు ప్రియనిష్నికోవ్‌. ఉజ్బేక్‌ (ప్రజలు పశువుల యెరువు 
విషయంలో అశ్రద్ధచూపుతూన్నట్లు (గ్రహించాడు. పాళ్చాత్య దేశాలలో 
కంపెనీ యెరువులతోబాటు పశువుల యెరువునుకూడా విరివిగా ఉపయో 
'గిస్తారు, _ ఉచ్బేకిస్తాన్‌లో కూడా అలాచేస్తే. (వతి హెశ్టేరుకు 8శ్లై టన్ను 
లకు తక్కువకాకుండా పండుతుందని అంచనావేశాడు. పశ్చిమ యూర 
పులో పశువుల యెరువు హెశ్టేరుకు 10 టన్నుల వరకూ వేస్తూంకే, 
ఉజ్పేక్‌ (ప్రజలు అందులో మూడవవంతు మాత్రమే వేస్తున్నారు. 


(28) న Ta 


సొగుదేయబడుతూన్న భూమిలో మూడవవంతు పళుగ్రాసానిక్రీ 
ప్రత్యేకించబడుతోంది. సంవత్సరానికి అది నాలుగుసార్లు కోతకువస్తుంది. 
పశుపులకు కావలసినంత మేత లభిస్తుంది. ఇన్ని చక్కని అవకాశాలున్న 
స్పటికీ, ఉచ్బేక్‌ రైతులకు ఎందువల్ల పశువుల యెరువు తగినంతగా 
లభించడం లేదు ? 


కేవలం పశుగ్రాసం వల్లనే తగినంత యెరువు రాదు. ఎందువల్ల 
నంచే, పేడలో ఉన్న ద్రవవదార్థాన్ని పీల్చ, జాగ త్త పెట్టడానికి అందులో 
ఎండుగడ్డి విస్తారంగా ఉండాలి, అం ధాన్యం వగైరా కాయభఛాన్యాలను 
ఎక్కువగా పండించాలన్నమాట. మొదటినుంచీ ఉచ్బేక్‌ స్తాన్‌లో వత్తి 
పంటకే యెక్కువ ప్రాధాన్యత యిచ్చేవారు. ఆహార పదార్థాలు -సెవీరియా 
నుండి దిగుమతి అమేవి. అందువల్ల ఎండుగడ్డి దొరికేదేకాదు. ప్రియ 
నిస్పికవ రొకేషను పద్ధతి కనిపెట్టాడు. దాని ప్రకార ఒకే భూమిలో 
పత్తి, కాయధాన్యాలు వంతుల ప్రకారం పండిస్తారు. ఈ స్కీము (ప్రకారం 
9 దళలలో భూమి సాగుచేయబడుతుంది. మొదటి మూడు సంవత్సరాలు 
సళువుల యెరువుతో భూమిని సారవంతం చేస్తారు. నాలుగో సంవత్సరం, 
అయిదో సంవత్సరం, పత్తి పండిస్తారు. ఆరో సంవత్సరం కాయధాన్యాల 
సంట. ఇది నాలుగు నెలల కొకసారిచొప్పున, సంవత్సరంలో మూడు 
పంటలు పండుతుంది. ఏడో సంవత్సరం కూడా కాయధాన్యాలకే వినియో 
గిస్తారు. ఎనిమిదో సంవత్సరం, తొమ్మిదో సంవత్సరం మళ్ళీ పత్తిపంట, 


ఈ సద్ధతిప్రకారం, పూర్వం ప త్తివంటశై వినియోగించబడే భూమి 
వైశాల్యం మూడవనంతునకు తగ్గినప్పటికీ, పంటమాత్రం తగ్గదు. ఎందు 
వల్లనంపే, పశువుల యెరువుతో ఖామ పూర్యకంె సారవంత మవు 
తుంది. ఇంతేకాదు. ఎండుగడ్డి, పేడ కలిసిన యెరువు పూర్ణంకం"టె 
. వక్కువగా వేయడంవర్లి ప త్రీపంట 100 క 88 చొప్పున హెచ్చ నారం 
ఛించింది, 

“'రొకేషన్‌ పద్ధతి” వల్ల నాలుగు సమస్యలు పరిష్క-_రించబడ్డాయి వ్‌ 
(1) పత్తిసంట యెక్కు_వై ౦ది. (2) ప్రజలకు కావలసిన ఆహారపంటలు 
mre |, 


పుష్కలంగా లభిస్తున్నాయి. (4 ఒకేభూమిపై సంవత్సరానికి రెండు, 
మూడు పంటలు పండుతాయి. (4) పంచదారకు అవసరమైన బీట్‌ దుంప 
సాగు యెక్కు.వై ౦ది, దాని ఆకులు, బెరడు, పశుగ్రాసంగా ఉపయోగించ 
వచ్చు. అంతేగాక, పత్తిపంటకం టె వీట్‌ దుంప త్వరలో కోతకు వస్తుంది. 
వెంటనే ఆ భూమిలో యే శీతాకాలప్ప పంటనై నా పండించవచ్చు. 


సోవియట్‌ తాబీక్‌ స్టాన్‌ 


షామీర్‌, త్యన్షాన్‌ పర్వతపం కుల మధ్య ఉంది సోవియట్‌ తాజీక్‌ 
స్తాన్‌. ఇదికూడా ఆఫ్‌ఘనిస్తాన్‌ సరిహద్దుకు ఆనుకొనియుంది. దీని 
వైశాల్యం 1 లక్ష 44 వేల చదరపు కిలోమీటర్లు. జనసంఖ్య 15 లక్షలు. 


జారిస్టు పరిపాలనక్రింద తాజీక్‌ స్తాన్‌ యెట్టి అభివృద్ధిలేకుండా, 
అణచివేయబడేది. కాని రష్యన్‌ ప్రజల సహాకారంతో జారిస్టు పరిపాలనను, 
అమీర్‌ నిరంకుశత్వాన్ని నిర్మూలించారు. 1924 లో స్వతంత్ర రిప బ్లిస్మం 
గాను, 1929 లో యూనియన్‌ రిపబ్లిక్కుగాను గుర్తించబడింది. 

శాజీక్‌ స్తాన్‌లో సోవియట్‌ (ప్రభుత్వం స్థాపించబడ్డాక, ఆర్థిక నిర్మా 
ణంలో అనేక మార్పులొచ్చాయి. పశ్చిమ తాజీక్‌ స్తాన్‌ లోను, దానికి ఆను 
కొనియున్న పర్వతపం క్రికి [కిందుగాను, సీట్రిపారుదల వసతు లేర్చడ్డాయి. 
1888 లెక్కలప్రకారం 1914 లో కంచె అదనంగా 2 లక్షల 90 వేల 
“హెశ్టేర్ల భూమికి నీటిపారుదల వసతు లేర్చడ్డాయి. అనగా, 100కి 61 
చొప్పున హెచ్చాయన్నమాట. 1914లో కంచు 6 రెట్లు వైశాల్యంగల 
భూమిలో వరి, పత్తి పండుతున్నాయి. 1989 లో 40 వేల హెశేర్ల 
భూమిలో మేలురకపు ఈజిష్టియన్‌ పత్తి సాగుశేయబడింది. ఇంతేకాదు. 
తాజీక్‌ స్తాన్‌ లో చాలామంది (ప్రజలు సక్లవ్యాపారంపై ఆధారపడుతారు. 
(అమ్మేది ప్రభుక్వానికి). నీటిపారుదలకు అవకాశంలేని ప్రదేశంలో, 
6 లక్షల హెక్టేర్ల భూమిలో, గోధుమ = బార్లీ పండుతాయి. ఈ రెండిటి 
సాగు 1914 లో కంచె 1008 80) చొప్పున హెచ్చింది. తాజీక్‌ స్తాన్‌ 
కొండలవంటి యె శ్తెన ప్రదేశాలలో |ద్రాక్షతోటలు, బార్లీతోటలు, పెరుగు 


అణా PLY an 


తాయి. ప్రపంచంలో యెక్కడా ఇంత యె శ్రెన ప్రదేశంలో వ్యవసాయం 
సాధ్యంకాదు, 

మేలురకప్ప జాతి గుర్రాలు, ఆవులు, గేదెలు, మేకలు, గొ రలు, 
ఆలైన్‌ కొండలక్రింది పచ్చికబయళ్ళలో మేస్తూ ఉంటాయి. తాజీక్‌ స్తాన్‌ 
గొ రలు (ప్రపంచథ్యాతిని గాంచాయి, 

పెద్ద పెద్ద బట్టల మిల్లులు కూడా యీ మధ్య స్థాపించబడ్డాయి. 
బొగ్గు, నూనె, ట్ర న గనులు ఉన్నాయి. విప్ప వానికి పూర్వంకంజ 
ఉత్చేత్తి త్తి 4 రెట్లు హెచ్చింది, ఇటీవల ప్రభుత్వం ఒకనదికి ఆనకట్టక ట్టి, 
విద్యుచ్చక్తి కిని 'తయారుచే స్తూంది. జార్‌ పరిపాలనలో రోడ్లు అనేవి 'తాజీక్‌ 
సాన్‌లో లేనేలేవు. పర్వతసం క్రులమీదుగాను, లోయలగుండాను (ప్రమాద 
కరమైన మార్గాలలో ప్రయాణం చేయవలసి వచ్చేది ఇప్పుడో: ఎక్కడ 
చూచినా మోటార్‌ రోడే 

పూర్వం బానిసలవలె యిండ్లలో జీవితంగడిపే స్త్రీలు యిప్పుడు 
బయటికొచ్చి, తమ భ _ర్తలతోను, “అన్నదమ్ములకోను కలిసీ సోషలిస్టు 
నిర్మాణంలో పాల్గొంటున్నారు. 

ఇక విద్యవిషయం. సోవియట్‌ ప్రభుత్వం వచ్చాక, 4,000 ఎలి 
మెంటరీస్కూబ్ల, 100 హైస్కూళ్ళు, వందలాది లైబ్రరీలు లేచాయి. 
తీ లక్షలమంది బాలబాలికలు పాఠశాలలలో చదువు నేర్చుకుంటున్నారు. 
విప్లవానికి ముందు 1008 100 మంది చదువురానివారే! ఇప్పుడు 
(1988) చదువు రానివారు 100కి 28 గురు మాత్రమే. తాజీక్‌స్తాన్‌లో 
ర్‌ కాలేజీలు కూడా ఉన్నాయి. మొత్తం 70 వార్తాపత్రికలు ప్రచురించబడు 
తున్నాయి. తౌజీక్‌ గాయకులు, కళాకోవిదులు సోవియట్‌ యూనియన్‌ 
అంతటా పేరుగాంచారు, శాస్త్ర పరికోధనకూడా విరివిగా జరుగుతోంది. 

ఈ విధంగా తమకు స్వాతంత్ర్యం, శాంతి, అభ్యుదయం, తెచ్చి 
పెట్టిన సోవియట్‌ విధానాన్ని తాజీక్‌ ప్రజలు సర్వవిధాల బలపరుస్తున్నారు. 
సోవియట్‌ యూనియన్‌ పై దెబ్బతీసిన నాజీమాకల్ని హత మొనర్చడానికి 
తను కొడుకుల్ని యుద్ధరంగాలకు పంపుతున్నారు, 


తాజీక్‌ (పజల యుద్ధకృషి 


తాజీకి స్తాన్‌లో అన్ని దశల శీతోష్ణ స్థితి ఉంది. అందువల్ల సంవత్సరం 
పొడవునా నొట్లుగాని, కోతలుగాని ఎక్కడో ఒకచోట జరుగుతూ 
ఉంటాయి. 1941 లో కంచె 1942 లో 1008 12 చొప్పున యెక్కువ 
భూమి సాగుచేయబడింది. 1948 లో మరొక 12 వంతులు ఎక్కువ 
సాగుచేయబడింది. పత్తి, కాయధాన్యాలు ఎక్కువగా పండుతాయి. పశు 
సంపద 1942 తో 1008 41 చొప్పున; మేకలు, గొరైలు, 100కి 25 
చొప్పున; గుర్రాలు 100 కి 15 చొప్పున; ఒంచెలు 80 చొప్పున; గాడినలు 
6 చొప్పున; వందులు 8 చొన్సున ఎక్కువయాయి. 1942 లో తవ్వ 
బడిన గిస్సార్‌ కాలువయే చాలావరకు యీ వ్యవసాయాభివృద్ధికి కారణం. 
మరొక కారణం, పురుషులు చేసే పనిని స్రీలు వేగంగాను, చాకచక్యం 
తోను చేయడం. మొత్తం 4,000 మంది ట్రాక్టర్‌ డ్రైవర్లలో 1.500 
మంది స్త్రీలే. 


రెడ్‌ ఆర్మీకి సహాయంగా తాజీక్‌ (ప్రజలు వందలకొద్ది టన్నుల 
మాంసం, కొవ్వు, కాయధాన్యాలు, పంపుతున్నారు, ఎర్ర అశ్విక 


పణ 
౯c 
దళాలకు మేలురకం గుర్రాలను సప్లయి చేస్తున్నారు. 


(రీల్‌ 


అజర్‌ బై జాన్‌ 


ఇక అజర్‌ బై జాన్‌కు వద్దాం. దీని వైశాల్యం 8 లక్షల 60 వేల 
చదరస్ప కిలోమీటర్లు. జనసంఖ్య 82 లక్షలు. వాకూ దీనికి ముఖ్యపట్టణం, 
పెర్ష్యాదేశానికిది ఆనుకొని యుంచి, 


జార్‌ పరిపాలనలో యిక్కడ జమీందారీవిధానం అమల్లో ఉండేది. 
ఆందువల్ల నీటి సదుపాయాలేమీ లేవనే చెప్పాలి. ప్రజలు యెక్కువగా 
పశువుల్ని పెంచుకొని, ద్రాక్షపళ్ళు పండించి, వట్టుపురుగుల్ని "పెంచి 
జీవిస్తూ ఉండేవారు. పత్తిని బహుతక్కువగా మాత్రమే పండించేవారు. 
బొకూ నూనెగనులు తప్ప "మరో పరిశ్రమ లేనేలేదు. 


ఎలా. పీసీ! లా 


1920 తో అజర్‌ బై శాన్‌ (ప్రజలు సోవియట్‌ ప్రభుక్వాన్ని స్థాపించు 
కున్నారు. అప్పటినుంచీ ఆర్థికంగాను. సాంఘికంగాను, రాజకీయంగాను, 
అభివృద్ధిపొదుతున్నారు. అజర్‌ బై శాన్‌లో .నివసించే వివిధజాతుల 
మధ్య కలహాలు, పోరాటాలు అంతరించి సంఘీభొౌనం యేర్చడింది. జార్‌ 
పరిపాలన కింద నిరక్షిరాస్యులుగా ఉన్న (ప్రజలు చైజ్ఞానికంగా అభివృద్ది 
చెంది, ఉత్సాహంతో సోషలిస్టు నిర్మాణానికి పూనుకొన్నారు, 1996 
నాటికి 100868 99 మంది చదువు నేర్చుకున్నారు. గ లక్షలమంది గాలబాలి 
కలు 8,000 పాఠశాలలకు ప్రతిరోజూ వెళ్తున్నారు. విప్లవానికి ముందు 
సెకండరీ పాఠశాలలే గగనక సుమాలు. ఇప్పుడు సెకండరీ స్కూళ్ళతో 
బాటు 15 కాలేజీలు, 100 పృ త్తి విద్యలు నేర్పే కళాశాలలు ఉన్నాయి. 
పూర్వం 12 గురు ఇంజనీర్లు మాత్రం ఉండేవారు ఇప్పుడో ! కొన్ని చేల 
మంది ఉన్నారు. నికామీ అనే కవి (ప్రపంచ విఖ్యాత ప్రాచీన కవులతో 
ఒకడు. ఆయన $800 సంవత్సరాల [క్రితంనొడు వ్రాసిన (గ్రంథాలన్నీ 
యిప్పుడు చక్కని పుస్తకాలుగా అచ్చువేస్తున్నారు. కొత్తరచయితలు, 
కవులు, గాయకులు ఎందరో బయల్దేరారు. విష్ణవానికి పూర్వం రెండు 
వార్తాపత్రికలు మాత్రం ఉండేవి. ఇప్పుడు షుమారు 100 పత్రికలు అచ్చు 
ఆవుతున్నాయి. 

సోవియట్‌ యూనియన్‌ పై పొట్లరు దూవేటప్పటికి బాహానూనెగను 
అలో నూనె సంవత్సరానికి 1కి కోట్ల టన్నులు తయారొతూండేది. మొదటి 
పిసంచయుద్ధంలో ఇందులో మూడవవంతు మాతీమే తయారయ్యేది. 

సోవయట్‌" తాజీకి స్తాన్‌ లో వ్యపసాయంకూడా అధివ్యద్ధి గాంచింది, 
మొత్తం 10 లక్షల 'హెళ్లేర్ల వైశాల్యగల భూమి సాగు చేయబడుతోంది. 
అనేక పంటకాల్వలు తవ్వబడ్డాయి. వీటి లోకల్లా పెద్దది సామూర్‌ = దినీచీ 
కాలువ. దీనిపొడవు 107 కిలోమీటర్లు. దీనికింద 80 వేల హోెబ్టేర్లభూమి 
తడుస్తుంది. 1940 లో దీన్ని తవ్వారు. సోవియట్‌ యూనియన్‌ కంతటా 
ప_త్తిపంట విషయంలో ఆజర్‌ బై జూన్‌ రెండవస్థానం ఆలంఠరిస్తోంది. 
ఇక్కడ పండినంత 'మేలురకప్ప ఈజిప్షియన్‌ పత్తి మరెక్కడా పందదు. 
కొండ స్టోపులమీద ఫలనృషెలు, దాగిక్షతోటిలు, పొగాకు, మల్చరీచెట్లు 

er లు 


యెక్కువగా వున్నాయి. కాస్పయన్‌ సముద్రం౦వద్ద వరి వీస్తారంగో 
పండుతోంది. 

ఈ యుద్ధంలో హిట్లరు బాకూ నూనెగనులను స్వాధీనం చేనుకో 
డానికి చాలా ప్రయత్నించాడు. కాని, రెడార్మీ 1942.48 శీతకాలంలో 
జరిపీన దాడి ఫలితంగా వెల్లకిలపడ్డాడు | 

1042 లో కంటె 4కి లో యెక్కువ వేగంగాను, ముందుగాను, 
నాట్లువేళారు, 42 లో కంచె 48 లో కాయ ధాన్యాలు 1 లక్ష హెక్టేర్ల 
వై శాల్యంలో యెక్కువ పండాయి, రెడార్మీకి వేగంగా ధాన్యాలు, పళ్ల, 
కాయకూరలు పంపడానికి నాట్టువేయడం త్వరగాను, వేగంగాను ముగిస్తు 
న్నారు. ఇందువల్ల మామూలుగా పండే పంటకంటె యెక్కువ పంటి 
పండుతుంది. ఉదాహరణకు : 1942 లో కంట 1848లో 1008 20 
చొప్పున యెక్కువపంట పండింది. సబిరాబాద్‌ జిల్లాలో 1942 లో 9,800 
హెక్టేర భూమిలో కాయధాన్యాలు పండించబడితే, 1948 లో 18,420 
హెశ్టేర్ణభూమీ సాగుచేయబడింది. జర్జేర్‌ జిల్లాలో 18,150 
హె క్టర్లభూమి సాగుచేయబడింది. కిం0దటి సంవత్సరం కంఠ యిది 
రెట్టింపు వె వెశాల్యం, ఇంతేగాక, ఆజర్‌ బై జాన్‌ రై చులు వేలకొద్దీ యక 
రొల బంజరుభూమిని సాగులోకి తీసుకొచ్చారు. “పురుషులు యుద్ధరంగా 
లలో పోరుసల్పేసమయంలో శీ త్రలు ముందుకొచ్చి వ్యవసాయం చేస్తున్నారు. 
అంతేకాదు, పురుషులకం టె వేగంగా విత్తులు నాటుతున్నారు; అదనపు 
భూమిని సాగుచేస్తున్నారు. హిట్లరును యెంత వేగంగా నాశనంచేయాలని 
కోరుకుంటున్నారో అంత వేగంగా వ్యవసాయపు పనులు పూ చెస్తున్నారు. 

ఇంతకంటె అద్భుతమైన విషయం యేమం"ే, నొట్లు వేసే 
యంతో పట్టణాలరో పనిచేసే స కార్మికులు టా9క్షర్లను బాగుచేసి ల 
సితిలో వాటిని రైతులకు అందజేస్తారు. కోతల సమయంలో వేలకొద్దీ 
కాలేజీ విద్యార్థులు పట్టణ స్త్రీలు పల్లెలకువచ్చి సహాయంచేస్తారు ఈ 
విధంగా పురుషులొకవైపు తుపాకిసట్టుకొని యుద్ధంచేస్తూంచే స్త్రీలు, 
పట్టణవాసులు కలసి తమప్రాంతానికి కావలసిన ఆహార పదార్థాలను పండిం 
చడ మేకాకుండా యుద్ధరంగానికికూడా విరివిగా సంపుతున్నారు. 

అవా RD 


కిరీ జ్‌ రిపవిక్‌ 
య ౧ 

కిర్‌ జ్‌ రపబ్లిక్కు. కాశ్మీర్‌కు ఉత్తరదిశగా, పశ్చిమ చైనాను ఆను 
కొని యుంది. వైశాల్యం 2 లక్షల చచిరపు కిలోమీటర్లు. జనాభా 15 
అత్షలు, 

జారిస్టు రష్యా అంతకూ బాగా వెనుకబడియున్న రాష్ట్రాలలో కిర్దీ 
జియా ఒకటి. సంజరు సారనంత మైన భూములనుండి చెళ్ళగొట్టబడ్‌, 
పొట్టపోనుకునేటందుకు ఒకచోటనుండి మరో చోటికి తిరుగుతూ. ఉండే 
వారు పశువుల్ని మేవుకోపడం వీరి పధానవృ త్తి త్తి, వ్యవసాయం యే 
కొద్దిమందికో తెలిసేది. అసలు వ్యవసాయపనిము-స్లే ఉండేవికావు. పరి 
శిమల విషయంలో యిక చెప్పనవసర మేలేదు. 

విప్ప దానికి ముందు కీర్టీ జ్‌జాతి నాశనమయేస్థితిలో వుండేది. 1904 
మొదలు 1914 వరకు పది సంవత్సరాలలో జనసంఖ్య 100కి 10 చొ॥న 
తగ్గిపోయింది. 100 కి 08 గురికి చదుపురాచు. కిరీ వియాలో వున్న 
పొళశాలలన్నింట్లోను మొత్తం 7,000 మంది పిల్లలకంచె యెక్కువ 
ఉండేవారుకారు. 

సోవియట్‌ పిభుత్వం అధికారానికి రాగానే కీర్సీజ్‌ పిజల వున 
ర్గన్మ పా౦రంభమైంది. 1824 లో స్వతంత్ర రిపభ్లిక్కుగాను, 1934 లో 
యూనియన్‌ రిపబ్లిక్కు గాను, పికటించబడింది. 1927.39 సంవత్స 
రాలమధ్య జననంఖ్య 100 కి 45 చొప్పున హెచ్చింది. 1999 లెక్కల 
ప్రకారం 100 క 70 మంది చదువు నేర్చుకున్నారు. ఆం౦తకుపూర్వం 
కిర్చీట్‌ భాషకు లిపి ఉండేదికాదు. ఇప్పుడు కిర్చీజ్‌ లిపి యేర్చడింది. పాఠ 
శాలల సంఖ్య 17 రెట్లు హెచ్చింది. ఈరోజున మొత్తం 2,000 పాఠశాల 
లలో 8 లశలమంది "బాలబాలికలు చదువు నేర్చుకుంటున్నారు. హౌస్తూళ్ల, 
కాలేజీలు, వృత్తి తి విధ్యలునే రే కళాకొలలు కూడా తెరుపబడ్డాయి.. సన్లిక్‌ 
లైబిరీలు, క్ల క్లబ్బులు దియల్లేరాయి, “మానస్‌” అనే కిరీట పారివీన 
కావ్యం అచ్చువేయబడి, ప్రజల గౌరవాన్ని పొందుతో కంది. ఆనేక కొత్త 
రచనలుకూడా స్రచారంలో కొచ్చాయి. కీర్టీ జ్‌ భాష రో వార్తాపత్రికలు, 


మాస పతికలు, ప్రచురించబడుతున్నాయి. మొత్తం 17 నొటకళాలలు 


నిర్మించబడ్డాయి. శాస్త్రపరిశోధన విషయంలోకూడా కిర్టీజియా పైకి 
వస్తూవుంది. 


పూర్వంవలఠె ప్రజలిప్పుడు పశువుల్ని మేపుకుంటూ పొట్టపోసుకోరు; 
సమిష్టి వ్యవసాయక్షేతాాలలో వ్యవసాయంచేస్తారు. సోవియట్‌ (వ్రభుత్వం 
వీరికి టాక్టర్లు, కంబై న్‌ యంత్రాలుయిచ్చి సహాయంచేస్తూంది. శాస్త్రీయ 
పద్ధతుల ప్రకారం మేలురకం గురాలు, ఆవులు, గేచెలు, గొరెలు, 
మేకలు పెంచబడుతున్నాయి. 1987వ సంవత్సరంనాటికి 10 లక్షల 
హెశకేర్ణభూమి సాగుచేయబడింది, చక్కని నీటిపారుదల వసతులేర్చడ్డాయి. 
ఇటీవల లెక్కల ప్రకారం మరో 60 లక్షల హెక్టేర్ణభూమి సాగులోకి 
వచ్చింది, 

కక్‌ పరిశములకు సద్దాం. కిర్టీ జియాలో మాంసం పరిశ్రమ, సంచ 


వార పరిశరిమ, ప్రధానమైనవి. బట్టలమిల్లులు కూడా తెరువబడ్డాయి, కిర్హీ 
జియాలో దొరికేబొ గు మధ్య అపీయా ఆంత కూ సరిపోతుంది. 


యుద్ధం ప్రారంభమయాక ప్రతిరోజూ కిర్టీ జియానుండి రైళ్ళమీద 
పొగాకు, పంచదార, పళ్ళు, కాయధాన్యాలు, మాంసం, ఉన్ని. మందు 
గుండు సామగగి రెడార్మీకి సప్త్లయి అవుతోంది. ఇమాం షకిరహొజీ అనే 
ముస్లిం మతగురువు టాంకుల నిర్మాణానికి 1 లక్ష రూబుల్సు సోవియట్‌ 
వ్రభుత్వానికిచ్చాడు. ముసి ప్రజల్ని అతడిలా హెచ్చరించాడు : 


“ “నీ మాతృభూమి పై శతృవు దూకినప్పుడు నువ్వు బలంగా ఒక 
దెబ్బతీయి. ఆ దెబ్బలో నీ శక్తినీ, నీ ఐశ్వర్యాన్ని ఒడ్డు 1” అవి కొరాన్‌ 
చెబుతోంది. ఈ వాక్యాలు మీ రెప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి.” 


ఆతడు * మాస్కో న్యూస్‌ ర్ట సత్రీకౌ విలేఖరీతో యిలా చెప్పాడు : 


“ రెడ్‌ ఆర్మీకి సహాయం చేయడంలో కిర్టీజ్‌ ముస్లింలు తమ 
యావచ్చక్తిని వినియోగిస్తున్నారు. ఎందువల్లనం కే, కిర్టీ జ్‌ ప్రజలు, సోవి 
యట్‌ ప్రజలు, హొట్లరు చేతుల్లో ఎన్నిఆనస్థలు పడాలో అన్నీ పడవలసి 

(29) ST 


వస్తూంది, నాజీలు మతాలన్నింటిసీ నాశనం చేస్తారు; మళగురువుల్ని 
అణచివేసారు. మా రివర్ణిక్కు.లో యిప్పుడు సంపూర్ణమైన మత స్వాతం 
(త్యం ఉంది. ముస్టింప్రజలు స్వేచ్చగా తమ మసీదులలో (వైర్ధనలు 
సల్బుకోవచ్చు. కొరాన్‌ను టోధిస్తూం టే నన్నెపరూ యిప్పుడు అద్దు 
సెట్టరు. ఎవడైనా దీనికి వ్యతిరేకంగా చెదితే, జట్టి నాడు పచ్చి అబ 
Shs ఇష ని కిర్తీవ్‌ జ్‌ ము స్పంలకు గురుపునై న శేసు స్పష్టంగా శెలియ 
వేస్తున్నాను. న్‌ 

ఇమాం పషకీర్‌హొజీవ్‌కి నలుగురు కొడుకులు. వారిలో యిద్దరు 
యుద్ధరంగంలో పోరాడుతున్నారు. పెద్దకొడుకు సీనియర్‌ లెస్టినెంట్‌గా 
ఉన్నాడు. అతడింకొ యిలా అన్నాడు: 


“* నా పృదయం యుద్దరంగంమీద ఉంది. నా పెద్దకొతుకును 
చూచి నేనెంతో గర్విస్తున్నాను........ యుద్ధంతో జర్మనీ గెలిస్తే ఇన్నాహ్ల 
సోవియట్‌ (ప్రభుత్వం మాకు ప్రసాదించిన హక్కులు మట్టిపాలౌతాయ. 
ఈ విషయం (పతికిర్డిజ్‌ ముస్తింకీ తెలుసు, జారిస్టు పరిపాలన క్రింద మేం 
అనుభవించిన బాసీసజీవితం కంచ 100 రెట్లు" యెక్కువ సం 
వస్తుందని మాకు తెలుసు. కనుకనే తండ్రులు తమ కొదుకుర్ని ఆశీర్వ 
దిస్తూ యుద్ధరంగానికి పంపుతున్నారు. “పురుషునివలె పోరాడు. నేను 
చేయగల సహాయం అంతా రెడార్మీకి చేస్తాను * అని చెప్పిసంపుతున్నారు. 
మసీదులలో మేం సమావేశమై, అల్లాను మా కొడుకుల శెట్టి అపాయం 
కలుగకుండా చూడమని, రెడార్మీకి విజయం చేకూర్చనలసిందస్‌ ప్రార్టిస్తాం. 


సక్‌ ఎక్కడ ముస్లిం లున్నప్పటికీ, వారిని నేను కోరేడేమంపే, 
మా ప్రార్థనలో మీరు కూడా పాల్గొనండి. మీ యావచ్చ క్రినీ వినియోగించి 
రెడార్మీ సల్చుతూన్న స్వాతంత్ర్య సంగ్రామానికి సహాయపడండి. కోరాన్‌ 
యిలా చెబుతోంది : “శత్రువును హతమార్చడంలో సహాయంచేస్తే,. 
ఆ ధర్మయుద్ధంలో స్వయంగా మీరు పాల్గొంటున్నారన్నమాచే,' ఈరోజున 
ముస్లిం ప్రజలకు యీ మాటలు కొ త్తప్రాధాన్యత నిస్తున్నాయి.” 
అ 220 


సోవియట్‌ టర్క్స్‌ మేనియా 


టర్క్‌ మేనియా రిపబ్లిక్‌ పెర్ష్యాంఆఫ్‌ఘనిస్తాన్‌ సరిహద్దులకు ఆను 
కొనీయుంది: వైశాల్యం 4 లక్షల 44 వేల చదరపుకి రోమీటర్లు. ఇందులో 
అయిదింట నాలుగుభాగాలు కారకూం యెడారి. జనసంఖ్య షుమారు 10 
లక్షలు. ముఖ్యపట్టణం అష్మాబాద్‌. 

జారిస్టు పరిపాలనలో టర్క్‌-మేనియన్‌ ప్రజలు గొ(రైలు కాచు 
కుంటూ, ఒంటెలను పెంచుకుంటూ, జీవించేవారు. అక్కడక్కడ, 
ఒయాసిస్సులవద్ద (యెడారిమధ్య నీటికుంటలు) పత్తి పండించేవారు. 

సోవియట్‌ ప్రభుత్వం స్థాపించబడ్డాక, యిక్కడి ప్రజలు అతి 
వేగంగా అభివృద్దిపొం దారు, రైతులు సమష్టి పద్ధతి (ప్రకారం భూములు 
దున్ని వ్యవసాయిం చేస్తున్నారు. వారికి ప్రభుత్వం (ట్రాక్టరు, కంటైన్లు, 
ఎరువులు, విత్తనాలు యిచ్చి తోడ్పడుతోంది. మంచి మంచి నీటివనరులు 
తవ్వబడ్డాయి. 1933 లో పు 800 సమిష్టివ్యవసాయకే త్రాలున్నాయి. 
వాటి ఆదాయం సాలుకి ఏబదిలక్షల రూబుల్సు ! (గ్రామాలలో రేడియోలు, 
"జరిఫోన్‌లు, సినీమాలు, లై (జైరీలు బయల్దేరాయి. నదులగుండా కాలు 
వలు తవ్వి, నీటి పారుదల వసతులు కల్పించబడ్డంవల్ల ప పత్తి విరివిగా 
పండుతోంది. కారకూం యెడారిలోకూడా రైతులు వ్యవసాయం చేస్తు 
న్నారు. 20 లతల పశువుల్ని మేపుతున్నారు. 

ఈ మధ్య దూదిమిల్లులు, బట్టల మిల్లులు, సిల్కునేత, మాంస 
పరిశ్రమ, జోళ్ళపరి[శ్రమ, స్థాపించబడ్డాయి. “కొన్నిగనులు కూడా తవ్వ 
బడుతున్నాయి. కాస్పియన్‌ సముద్రతీరంలో మంచిరకం చేపలు దొరుకు 
తున్నాయి. 

ఇంతేకాదు. 19271989 సంవత్సరాలమధ్య టర్క్‌ మేనియా 
జనసంఖ, 100 క 25 చొప్పున హెచ్చింది. 1400 పాఠశాలలు, 88 కాలే 
జీలు స్థాపించబడ్డాయి. 6) వార్తాపత్రికలు, 7 మాసపత్రికలు (ప్రచురించ 
బడుతున్నాయి. శా స్ర్రపరిశోధనప 80 పరిశోధనాలయాలున్నా యి. 37 
నాటకళాలలు, 700 లైబ్రరీలు, 600 క్లబ్బులు నిర్మించబడ్డాయి. కొత్త 

ప | pre 


కవులు, రచయితలు, గాయకులు ఉదచ్చవించారు. అష్మాదాద్‌ పట్టణం 
ఒక పెద వె జ్ఞానికకేండం అయింది. ఎన్నో పార్కూలు, కాలేజీలు, 
ద డో నః 
మైదానాలు, ఎత్తైన దిద్దింగులు లేచాయి. 
యుద్ధకృషికి టర్కొ_మేనియన్‌ ప్రజలు పూర్తిగా లోడ్పదుకున్నాలు, 
కజాక్‌ సొన్‌ 
— 


మధ్య ఆసియా రిపన్లీ క్కులన్నింట్లోను కాక్‌ సాన్‌ బెద్దది. జార్‌ 
పరిపాలనలో వ్యవసాయం, పరిశ్రనులు చాలా వెసుకబరయుంచెవ. సోవి 
యట్‌ ప్రభుత్వం స్థాపించబడ్డాక సర్యతో ముఖంగా అభివృద్ధి చెందింది, 
జంబూల్‌ అనే 90 సంవత్సరాల సుప్రసిద్దకవి యీ రిపన్లిక్కుకు చెందిన 
వాడే. 

యుద్ధం వచ్చాక కడొక్‌ ప్రజలు రెడార్మీకి పారిశ్రామిక్‌ పస్తువులు, 
వ్యవసాయసరుకులు, విరివిగా సప్హయిచేస్తున్నారు. బల్కాష్‌ ప్రాంతం 
నుంచి రాగి, చింకెంట్‌ లెనిన్‌ గార్‌ సల నుంచి సీసం. కరగండానుంచి 
బొగ్గు, ఎంబోనుంచి నూనె సహ్హయి చేయబడుతున్నాయి, కాయధాన్యాలు, 
మాంసం, వెన్న, ఉన్ని, చర్మం విస్తారంగా పంపబడుతున్నాయి. ఇనుము. 
ఉక్కు. సభ్హయివిషయంలో కజాక్‌ స్తాన్‌ సోవియట్‌ యూనియన్‌లో లెంచో 
స్థాన మలంకరించుతోంది. సీనం ఏీషయంలో మొట్టమొదటి స్థానం. 

యుద్ధరంగంలో జర్మన్‌ పిశాచాలపై కాల్చబదే (ప్రతి 10 తూటా 
లలో 9 తూటాలు కజాక్‌స్తాన్‌లోనే తయారొతున్నాయి. సోవియట్‌ 
విమానాలలోను, టాంకులలోను, ఓడలలోను కశాకస్తాన్‌ రాగి, కొజొరో 
స్తాన్‌ టిన్ను, కజాకస్తాన్‌ జింకు ఉన్నాయి. 

యుద్ధం సారంభమైనప్పటినుంచి కజాక్‌ స్తాన్‌ నూనె పరిశమ 
యితర పరిశ్రమ లన్నింటికంటె వేగంగా పృద్ధిచెందింది. ఏటేటా ప్రభు 
త్వం నిర్ణయించే ఉత్ప త్తికోటాలను పూలర్తిచేయడ మేకాకుండా ఆదనంగా 
ఉత్పత్తిని కొనసాగిస్తోంది. వందలకొద్దీ నూనె కార్మికులకు పభుత్వం 
బిరుదులు, బహుమానాలు యిచ్చింది. 

అను. కలరు 


యుద్ధానికి పూర్వం బొగ్గు ఉత్ప త్రీ విషయంలో కరగాండా జాగ్లు 
గనులు సోవియట్‌ యూనియన్‌ కంత కూ మూడవస్థానం అలంకరించేవి- 
యుద్ధంవచ్చాక ముఖ్యంగా డాన్నాస్‌ బొగ్గుగనులు జర్మన్తకు స్వాధీన 
మయాక, విపరీత మైన వేగంతో బొగ్గు ఉత్పత్తి తిచేయబడుతోంది. అధికో 
త్పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన కోటాలను కార్మికులు అనుకున్న -శైము 
కంటె త్వరగా పూరి రి చేస్తున్నారు. పితి డిపార్డుమెంటులోను బొగ్గుకార్మి 
కులు పోటీలుపడి ఉత్పత్తిని యెక్కువచేస్తున్నారు. ప్రీలు సాధారణంగా 
గనులలో వనిచేయరు. కాని కజాక్‌ స్త్రీలు పురుషులతో సమానంగా గను 
లలో పనిచేస్తున్నారు. జకెన్‌ముకనోవా అనే యువతి శ నెలలు పనిచేసిన 


తర్వాత 100 కి 50 చొప్పున ఉత్పత్తిని యెక్కువ చేసింది. పిభుత్వం 
ఆమెను ఉచితరీతిని బహూకరించింది. 


కడాక్‌ సాన్‌లో యినుము పరిశమ, ఉక్కు పరిశ్రమ కూడా 
వేగంగా వృద్ధీిచెందాయి. ఇంజసీరింగ్‌ వర్కుషాపులు, మందుగుండు 
సామగి9 కార్జానాలు, జోరుగా పనిచేస్తున్నాయి. బాంబులు, గె 9నేడ్‌లు, 
మందు పాతరలు అధికంగా తయారౌతున్నాయి. 'కజాక్‌స్థాన్‌లో కావలసి. 
నంత ముడి యినుము దొరుకుతుంది. దాన్ని వర్కుషాస్స్‌లలో ఉక్కుగా 
కరిగించి, యుద్ధ పరికరాలు తయారుచేస్తారు. 


వ్యవనాయ పరిశమ 

కజాక్‌ రైతులు వ్యవసాయం విషయంలో కూడా యెక్కువ 
శిద్ధతో పనిచేసి. సెనికులకు యెస్పటికప్పుడు విరివిగా ఆహార పదార్థా 
లను పంపుతున్నారు. 1941లో కంచె, 42లో 20 లకల యకరాల 
భూమి కొత్తగా సాగుచేయబడింది. పంచదార ఉత్పత్తి 1941 లో కంటి 
42 లో మూడు రెట్లు హెచ్చింది. రబ్బరు, నూనె గింజలు, ప్తి కూడా 
పండించబడుతున్నాయి. దక్షీణ పాోంతంలో పళ్లు విస్తారంగా పండు. 
తాయి. సోవియట్‌ యూనియన్‌ కంతకూ కజాక్‌స్తాన్‌లో శేేష్టమైన. 
పపనవులు పెంచదిడుతాయి. 1942 శీతాకాలంలో మొత్తం 80 లక్షల 

జ పీ!) = 


పశువులు పెంచబడ్డాయి; వెనవితో యీ సంఖ్య 50 అక్షలకు పెరిగింది. 
1942 లో కజాక్‌న్తాన్‌ పంపిన మాంసంరంటె [818 మొదటి గ నెలలలో 
పంపిన మాంసం శకి కోట్ల పొన్లు మెక్కువ. 1841లో కంట 42 లో 
ఆవులు, గేదెలు, గొరెలు, మేఠలు 1010 క 24 చొవ్చున, గపుర్రాటు 100 & 
12కి చొప్పున యెక్కువయాయి. 

నాట్ల విషయంతో 1945 సంవత్సరానికి పూలర్తిగేయవలనిన కోటా 
'సెపైంబరు నెలాఖరుకు పూర్తిచేయడ మేరాలుందా 12 అతల యకరాల 
బంజరు కొత్తగా సాగుచేయబడింది. యుగం పాొఊరంభమయాళ మొదటి 
2 సంవత్సరాలలో మొత్తం 271 లక్షల యకరాలఘాము అదనంగా సాగు 
చేయదిడింది. 

ఈవిధంగా, పూర్వం మధ్య ;ఆసియాతో నివశించే అనాగరిక ప్రజలు 
బహు కొద్దికాలంలోనే సర్వతోముఖంగా అభివృద్ధిచెంది, పివంచానికి _ 
ముఖ్యంగా బానిసజాతులకు = నూతన సందేశం యిస్తున్నారు. 


ము ష్‌ స్ప 





సోషలిస్టుసమాజంకింద సోవియచా యూనియన్‌ నేటివరకు సాధిం 

చిన విజయాలనుగూర్చి, అక్కడి ఆర్థిర _ రాజకీయ = సామాశిక విధానాన్ని 
గూర్చి, యీ పుస్తకంలో స్పష్టీకరించ ప్రయత్నించాను. సామ్రైాణ్య 
విధానంకింద 200 సంవత్సరాలుగా కృంగి కృళించుతూన్న మన డేళానికీ, 
25 సంవత్పరాలకొలంలో సోవియటొ యూనియన్‌ వ్రజలు పొందిన అభి 
వృద్ధికీ, ఎంత తారతమ్యం వుందో పాఠకులు [గవాంచివుంటారు, అట్టే 
విధానమే మన దేశంలోకూడా అమల్లోకివ స్తే. 40 కోట్ల మంచి భార 
_ తీయులు సుఖసంపదలతో తులతూగవచ్చుననీ, నర్వతోముఖంగా అధివ్యద్ధి 
చెందవచ్చుననీ భారత కమ్యూవిస్టుపార్టీ కృషిచేస్తూంది. సామ్రాజ్య 
విధానం[క్రింద బానిసత్వ మనుభవించే మనకు, సోవియట్‌ యూనియన్‌ ఒక 


ఆశాజ్యోతి, అనడం అతిశయో కీకొదు, న్‌ 
ఆక్‌ "3 YA. 


Te - 


eg ్గ 280 





pen య wen ty sey lie రన నకం (4 Corer గా 
అతల ము ee తట మిల టాశ నాళ (1 11111 
గ. 


LTT TTT CEYEN 









పోనియల్‌ యూనియన్‌ ఇండియాకు పిస 
చేసింది? జపానుకో సోవియటొ ఎందుకు 
సు. బసుకొందే 3 (See 


( 
| 
/ 
' 





CUE 
i 


సామ్రాజ్యవాదులు బ బలస కడుతున్నా దా. ది 
హీన పడుతున్నారా? జరు సరస శ్చ 
లకు చక్కని జాబులు ఈ బృస్త కంలో 


అభిప్తోయం శవ్పకచద వండి 
వల ౧.18. 


